4 


యు. 


సౌగంధిక పృనవాపహరణము 
ద్విపద కావ్య.ము 


శ్రీ రత్నాకరము నోపాలరాజుగారిచే 
విర చితము 





జొన్న పురి: 
పక క్ల్‌ రామస్వామిళా స్తులు అండ్‌ నన్‌. ఎ 
వారిచేంబ్రక టితము. 


All Rights Reserved. 
1949 


PUBLISHED BY 
Vv. Venkateswara Sastrulu 
of V. Ramaswamy Sasirulu & Sons, 
AT THR YaviiLA’ PRESS 


Manes. 


ఉపోద్దాతము 


ఈ న! కీ, శ॥ 1868 సంవత్సర 
మున చెన్న పట్టణములో 'ఫేలటూరి సుబ్బహణర్థి 
ముగారి. విద్యావిలాస ముద్రాశర శోలయందు 
వీళ్లారినెట్టి రంగయ్యనాయనివారిచే ముద్రింహ 
బడి వకటింపబడియెను, ఆపతి నామితు,.లగు 

- © 
శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు నా కిచ్చి 
యందలి చరిత ంశముల(గూర్చి వ్యాసమును 
వ్రాయంగోరిరి, తర్వాత గ్ర ంథవీఠిక భాగమును 
జదివ్తి ఆంధ భ్రపరిషత్చు _స్టక భాండాగారములోని 
తాళపత్ర, గం గ్రంథములను పరిశోధించి, లేఖక ప్రమా 
దనులను గొన్ని(టి స సంస్క. రించి పరిషత్స తి సంచి 
కలో" (ఫి బ్రవరి-మార్చి-1937) నొకవ్యాసమును 
వ్యొనీర్‌ని, 

రక్నాకరాన్యయా(డైన ఈకవి భట్టుకుల 
జుండు. తం డ్రి వేరు కృవ్ణమరాజు, తనకులనో త్ర 
ములను గృంథమునందు చెప్పకపోయిననుు, ఈ 
రక్నాకరవంశజులు భట్టుకులమువా రని రత్నా 


4 
కరము సుబ్బరాజు రచించిన తిమ్షభూ పాల కాభ్యు 
దయములోని యో క్రింది సీసవ ద్య మువల్ల 
గ్రుపాంపనగును, న్‌ 
BS. aa శ 
సిం పసృథఘుయజ్ఞ వాటి నావిర్భవించిన పంది 
పరవృత్తి యెవ్వారి వర్తనంబు, 
బహువిధాభయ దాన భాసమౌానఫువిమ్లు 
భుజళాఖ యొవ్వారి పుట్టినిల్లు, 
(శీ, కాళవా ప్తి ధ్యాల్రీవల్లభ కటాక్ష 
పం_క్టి యెచ్వారికి6 ద్రాణరత 
నవరసరసికులౌ కవిపుంగవులను 
గ్రవహాప్మాత్త మెవ్వారి కవనతైలి 
గీ, యట్టి రత్నాకరము వారి యన్వయమునం 
బభవమునుబొంది దామర్శవ్వ్యభులవలను 
నగ్సహారాదిబహుమతు లందియున్న 
యార్యచరితుల మావారి నఖనుతింతు, 
ఈకవి ద్విపద భాగవతమును, సకలలతుణసార 
= 
సం గ్ర ఫ్లూ న్న వాికిరగా రై ,0థమును స న. 
సక లతుణసారసం గ హముయొ హా వాలే వ తి వరి 
ఒడ వలు. ఎం మాం శాలలు న పరీ అపు A జాకి మ లి 


గ్‌ 
$ీథిలము, మొదలును తుదయు గ్రంథమునందు 
లేవు, ఈ గ్రంథములోని గద్య యిట్లు గలదు. 


“శ్రీమ ద్యేంకటాచలాధ్య ఈ కరుణాసంలబ్రా 
సాధారణ వ్రజ్ఞావిచతీ ణాతుణ పబం థాం కాంధ్ర 
శబజాలలవ్‌ ఇబవుచి త క విత్వరచ నా చమత్కార 

దె Ww) 
రత్నాకర కృష్ణమ రాజ గర్చరత్నాకరసుథాకర 
గో పాలసత్కవిరాజ వ్ర ణీతం బైన సకలలతణ 
సారసంగృవాం బను ఛందంబునందు” (పరిషత్సు 
స్త _భాండాగార గ్రంథసంఖ్య 8471 ఆంధ, | 
సాహిత్య పరిషర్ప త్రిక ఆంవసంపుటము పుట 853) 
భాగవతము దళశమస్య్కంధము 
ఫూర్యభాగము వ్ర తి స్రైచ్యలిఖితపు స్తక భాం 
డారమున నున్నది (సంఖ్య 784) ఈ గ్ర ంథము 
లోని అవతారిక భాగము నిం దుదావారించు 
చున్నాను, 


66 
శ్రీకరమూర్తి చేశికచక్రవర్తి 
. భట్లకు ,కీ చెన్నభట్లామి బొొగడి 


6 
గట్టిగా నాదిమకపులు గ్‌ రించి 
దిట్టండ్రై మాకవులు దీమసం బెంచి 
రత్నా కరాన్వయ రాజితశీర 
రత్నాకర సుధాకరత్వభాసితుండు 
రాళిల్లు క అక్హమరాజన౦దనుండు 
రాజిత సకలకళాలిచక్‌ ణుండు 
గో పొలనక్క_ వికుంజరుం డన 
నేప్రాద్దు మహిలోన నింపొందువాండం” 
ఇందలి శైలినిమిత్తను కొన్నిపజబ్బుల నిచ్చు 


చున్నాను, 
“ కలఛాత నవెహేమ కవికవిశొల 
నలినారిమండలోన్న కసొధచయము 


తారావథోన్నత తవనీయ తార 

సార భాసురరత్న సౌధజాలములు 
కమలానివాస సత్కళ్య్యాణావిభవ 
రమణీయమందిరా రామభూములును 
అరుదైన “వదశా త్‌ విద్యలను 
వరమేష్టి మెచ్చని బ్రా ర చ్రావ్హాణో _క్రములు 
నం త్రతం త్రోపాయ' పంచెను 
మంత్రిని మెచ్నని' మం,తిప్రంగవులుో 


7 

వై రెండు గ్రంథములు నము ద్రితములు, భాపో 

ద్ధారకులు ముద్రింతురుగాక, 
గృంథ ప్రా నే _స్య్య ము 

కృతికర్త యగు రావిళ్ళ లింగభూపాలుండు 
కవుకులతిలకుండు, వెల్లుట్లనోత్రసంజాతుండు. ఈ 
లింగభూపాలు(డును, ఇతని తండ్రి తాతలును, 
విజయనగరసా మ్రూజ$ మేలిన సాళువ, తుళువ, 
ఆరీషటి వంశనరపతుల సామంతులుగ నుండి, గజ 
పతులతోడను, అశ్షపతులతోోడను, వారొనర్చిన 
సంగ్రామములయందు సవోయులె, విజయముల( 
జేకూర్చు చుండిరి. బావుబలదర్చ శె"ర్యసంవన్ను 
లగు ఈశ మృసామంత నాయకుల యుదంతము 
తత్యు_లమువారే గాక అఖి లాం ధ్రలోకమును 
బ్ర శంనింప(దగివది. 

కమారధూర్టటి కృష్ణ రాయవిజయమునం 
దీరావెలవారిని ౧నార్చి వశంనీం చెను, రాయల్మ 
క లింగదిగ్వ్యిజయయా త, వెడలినప్పుడు తోడ్పడిన 
వీరనికాయములో రావెలవంశీయులు గలరు, వీరు 


6 
గట్టిగా నాదిమకవులు గీర్తించి 
దిట్టండ్రై మాకవులు దీమనం బెంచి 
రత్నాకరాన్వయ రాణిత శీర 
రత్నాకర సుధాకరత్వభాసితుండు 
రాజిలు కృష్ణమ రాజన ౦దనుండు 
౧m తై 
రాజిత సకలకళాలిచతు ణుండు 
గో పాలసక్క. వికుంజరుం డన 
శీఫా దు మహిలోన నింపొందువాండు” 
ఉద్‌ 
ఇందలి శె లినిమి తము కొన్ని పజ్బుల నిచ్చు 


చున్నాను, 
“ కలభాత నవహేను కవితవిశాల 
నలినారిమండలోన్న కసొధచయము 


తారావధోన్నత తవసీయ తార 

సార భానసురరత్న సౌధజాలములు 
కమలానివాన సత్కళ్ళ్యాణవిభ న 
రమణీయమందిరా రామభూములును 
అర్హులైన వేదశా స్తాడ విద్యలను 
వరమేష్టీ మెచ్చని బ్రా ర్చ్రావాణో _క్రములు 
మంత్ర తం త్రోపాయ' వేహిమల చేవ. 
మం్రని మెచ్చని మంతి త్రీపుంగవులు 


7 

వై రెండుగృంథములు నముద్రి, తములు, భాపో 

ద్ధారకులు ము డి ంతురుగాక, 
౦ పౌ ధ్ధ స్య ము 

కృతికర్త యగు రావిళ్ల లింగభూపాలు(డు 
కముకులతిలకుండు,. వెల్లుట్లగోతృసంజాతు(డు, ఈ 
లింగభూపాలుండున్వు ఇతని తండ్రి, తాతలును 
విజయనగరసా మ్రూజ్య మేలిన సాళువ, తుళువ, 
ఆరీంటి వంళనరవతుల సామంతులుగ నుండి, గజ 
వడులతోడను, అళ్వపతులత్‌ “డను, వారొనర్చిన 
సంగ్రామములయందు సవాోయులే, విజయముల 
జేకార్చు చుండిరి. బావుబలదర్చ శౌార్యసంపన్ను 
లగు ఈశ మసామంత నాయకుల యుదంతము 
తత్కులమువాే గాక స 
డ్రి శంనింవ(దగివనది. 

కమారధూర్హటి కృష్ణ రాయవిజయమునం 
దీరావెలవారిని ౧నార్చి వ్రళంనీం చెను, రాయల్మ 
క లింగదిగ్యిజయయాత్ర, వెడలీనప్పుడు తోడ్పడిన 
వీరనికాయములో శసవెలవంకీయులు గలరు, వీరు 


షే 8 
“రాయలపతముననుండి సమరరంగమున గజపతి 
దళములతో. బోరాడినవిధము ఈ క్రిందివిధమునం 
గవి వర్లి ంచెను, 
ఊఉ. రీఏగ నా కువారును గడిందిరహికొ వెలుగోటివారలో 
రావలపారుం గూడుకొని ర్మాత్రి పగల్‌ చతురంగ సేనతో 
చేవగం జాచినక్‌ తెలియ నెంత ము శక్యము గాని దుర్లమా 
భూవరమాళి గాంచి యొకఫూలునె దీనెద నంచు ను 


[గుండె (డె. (8-5 రా 
సంషనాథనా యన రాధివతి నేన రాయ 
వాచకములోం గమ్మనొయకుల వుస్తావన గలదు 


(పుటలు 65,540 

సౌగంధిక పృసవావవారణనునందు  కవివర్ణిం 
చినవిషయముతు గొన్ని విజయనగర సామ్రాజ్య 
మేలిన సాళువ తుళువ ఆర్వీటువంశనృపాలురు 
కృతులందిన ఆంధ,కావ్యనములందును వర్షి తము 
లయ్యెను, లింగభూపొలుని మూలపురుషుం డగు 
మల్లభూపతి గుడిపాటి సమీపమున కుతుబు హోహి 
బలనుల నెదురొ-ని 'యోడించి రాయలచే 


న అని. ల ఆ a కీ లా లోప. 


9 

బిరుదు లందె నని కవి వ్రాసీయున్నా(డు, ఈగుడి 
పాడు వూర్ణము కొచ్చెర్భకోటనీములోని యొక 
గ్రామము, (ఈగ్రామ మిప్పుకు నెల్లూరిజిల్లాలో 
ఆక్త కూరుతాలుకొలో నున్నది) వూర మిాకోట 
సీమ విజయనగరాధిశులచే రావెళవారు మన్నె 
రికముగా గ్రహించి, గుడిపాడులో నగళ్లకోటను 
గట్టించుకొని యచ్చటనుండియే  యానీమను 
పాలించుచు డి గని దువ్వపాడు కై ఫీయతులో 
నున్నది,* సాళువ నరసింహరాయు లొకవంక 
గజవతులతోడను, మజీయొక ప్రక్క ర. 
తోడను యుద్ధము లొనర్పినసంగతి చరిత్ర పసి 





శఈతాలూ కాలు విజయనగరంవారు రావిళ్ల వారు అనే 
కమ్మవారికి మన్నెరికానకు యిచ్చి, యింకా కొన్నితాలూ 
కాలు వారిస్వాధీనం చేసిరి గనుక వారు యాదువ్వపాటి 
వూర్వాన్న నాలుగు కో,సులమోద కోటసినులో గుడిపాడు 
అ నామంలో కోట పెట్టించుకొని, నగళ్టు కట్టించుకొని 
రయానువ్వ పాడు తాలూకా వృభుత్వం చేసినారు ( మేకంజీ 
చ్రాక్మవ్రతులు 15-6-19) 


10 

దము. అతనికాలములో. చెలింగానా బహమనీ 
సుల్తాను సామంతుండుగ కూలీకుతుబుల్‌ముల్కు_ 
అనునాతండు పాలించుచుండెను, ఇతండు శీ: ER 
1495 సంవత్సరము మొదలు డ్రీం. 151% సంవ 
తరమువజకు సామంతుడు గనుండి తర్వాత సుల్లా 
నుని దోనీ రాజని ఆకడప పటిసంవత్స్‌ముననె కుతు 
సూ యన: నామమును దాల్చి స్వతంత్రుఃడై. 
గోలకొండనుండి పరిపాలన మారంభఛేించెను, ఆ 
కాలమున బీజవూరు, బీదరు, అెలింగానాలను 
బాలించెడు నవాబులందటును విజయనగర రాజు 
లతోం దఆజచుగా బో.రాడు చుండిరి, మల్లభూ పా 
లుకు పో రాడినది యీకుతుబు కావహాతోనై యుం 
డును కుమారుడగు తిప్పభూవతియు సాళ్యనర 
సీంహ రాయలవతమున గజవతులతోం బోరాడి 
యుంంగును, 

ఈపాన్లభూపాలుని వర్శాక్తృమము వర్ణించు 
చాటువులు గొన్ని కలవు. ( 
ఉ. అల్లనె క మృమూ6కలంట వావల రా వెలవంశచం ద్రు-డె” 

మల్దయభూపదుర్భర సమ్మాగ్ర,బల బులు మండలా ల్‌ ముల్‌ 


11 
యుల్లపుటీ వెలుఖనువ శంకరుటెక్కెము భువిదీర భూ 
వల్లభ మల్లిఖార్జునుండువంతము ల్చెను ధ్యాత్రి,లోవలన్‌ 


జ 


చ. లుపులరాజ ! రాజహూతఫేలన ! దాతల సార్వభౌమ !ని 
శ్చాలగుణ లోల యాదవనిశా త,వదుక్షవిఫాల మన్నెమూం. 
కలకలగుండుగండ! వాత కల్ల షకాండ ! సరెవ్వ రుర్వి నీ 

అటో మ్య |] 
కలఘుపరాక్కృమ కృమజి తార్జున ! రావెల మల్లిఖార్దునా! 


సీ, దురమందు నరివరకరిఘటలను గన్న 
బూని డొక్కలు చిన్లపొడి చి మీతరి 
సమరళ్శాతృవ వీరసైంధవములం గన్న 
కొములహు మంచు చ్చియొ త్తి 
మార్కొన్న వగ ర్మ రామ న్నెగిబ్బలకనుల్‌ 
ఖురపుటావా తీరజన్ఫురణ నడంచి 
మాకు గులాములై మాలొడ్డు నరిరాజ 
వృషభంబులను చెక్కు. టెడ్డ జేసి 
గీ పందులగు మన్నెగిబ్బల వాసి యుడిపి 
రంకె లిడుచుండు నీవృషశంకరుండు 
_.నమరరఘురామ ! రావెళ్ళ సార్వభేొమ 
చెరివ్భాద్భల్ల ! యుద్దండ వీరమల్ల ! 


12 
ణ్‌ గగోలురాయనిగవ్వారం బే చాలు 
నహితభూవతిగర్వ మపవారింప 
చతిపత సాళ్వ భూ పతిమ్మాత్ర మే చాలు 
. గడిదుర్హములకెల్ల దుడుకుం జూప 
జగతి గోపాల నీపావానం చే చాలు 
వైరుల పురముల6 జూజలాడ 
గండరగండడన్సిండికాంచే బాలు 
విరచించు మన్నీల 'వెళ్నుందన్న 
గీ, అనుచు నృపతులు మూండుసింహాసనముల 
ద్రుస్తుతింతురు చేవ నీపొరుషంబు 
సమర రఘురామ ! రావిళ్ళసార్వభౌమ! 
వైరి హర్భల్ల | యుద్దం డవీరమల్ల ! 
అయ్యపభూపాలునికుమూరుం డగు తిప్పన్ఫపతి 
కందనవోలు ఆవవనికోటలను ముట్టడించి గాలు 
పాంచె నని కవి వర్ణించి యున్నా కు, అళియరావమ 
రాయలతాతమై రామరాజు సాళ్వనరనీంహ 
'రాలసామంతుండుగ నండి యతని దండనాయ 
కుండై యాతని యాజ్ఞానుసారముగ కర్నూలు 
కోటను ముట్లడివేనినటుు చిత వలం చెలియు 
ధం ౧m Wy 


am 


18 
చున్నది వై విషయమె రానురాజీయవసుచరిత్ర, 
కావ్యములందును, ద్విపద, పద్య బాలభాగవతము 
లందును వర్లితము, రావమురాజీయ ములో, 
సీ మదకరి కొకటి కిర్వదిగుజ్త ములు గుజ్ఞ 

మునకును విలుకాండు, ముగురు విచ్చు 
కత్తులవా రీటెకాం (డృట్ట వర్తిల్ల 
నిట్టి యేశనుంగులను జుట్టి మూండు 
'వేలయేనూయు నుద్వ్భు ల్తితో నడచంగం 
గందనోల్భాధింపంగాం దలంచి 
మొన ద్రుంచి గట్టిగా ముట్టడి దిగిన నా 
బిబ్బిని మిక్కిలి యుబ్బణంచి 
గీ. ప్రకటసప్తాంగములం గొని రామవిభుండు 
కందన్నోల్రాజిధానియు( గాగ వసుమ 
తియును చేలీ మహావావదీకుం బూచె 
బలిమి కలిమి నాశావనీవకులం బెనుప, 
వసుచరి త్తే ములో, 
గీ ఆకండు మతిమ3తు: డతిశాంతు: డరిశృ తాంతుం 
డనుపమ స్వాంతు. డా శ్రితవనవసంతుం 


* Kurnool District Manual. P. 24 


143 
డనభుకరకందనోలి మవాపురీని 
శాంతుం డగు రామ మేదినీ కాంతుం డలరు. 
ద్వివద బాలభాగవతములో, 
రామనృ్ఫ'పాలుండు ర్రాజేంద్రుః డొదవె 
ణెందు చెవ్నుయం జూల నిద్ధకార్యమున- 
గందనవోలి దుర్షంబులోనుండి 
బుక్క_య రామభూభుజూం డెల్లన్నపులు 
చెక్కు_వ యిది యని యున్నంగంజాలి 
పీరులు డెబ్బది వవురాళ్వికులు 
చేని కొల్వంగవచ్చిన సవా "ెదిరి 
కలనంది పంచబరిగాళంబు సేసి 
గాలిచెం దచ్చరిశంబుం గీ _ర్హిందందరమె. ! 
వద్య బొలభాగవతములో, 
శా. గబ్బుల్‌ డెబ్బదివేవురాశ్వికులు 
వేడ్క గొల్వంగాం గిన్కు_ పె 
న్మబ్బుల్‌ గషప్పయంగం గందనోలు కొను 
వడ్క-౯ జుట్టుముట్టక సహో 


15 
బిబి నుబ్బణగించితో లెనరి 
రాడ్భీముండు.. iit 
పాన 6644666 బిక్యా 
భూవిభుని రామాధీశుం డావో యనన్‌ 
లింగభూపాలునికుమారు లగు కొండనృప 
తీయు అయ్యవపనాయకుండును, తిమ్మరాజు అతని 
కుమారుడు అభియశానురాయల కాలములో 
సామంతదండనాయకు లై మవామ్థదీయవై రినికా 
యములంజెండాడుచుండి రని తెలియుచున్నది, 
కొండన్ఫపతి మానవపురిచెంత నేదులఖానుని 
జయించినట్టును, అయ్యపనాయ శేం దు,ండు రాను 
రాజద త్త కిరిటరమ్యు భూమణుం డై నట్లును కవి వరిం 


*రామరాజీయమ్ము పుట. 88, 89; పద్యము 209. 

వనుచర్మిత్స ఆశ్వాసము, ]. పద్యములు 29, 30. 

ద్విపనచాలభాగ వశము. ప్ర థమస్క్హంధము.వ1 61-195 

శృీశేలటూరి_ వేంగటరమణయ్యగారు వద్యబాలభాగ 
వఠమునుండి ౌనీనవద్యములు భారతివల్రిఈ నంపుటము 
6, సంచిక 6, 


16 
చినాండు, 9ళ్లై అళలియరామ రాయలతం ద్రియైన 
లిమ్మ రాజు మానవపురికడ నేదులఖానుని అందీ 
నట్లును, ఆన'వేనిదుర్లమును సాధించినట్లును ద్విపద, 
పద్య, బాలభాగవతీములందును వర్శింపంబ డెను, 


ప సం 


. “ రాజచం దండు రామరాజు తిమ్మయ్య 


కడిమి వె మానువకడరణ మోణి, 
డువరి ేదులఖాను జయింఛె 
విక్ర్రమంబున నాద వేనిదుర్షంబు 
వికా,౦ఠు లెన్నంగ వేవేగ సాధించి” 
పద్య బాలభాగ వతములో 


న్‌ మానువకడ నవాబూనిపో రనుబరా 





జయము నొందిం వెనే కార్యశాల 








శదింపద చాలభాగవతము  చెన్నపట్టణములో వేదము 


అండుకం పెసీవారు వారి విజ్ఞాన గ్ర,ంథమాలిక లో మ్ముద్రింవం 


17 
సై విషయమే ముక్క. తిమ్మ నారర్థికృత పారిజూ 
"పవారణమునం దును 'జెవ్చంబడినది. కృష్ణ చేవ 
Maas డ్రిమైన -ఈశ్యరనరనీంహ రాయలు 
మాన వేంద్రు, నోడించినవిషమయము ఈ క్రి ందినీస 
పద్యముపాదమున మనోహరముగా, కవి వర్ణించి 
యున్నా (దు, 


“ పారీకునకు a ss 
దొలగించె మానవదుర్షసీ మ. క్ని 


కృతిభర్త - “లంగభూపాలుండు 
ఈలింగభూపతిని భాసద్భు జావీర్య నిర భీతా 
రాతునిగా గవివర్లిం చెను, ఇతండు సుల్తానిఅబ్బల్‌ 


పాదుశావానుజయించి యతనిని ఎనుగొండ ja 
కును దఆిమివేనె ననియు, డాబాలు వైబడి 


లతా ల లా నవావడు. 





బడినది కాని అసమ్మగ్రము, ఇది పూర్తిగ ము ద్రింపవలసిన 
భారము _భాపోగ్ధారకులగు శ్రీ వేంకటేశ్వరళా స్త్రీ గారిమై 
నున్నది, వద్యబాలభాగ వతమునుండి కొన్ని పద్యములు క్రీ వేం 
కటరమణ చ్యు గారు రచించిన చాలభాగవత పీఠికనుండీ 


గ్రహింపయిడినవి, (భారతిసంపుటము, 6. సంచిక, 6౨ 


18 
డాగులుచేనె ననియు, దళవాయి వేంకటధరణీ 
శుచే మెప్పులువడనె ననియు దెలియు చున్న ది. 
బ్రితండు నరపతిసింవాసవస్థాపకు( డనియ్ము నగవతి 
దత్త నానారత్న భూవఃరితురంగళ తాంగఘన 
భాగ్యం డనియు వర్ణింపంబడెను. వై నిజెప్ప-బడిన 
సుల్తాని, గోలకొండన వా బగు అబ్దుల్లా. బ్రితందు 
గోలకొండను క్రి. శ, . 1612-1670 వజకును 
బాలీంచెను. వెని నుడువంబదివ నరపతి పెను 
గొండ నేలిన వెదవేంకటపతిరాయలు క్రీ, శః 
(1680-12). సుల్తాని అబ్దుల్‌ పాదుపాహ దతీణ 
దేశమువై దండెత్తివచ్చి క్రీ ఈ, 1608-42 ప్రాం 
తముల ఇప్పటి నెల్లూరుజిల్లాను బ్లూర్సిగజయింంచి 
తన మాండలికుల నియమించెను. ఈత(డె పెను 
గొండ నేలుచుండిన చెద వేంకటపతిరాయలడై. 
కరడ గాకా రాయలసవోయా-ర్థము వింగభూూ 
సాలు:డు దండువెడప్కీ సులానుని బలాయసు 
గావించి, రాయలను వెినుగొండలో సుసిరముగ 
నిలివియుండవచ్చు నని యూహించుచున్నాను, 


19 
ఈయుద్దములో లింగభూపాలుండు దళ వాయి 


వేంకటధరణీశుచే మెచ్చులందె నని కవి వ్రాసీ 


నాండు, ఈవేంకటధరణీశుడు వెలుగోటి వెంకట 
వతినాయనిం గారు గానోపఫు, నెల్లూరు ఉదయగిరి 


సీమల నీతండు రెండవ వెంకటవతిరాయలచే నమన 
ముగ బడ నెను. 


* Nellore Distrist Gazette Vol. 1. Page 
63. లేదా 'వెంకటధరణీశుండె వెదవెంకటవతి రాయలు 
గావచ్చునుం 

ఈ పెదవెంకటవతిరాయలు శండవరాయలకు (1614- 
1630) సామంతుడుగ తిరు చు నావల్సి ఖండము చేలు చుండె శ, 
మొదటి వెంకటవతిరాయల  మరణానంతరమునసంభవించిన 
కుటుంబకఖవా, రాజకీయ ప్ల వములందు, రామరాయలకు 
వెంకటపలిరాయలు సవాయుం. డై, యాతనిరాజ్యమున స్థిర 
ముగ. ట్రై లిష్టిం చియుండవచ్చు ను. ' ఆకాలముననే సుల్లా 
నితో యుద్ధముపొసంగియుంండును, కాని యీ ద్ధము 
మూడవ శ్రీరంగరాయల కాలమున నంభవించియుండు 
ననియు, నుల్లాని, రాయల పెనుగొండను స్వాధీనవట చు 


20 

శ్రీః శ్ర, 1610 త ర్యాత నీపాంతమంతేయు 
గోలకొండ నవాబు వళ నుయ్యెను, (నెల్లూరు 
జిల్లా) ఇప్పటి అనంతపురము, చెంగల్పట్టు, కడవ, 
తిన్న విళ్లి, మైసూరు ప్రాంతములు వేంకటపతిరా 
యలపిపాలన శ్రీ ందనే యుండెను, 

లింగ భూపతి *డాబాలువై బడి డాగులుచేనె 
నని” కవి వర్ణించెను, ఈడాబాలు అనునది పళ్ళి 
మతీకముననున్న "డాబుల్‌ (02b11) పట్టణ మేమో 
యని సందేహము గలుగుచున్నది, ఆకాలమున 
ఆపట్టణము పోర్చుగీసువారివశోమున నుండెను, ఆ 
పట్టణము వై దండు వెడలుటకును, పోర్చుగీసువారి 
కిని విజయనగరసా మ్రాజ్యాధీ శులకును బోరాట 
మేల సంభవించెనో తెలియదు, ఈవిషయము పరి 
శీలింపందగినది. 




















కొొనుటయందు సహాయం. డై వచ్చియుండునని శ్రీ వెంకట 
రమణయ్య-గారు తలంచుచున్నారు, 


(Sources of Vijayanagar. Vol I. P. 369) 


21 

శాసనములందలి ఠా వెళ వారిచరి త్ర 
నెల్లూరిజిల్లా శాసనసంపుటములనుండి రావెల 
వంశీయులగు మణీకొందటు కమునాయకులచరి త్ర, 
తెలియవచ్చుచున్నది, రాజరాజ దేవుని పండ్రెండవ 
పరిపాలనసంవత్సరమునం దొక రావిళ్ళ్లనాయకుని 
వ పృస్తావన గలదు, ఇదియె రావిళ్ల వారినిగూర్చి 
చెప్పి యత్యంత మైన పాచీన కాసనమును, బ్రథ 
మళాననమునై. యున్న దిలోవీరిలో. గొందొపు 
నెల్లూరు జిల్లాలో నునయగిరిి పొదిలి కొచ్చెర్గ 
కోట నీనులం బాలించుచుండిన సామంతనాయ 
కులు గలరు. వీకును వెల్లుట్లగోత్రు లే. పొదిలి 
సీరును బరిపాలించిన రావెల తిప్పానోయకుండును, 
ఉదయగిరినీమును బాలించిన, రావెల కోనేటి చిన 

తివూనాయకుండును ముఖ్యులు. సౌగంధిక 
వాషపహరణములోని రావెలవంశీయులకును, 
శాసవనములండలి శా వెలవారికిని బరస్పరసంబం 
ధము వీరివం కావళి నిబట్టి నిర్ణయించుట దుర ట, 


* B. V, Nellore Inscriptions, § (6) 


22 
ముగా నున్నది, భావిపరిశోధనమునంగాని బయలు 
పడదు," 
కర్నూలు జిల్లాలో శ్రీగిరినుండల మేలిన మణి 
యొక రావళవంశీయులు గలరు, వీనివంశే మో 
దిగువ నీయంబడినది. 


మల్ప్లభూపతి 


ఏరపనాయరకు(డు 


> మల్లభూవతి 

ఈకడపటి మల్లభూపతి 5 ర్నూలుజిల్లా వెంక 
టాద్రి పా లెమునందు శ్ర శ॥ 1012లో వ్రాయిం 
చిన శాసనమున. బట్టి, యితడు శ్రీ శ లస్రాంత 
మును బరిపాలించుచుండె నని తెలియు చున్నది. 
ఈశఠాసనములో నితడు తనఫూర్వులు న. 
ముగా సంపాదించిన కొ చ్చెర్ల ఫోట వీములోని నీఎ 








న. 


లా చెల్లారిబిల్లా శాసససంపుటములలో నీ కిందిశాసన 
ముల voles నగును. 1. 35; 6. 52; 6. రిషీ; 
N. 38; N. 124; 6. 112; P. 19. 





28 
గారికొండ, బళ్లైపాడు అను రెండుప్రాంతములును, 
వెంకటా ద్రిపాలెములోని (ఇప్పటి మా=ర్కాపుర 
ముతాలూకొా) చెన్న రాయస్వామివారి యుత్పవ 
ముల నిమిత్తము దానమువేనె నని అెలువ:బడి 
నది* సౌగంధిక వ్రసవాపహరణములోని మల్ల 
భూపాలునివంశే మునకును, ఈమ[భ్రనాయకునివంశ 
మునకును సంబంధ మున్నట్లు గనంబడదు, 
చెన్న భట్టరు _ 'చేశికశిఖామణి 

ఈవి రంగ నాయక పాద రాజీవయుగ నేవకుం 
డగు శ్రీ చెన్న భట్టరాచార్య గురువ రేణ్యం బొక 
నిని స్తుతించెను. ఈ చెన్న భట్టరాచార్యుండు 
లింగమగుంట తిమ్మకవియు, నతనిసమ కాలికుం డగు 
తెనాలిరామకృష్ణుండును .వారివారిగురువు గావ ర్లిం 
చిన చిక్కభట్ట రాచార్యుడె మోయని తలంచెదను, 
జో శగరురాయవట్టభద్రుని 

నరవారు శ్రీరంగ సనాయకాంశభవుక్‌ భ్‌ 
న బ్‌ తను సుతు 
1924, Vide No. 4283 of 1923. 


24 
ట్రరుచి క్మా_'చార్యులు మ 
ద్దురుం డలంచుచు నడుగులకు నతుల్లాపింతున్‌ , 
లిమ్లక వి చతుర్వాటికామాహాక్ర న్రము 

క వాక్క్కా-౦తాశ్ర్రయభట్టరు 

చిక్కా_చార్యులం మహాత్తు శ్రీగరుమూార్డిక్‌ 

నిక్కపుభ క్రి భజించెద 

ని క్కా-వ్యకళాకలావ మీిడేజుటకున్‌. 

రా మక్ఫషప్ణ కది సాంశురంగ మాహాక్ర కము, 

పాండురంగవమూవోత తరము శ్రీ థ॥ 1565పాంత 
మున రచింపబడెనని (శీ శ్రీ రామకృష్లకవిగారు నిర్ల 
యించినారు, శ: శ్ర॥ 1584 సంవత్సరమున రచింప 
బడిన శామందకకృతిలో దత్క్బృళ్‌క_ర్త రలగు వేం 
కట రానుశృవ్లకవులు పై చిక్కా_చార్యుని గ ఎ్రెలివతి 
సంబోధనమున, 'బేర్కొ నిరి, 
క శ్రీచంచద్భట్టరు, చి 

క్మా-చార్య-వర్యశివ్యయితులి కళ "ర్య 

ప్రాచుర్యవీర్య, గుణర 

త్నాచలజయలలిక దై ర్య నయత_క్ల శ్వనిధి. 

గో పాలకవియు దేశకచకృ, వర్ధి యగు గురువ్రు 


నీ కి,0ది విధముగ స్తు సుతించెను' 


{ 


2న 

“చిరతరకీ రి దేశికచ కృవర్తి 

రంగ నాయక పాదరాజీవయః గ 

సం“ తపటుహృదం చితచం-చరీక 

భట్టరు , శ్రీచన్నభట్టరాచార్యు” 

ఈ దేశిక చక్రవర్థి వదునాజివ శా "శాంతము 
వజికు నివనీంచి యుండవచ్చును, రత్నాకరము 
గోపాలకవియుబదునాణివళ తాస్టాంత్యముననుండి 
(1575) వదు నేడవళ తాబ్బమధ్యమంవజికు (1650) 
నివసీంచియుండెను గనుక, వైచిక్కభట్టరునకు 
శిష్య్యు-టై యుండనోపు, ఇది యాహ, ఛావిపరిశో 
ధనలవస్లంగాని తెలియదు. కడపటి యార్వీటి 
యుర్వీపతులు వారిసాముంతులు వై స్తవగురువ 
'రేణుక్థల బోషింపుచుండిరి. ఇట్టి చేశికశిఖామణుల 
మతాభినివేశ మే ఉద టారాధ్యచరి త్ర శారు 
డగు రామలింగక విని, రామక ఎనక విగాన్కు పాండు 
రంగమావోత్మ క తిక_ర్తనుగా నొనరించుట సంభ 
వించినది. ఆకాలములో నీవై స్లవదేశిః నిఖాను 
ణుల ప్రతిభయుం 'బలుకుంబడియు ప్రబలముగా 
నుం డెను, 


రంగం | 


టమ... 


© 
SGOog = gr(suo0g 


GON Og = wogQ. ttm 
Fa ఇందా 19౧ ఆ Stes 


| 


nose = op ts 
Tn 


| 


exc Ax 
cps gorge Bao 











గా 
‘eateyce య్‌ & 
ఇం.౧ధరిడ | క 
జంల్లు రంల ౧౮ రో nang tyre oak ౫ణ౫§ండ 


| 





అలం! 
| COMog ఆ ape gO 


28 
కథ- శైలి, 

సౌగంధిక ప్రసపవాహరణమునునార్చిన విషయ 
ము మవోభారతములోని అరణ్యషర్భమునందు 
గలదు. (ఆం ధ్ర రువాఃభారతమున, అరణ్య పరము 
తృతీయచతు ర్ధా క్యాసములు) మూలములోని 
కథను బెంచి, కవి మూండాశ్వ్యాసములలో నీయితి 
వృత్తమును రచించెను. వానుమద్దర్శనమును, 
యశ్‌ రాసులతోడి యుద్ధమును మణిమ ద్వధయు 
మొదలై న వృత్తంతములు నందును నిందును 
గలవు. భారతములోని కథచొప్పున ధనంజయు( 
డీపషముయమున నమరావగియందుండెను, ఈకథలో 
నర్జునుండు 'దేఏలోకమునుండి వచ్చుటయు, యత్న, 
నాథునితో యుద్ద మొనర్చుటయు౧ం గౌరవులు 
పాండవులకు దోడ్పడుటయు, నారదాగమనము, 
హరివారాదుల పోరాటము, చతురాస్యుండు 
సత్వలో కమునుండివచ్చి ఫీవకేళవుల కాంతంబు 


నొందించి వాతులై నవారిని బ్రదికించి యుద్ధము 
కలకం. జీర. వెంగంను నూతన విష 


29 
యములను గవి కల్పించి మనోవారముగ వర్ణించి 
నాండు. కవి రసజ్ఞాండు, కవిత నిర్ణువము, ఈ కా 
వము కవితాకల్పనమున గోపవ్ర థాని ప్రణీతె 
ద్విపద కృష్ణార్జున సంవాదమునకన్న మిన్నయొనది, 
కావ్య శైలిని దో నేరు కో నేరు కవికృత బాలభాగ 
వతమున కించుశేనియుం దీసిపోవదు, లింగభూపా 
లుని కీ ర్హికాంతావర్లనము (పుట 18) సూర్యా 
_స్తకముయవర్ణ్శనము (పుట 141) రసవ తరములు. 


దపద సౌగంధిక పృ సవాపవారణ కావర్థీము 
ను గోపాలకవివంశమువాడైన గత్నాకిరము 
అప్పప్సకవి పద్య కావ్యముగ “రచించెను, కాని 
కవిత(ము వేలవముగా నున్నది. ఈగృంథము 
'ఇన్న పట్టణములోని 'వెస్టువార్హు కం వెనీవారిచే 
కీ. శ. 1687 సంవత్సరములో వృచురింపంబడి 
నది, వీఠికలోని నీసపద్య భాగము నిందిచ్చు 
చున్నాను. . 


సీ రత్నాక రాన్యయరాజశేఖరుండైన 


వగ ౧ వగ రళనానగదనుడు 


80 
సోపాలరాజువే రూపి ౦పంబడినట్టి 
దివ్య సౌగంధికద్విపద కావ్య 
మప్పప్పపద్య కావ్యంబు గా ర-చియింప 
దలంచి భూసురులకు దండ మొస౦ంగి 


రత్నా కగ గోపాలకవినిగనార్చి మొట్ట మొదట 
శ్రీనిడుదవోలు వేంకటరావుగారు విజయనగర 
క భా శాలవారిమాసప తి క (1929) సంపుటము 7, 
2.వ సంచికలో నొక వ్యోసము వ్రాసిరి, తర్యాత 
తేద్ద )ంథములోని బారి త కవిషయముల1937 సంవ 
త్సరములో నాం ధ్రపరిషత్ప త్రికయందు బ్ర కటిం 
చిరని. వావిళ్ల భా పోద్ధారకులగు శ్రీవేంక శళ్నర 


గ 
శాస్త్రిగారు నాకోర్కెవై వై గృంథమును బ్రకటిం 


తుమని 19839 సంవత్సరము జననరి నెలలో నా 
కొక లేఖ ప్రాసీయుండిగి, ఇంతలో యుద్దమారంభ 
మగుటయు, కాకితములకు గజ వేర్పడుటయ్సు, 
సంభవించెను, శ్రీ వేంకట రావుగారు ఉద్యోగ దేళ 


31 

మునం 'జెన్న పట్టణమువచ్చుటయు, గ,ంథ ప్రకటన 
మున కుద్యు క్టులె న నీ శ్రీశొస్తిగారికి గ్ర ర ంథముద్ర, 
ణముినార్చి ప్రోద్భలముగలగేం చుటయు సంభవం 
చినది. వెంటనే గ ంథముము ధ్ర ణముప్రారంభించి, 
వారు నాశెరుశకవజచిరి భాపోదారక నామమును 
వారి కన్వర్థనామ మగుట కట్టి కార్యము లే గదా 
కారణములు! -ఈపీఠిక వ్రాయుటకు నాగు సాయ 
'మొనర్చినవారు శ్రీ వేంకట రావుగారును, శ్రీసోమ 
శేఖరశర్శ గారును; శ్రీ నేలటూరి వేంకటరమణ 
య గారి వ్యాసములును నా కవ యోగపడినవి, 
కమ్మచరిత్ర కారులగు శ్రీ క్రొ త్తభావయ్య చౌదరి 
గారు వారు రచించినచరి త్రలో నా మొదటివ్యా 
సములోని విషయములు గ హించి, యావిష 
యము గ గ్రంథములలో ను'ల్లేఖించిరి. ఈవీఠికరచన 
యెడల వారిగ గ్రంథమును బరిశీలించితిని, పై వారి 
యందటుకు నాషమోపకే కములు, పరివత్పు స్టక 

భాండాగారములోని తాళవ త్ర 'వపతులనాకొసంగి 
అడిగినతత్‌ క్షణము నాకు కానలసినవిషయసానము గి 


32 

కార్య్యాంతరవర గుడ య్యును బంవీంచుచుండిన, 
పరిష త్కా ర్యదర్శియు, నామిత్రుడు నగు రాఘవా 
చారి (ఎం, ఏ , చి, యల్‌ గారికి ననుస్కారములు, 

లేఖకదోవములుు ము ద్ర ణన్ఫిలిత్యములు సవ 
రించుటకు అవకాశము నాకు లభి పళేదు, ఈ 
వమాదము మానవ పకృతి పాఠకులు మన్నిం 
తురుగాక! దోషములు రెండవముదృణ కౌలమున 
సంస్కరిం చెదము. 


52.1019, కుందూరి ఈశ్వరదత్తు, 


విషయము, 

పీశ్రిక్ర సళ్ల 

కృతివతివ రనము 09 
(వ) 

కృతివతివం శానువర్షనము 699 

కమకులము పసన 

a 

మల్లభూరమణు:డు య. 

తిప్పభూపతి 696 

గిప్పభూపతీభార్య "పెద్దమాంబ 4989 


ఆయ్యవనాయనిభార్య లక్క_మాం౦బ కుమారుడు , 


లివ్పభూపనగి wee 
తివ్పభూపతిభార్య వెంగమాంబ : కుమారుడు లింగ 

భూ పాలుండు 000 
లింగభూ పొలునిభార్య సిద్ధమాంబ, కుమారులు 

కొండభూపలి అయ్యపనాయండు ౪ 
కొండభూ పొలునిసం తొనము 690 
వెంకభూపలి 


e909 


34 


విషయము, పుటః 
లింగభూపతి త్‌ 29 
ముద్దులనాయ (డు 29 
కొం డభూ పాలునిసోదరుండు అయ్యపనాయ క కుని 

పభౌవము స్య 30 
ఆతనికుటుంబము వ్‌ 80 
ఫొండభూపాలునిపరా క్రమము టు అ 2 
కొండభూపాలునిసంతాన ము ట్య 2d 
లింగభూపతి : కృతిధర్డ 00౪ తర్‌ 
లింగభూపనిభార్య భాస్క-రాంబ iia 86 
లింగభూపనికుమారుండు రామభద్రుడు .., స్‌ 
లింగభూవతివరా క్రమము స్ట 8/7 
ముద్దుల నాయనిభార్య లిరుమలాంబ : కుమారు.డు 

వెంగభూపతి 98 hl 
భాస్మ-రాంబ వర్ణ నము ప ay 
లింగ భూ సాలునికీ రర కాంతావర్థ్శనము 69 వేపి 


ప్రథమాశ్వాసము 


కథాపారంధము 999 4 9 
లై 
బదరి కానన వర్ణ నము si ర్‌0 


కిర్‌ 
విషయము, 
పాండవులు బదరికావనమున నివసించుట 4. 
వసంత కాలవర్థ్యనము wu 
ఫీముడు కందమూలముల. దేంబూనుట ... 


ద్రౌపది భీమునితోలసూడ వనవివోరము సేయ గోరుట 


ధర్మరాజు వల దనుట ఫ్ర? 
ద్రౌపది నిష్టురో కులాడుట త్‌ 
భీమంండు ద్రౌపది నంపు మనుట 660 
ధర్మరాజు నంశయించుట sia 
ఫీమునిసబూ ధానము en 


నకులంండు ద్రౌపడిని పంపు మనుట iad 
నవాదేవుండు ద్రావది నంపు మనుట జ్ఞాప 
ధర్మ జునిసంశయము న 
ధర్మరాజు భఛామ్యాచార్యు నడుగుట 69 
ఛామ్యుండు ద్రపది నంపు వనుట్ణ 966 
ధర్మ రా డొడంబడుట 660 
భీముండు ద్రౌపదితో పనమున కరుగుట 4. 


పుట 
న్ర్‌4 
గ్ర్‌4 
గ్‌ 


రై 


గ్‌0ి 
60 
683 
64 
05 
66 
81 
883 
64 
84 
85 
86 


ధర్శరాజువిచారము : నకులుని భీముని 'వెంటం బొమ్తకుటరి 7 


నకులుని, ప త్ను _త్తరము ౪99 


89 


36 


విషయము, పుట. 
ద్రౌపదీ 'దే వివనవిహారము శకి 90 
గంధమాదన పర్వత్నేవర్భనము , a 104 
సూర్యాస్తమయ సమయము ఫ్‌ 111 
ఫీముండు దావితో ధర్హజుకడకుం బోద మని చెప్పుట! 12 ' 
ద్రౌపది అందుల కిష్టవడుట 114 
సౌగంధికము వచ్చి వారలకడం బడుట 11.1 
ద్రౌపది సౌగంధికములగొ న్నింటిం చెమ్మని ఫీనున డుగుట 115 
ద్రౌపదీ ఫీముల సంవాదము ia 116 
నారదెగమనము 121 
నారదఖీిములసం ఫఖెషణము అట 122 
నారదు(డు సుటోక్క_చుని నందునిచి కమలం 
- ములం దెచ్చుటకుం బొమృనుట ప్ల 12.1 
నారదుండు భీమునితో నరనికా 'కార్యమునం 

దొక మహాత్తుడు సాయపడు నని తెఖ్బుట 12-4 
ఫుటోత్కచుండు ఫీమునికడకు వచ్చుట, 125 
ద్రౌపదియొద్ద ఖీముండు ఘటోత్కచు నునిచి 

ఫౌగంధికముల శరుగుట ఫ్య 128 
కాగా కం తొవము 499 130 


87 


వీషయము, | పుట. 

ఘటోత్కచుని సాంత్వనము 00 189 

సూర్యా స్తమయవర్శ్మ నము పేడ 

చంద్రోదయ వర్ణనము క. 144 
రణ ల 

మల్లయమారుకవర్ధ నము స్ట 147 

కళానదీవర్ణ నము 4 * 148 


భీమున్ని ప్రమాణము; ఆక:డు శంఖమును బూరించుట 151 
అంజచేయు డా శంఖారానమును విని లేచుట 152 


భీముడు హనుమంతుని జూచుట స్టా 154 
ఫీకునానుమంతుల సంవాదము. is 154 
ఆంజచేయు(డు నిజరూపమును దాల్బుట .., 181 


ద్వితీయాశ్వాసము 
భీముడు హనుమంతుని విశ్వరూవమును జూడ(గోరుట 15 7 


హనుముంశుండు చెప్పిన యుగధర్మములు *., 190 
పొూశుమంతు డు విశ్వరూపము శు చూపుట 4. 192 


వానుమంతు'డు సొ: ంధికములున్న నెలవు చెప్పుట 195 
భీముడు సౌగంధిక జలజూకరము సమిోవీం చుట 201 
ఫీను, యత రాశస సంవాదము i 9201 
ఫీముడు యశరాత్తనవీరులతో. బోరుట .., 205 


88 


వీషయము, పుట, 
వాతశీషులు కుబేరునికి భీమునివృ త్రాంతమ్లును చెలుపుట2 18 
నలకూబరుడు యుద్దమునకు వెడలుట .., 215 
తూర్పు తెల్ట్లవాలుట ' జి 218 
నూర్యోదయము స్‌ 210 
భుటోత్క.. చుండు ద్రావన్‌పహితుండై ధర్మరాజు 

కడ శేంగట గా 291 


ధర్హజు:డు భీమసేనుందేడ యని యడుగుట. ., 221 
ద్రౌపది భిమునివృ త్తాంతము ధర్మజుతోం జెబ్వుట 9929 
ధర్మతనయ ఘుటోత్క_చుల సంభ'షణలు ,,. 223 
నారదాగమనము అ 229 
నారదుడు ధర్మజునకు భీమనలకూబర యుద్ధము 

సంగతిని తెల్పి సహాయముసేయ6 బభొమనిచెప్వుట 226 
ఘటోత్క_చుండు తండడ్రిసవాయార్థ మరుగుట 998 
నారదుడు కరిప్రురమునకుం బోవుట wi 229 
నారదుడు ఫీమునివృ త్రాంతము, ధర రాజాదులు 

సాయము వెడలుటయు, నాడిగాం గలసంగతు 

లు చెల్పుట ఫ్‌ 229 
దురోోధ నాదుల 'దురం త్రము aba 231 
దుర్యోధనుడు సైన్యములతో బదరి కావనమున 

కరుగుట a 2ిరెరీ 


39 స్ట 


వీషయము,. పుట. 
పాండవులందు "లేకుండుట ... , 2రీతీ 
ఫీమ్హండు దుర్యోధనునకు హిళము చెప్పుట... 237 
కర్ణ గాంగేయ సంవాదము 666 238 
కురురాజగురునూనుల సంభఖొపణము స 2.40 
కర్ణగురునూ వు) సంవాదము ' ప 9241 


ద్రోణుడు, దుర్యోధనుండు వ రినిద్దరి నిఐ'రెంచుట 9242 
ద్రోణుండు దుర్యోధనునితో బ్రసంగించుట, 


అక(డు చెప్పిన హితము క 242 
కర్గుండు, ద్రోణుని దూషించుట EY 244 
కర్ణ కృపాచార్య సంవాదము జ 246 
కర్టుడు, కృళునిచై కురుకుట పష 247 
అళ్వస్థా'మ, కర్టుని శిరము మోద ట Rs 248 
కర్ణ, అశస్టశ్రామల యుద్ధము ఫ్‌ 248 

ర్‌ థి థి 
దురొశ్యేధనుయ వారిని నివారించుట .., లం 
ఘటోత్కచుడు ధర్మజునితోం గొరవులరాక 

ఇెఛలింగిం చుట ja 250 
ధర్మ జాని భయసం తావము em 22 


ఘటోత్కచుడు థర్మరాజునకు కార్యము చెప్పుట జత్‌5 


40 

వీషయము. 
కురు, పాండవుల యుద్ధము మ 
దురోోధను.డు[ఘుటోక్క_చునితో సంధియొనర్చి 

"పాండవులకు సహాయుం(డైపోవుట ,.,, 
నలకూబరుడు యుద్ధమునకు సన్న ద్ధుండగుట 
ధర్మరాజూ ఖీమునొద్దకు వచ్చుట 26 
అమరావతిలో అర్జునునకు నారదుడు, భీమునకును 

కు బేరునకును యుద్ధము సంభవించిన సంగ 

తిని “తెల్పుట ses 
ఆద్దను(డు ధర్మ రాజాదులకడ శేతెంచుట ... 
జాంగ భుండొనర్చిన యుద్ధము అక 
నలకూబరునియాద్ద ము Sa 
ఘటోత్కచుడు గూలుట °00 
భీమునియుద్ధము ఖే 
నలకూబర, ఫీమచేనుల సంవాదము కస 
ఫీముండు మూర్చిల్దుట హై 
అర్జునునియు ద్ధము 666 
ద్రౌవడికోకము క? 
ఢ్రౌవదిని అర్జనుండు ఊరార్చుట 


260 
272 


278 


274 
275 
290 
294 
296 
297 
303 
309 
810 
312 
3ld 


41 


థఘుటోర్మ-చునియుద్ధ ము అకండు మూర్శిల్లుట 


విషయము... పుటం 
న లకూబ రార్జునులసమరము క 314 
కుబేరుడు యశవీరులం చబొగడుట 09. 330 
తృ తీయా థా సము 
ధర్మరాజు సంధిసే యం బూనుట భ్‌ ఏ3 7 
Bers దాని కొడంబడకుండుట సైస్ట్ట ఫి88 
కుబేరుండు పొండవులతో యుద్ధమున కిష్టపడకుండుట 839 
మణిమంతు6 డొప్పకుండుట స 3:40 
ఉభయపతములకును సంకులనమర మణట , 841 
రో 'బేరార్టునులసం వాదము wn 345 
కు చేరాద్దునులయుద్ధము ఫల 349 
ఉభయ SEs Sr ప 350 
కర్ణుని బలపర్శాక్రమములం ౪౪  శికరి 
కర్ణమణి గీ ఫుల యుద్ధము . ప్‌ 860 
కర్టువలాయనము ఏజ్‌ 368 
ఆశ్వ శ్ఞామ కర్ణునికి సాయపడుట బళ్ల 304 
కుచేరాద్దునుల యుద్ధము, అర్జునుని మూర్భ: + 111 
86 


: 42 
విషయము. పుటం 
సానురుంతు(డు కు బేరునితో యుద్ధము సేయుట 
ఉభయవత్‌ముల వారికిని జరిగిన చ కృయుద్ధము 870 


నారదుడు ద్వార కాపురమునకు వచ్చుట... 875 
కృవ్ణదర్శనము అక 877 
నారదకృ్ళషవ్ష్ణ సంవాదము ఖ్‌ ఏ7 
కృష్ణుండు పాండవులకు సవాయము సేయయంబూనుట 879 
నారదుండు మై లాసమున కరుగుట ' సళ 880 
శివుని సందర్శనము ల 882 
నారద శివుల సంభాషణలు బ్రష్టు 833 
శివుడు కుబేరునకు సాయసడ సిద్ధమగుట .., 384 
వర మేశ్వరుండు కుబేరుని దగ్గజికు వచ్చుట, ,, 886 
ధర్మరాజు చింతించుట oe 387 
ఫీష్ణుండు శ్రైర్యము నెప్పుట ఫ్య 388 
గాంగేయ కర్ణ సంచాదము se 890 
ఘుటోక్క_చ కర్ణ సంవాదము ప 3892 
సురనదశకనయుండు వారిని వారించుట .., 893 
భారి పొండవులకు సహాయము వచ్చుట ,., 895 


కర్ర క్నవ్న సంచాదము ప్రై 899 


48 


విషయము, 

అర్జునుండు కట్టని యూరి 

కృష్ణుండు కర్ణ ohne బొగడుట 690 
కర్తుండు ఖమ్మ ద్రోణాదుల దూషించుట ,., 
భ్స్‌మ్హ్సని వచనము ప్‌ 


కృష్ణుండు యుద్ద మునకు సన్న ద్ధండగుట 466 
శంకరకు బేర ప 

ఘటోత్క_చుండు శివునితో యుద్ధంబు వేయుట 
అభిమన్యుడు యుద్ధమునందు మూర్చిల్టుట, °* 
ఘటోత్క చుండు మూర్శిల్లుట 

కృష్ణుండ్‌ "నర్చిన యుద్దము ౪9 
వూరి వార సంవాదము “0౪ 
హరివారుల సమరము +09౪ 
బ్రవాదేవుండు హారివారుల కడ శేతెంచుట, వారల 


స్తుతించుట టం 
యుద్ధముమానుట శ 
స ధర్మ వా న 
శేయించుట * ఖ్‌ 


ధర,జువరము 990 


పుట. 
401 
402 
403 
405 
407 
408 
428 
424 
480. 
431 
485 
437 


429 


442 


ఉరి 
ఉర్‌ 


hh 
విషయము, 
యుద్ధమునంజచ్చినవారు మజల చ్రైదుకుట, 
శివుడు కుబేరునితో సౌగంధికములను బాండ 
పుల కి మి చెప్పుట ప్‌ 
క్రీబీరుండు సౌూగంధికముల. దెచ్చియిచ్చుట. ,, . 


సారిహారుల సంతోషము జ 
బ్రా సత్యలోకమునకు( బోవుట క 
కు జేరు. డలకాపురమునకు6 బోవుట 90 
శివుడు కైలాసమునకు బోవుట ఫ్‌ 
దురోోధనుండు కరిప్రురంబునకు( బోవుట ... 
కృష్ణుండు ద్వారక శియగుట య. 


ఘటోత్కచుండు వెడలుట fis 
తర్వాతి భారతకథ 66 


పుట. 
న్న్న 


ఉతర 
449 
450 
451 
451 
452 
452 
$52 
158 
4558 


శ్రీరాముచంద్రు డొ 2, తవత్సలుండు 
తారక బ వావతారు డచ్యుతుండు 
wa 
సుముశ రాసనుగన్న సుంద రాంగుండు 
ననుచిసూదనముఖ్య నానాదిగీశ 
రాజ కాంతివిలాసరాజితపొద న్‌ 


రాజీవు+ డంభోజరాజవంళజుండు 

నీలాతనీసూన నీరదశే క్ర 

నీలవస్టండు దయానిర లాత కుండు 

జానకీ చితాంబుజూతమి శ్రుండు 

భూనుత మాణిక్యభూపష, ణాన్వితుండు 10 


లై సౌగంధిక వసవాపహరణ ము 


పరిపంధి చై శేయబల ఫేదనుండు 

హరివర్లితు(డు శరణా రృరతుకుండు 
దశరభారుణీతలనాథగర 

విశే కారకా విశ్వంభ సందు 

విలసితసా మ్రాజ్యవిభ వసంపదలు 15 
నలఘుసదళస్తు వాహననికాయములు 

నతులితోద గ్ర జయ ప్ర తాపములును 
వితతసాఖ్యంబులు సట! నొసంగి 

'రావిళ్ళ లింగ భూరమణ శేఖరుని 

భూవరనుతుని గాం బోషించుంగాత, £0 
తలంభ్రాల వేళ నెంతయు సీగ్గుదోంపం 

దలవంప గళరత్న కారహారాగ, స 
మానితమాణిక్యమధ్య భాగమున 
నానామరస్తుత్యు నవ్య చారి త్రు, తు 

మళరశేతనకోటి మహితలావణ్యు 25 
సకలలోకాథారు జగ దేకవీరు 


1 తలవంచిగ ళరత్న తారహార్మాగృ. (క) 


క్‌ త్రిక 


భూమండలాధ్యముం బుండరీకాక్షు 
రాముని సుగుణా ఫీరాముని మదిని 
భావించి మాచి సం శో మమునం బొదలు 
పావనగుణభఛావు భామాలలాను 
నీతామవ+ బేవి చెలువంఫుకీవి 
ఖ్యాతిగా సక లసౌఖ్యములు సంపదలు 
రాజిల్లు సీరు లిచ్చి రావిళ్ల లింగ 
భూజాని ననయంబు బోషించుంగాత. 
చక్కిటుకనణంబు చవిగొని మెక్కు 
జక్క నెక్కినబోదు సమయించు వేల్పు 
వలిగట్టుపట్టికి వలపులు గులుక 

నెలమి దేహం బగ్గ మిచ్చినదాత 
పాపబువ్నకు బుట్టు బలియు సోదరుని 
చేపట్టి రె లిచ్చినదయాజలధి 
సొలపుచిశటిగుంపు సొంపుల బెంపు 
చలి వేడి వెలుంగుల జరుగుచ కములు 
దుక్కి. కై దువబూను దొరబిడ్లతమ్లుం 
డక్కననేర్చిన యబల వెద్దన్నం 


G2 


30 


40 


-L సౌాగంధి ్తునవావహారిణను 


జెలంగుచు రాజూగాం జేనీన యతని 
కలకంఠకంఠినిం గన్నరథంబు 

నీరియింటం బుట్టిన చిన్న బాలకుని 

కొరకు వెన్నుని ముద్దుకొడుకు 'బక్కె_ంబు 
దురసురూవము దాల్చి తొలివేల్పు దునిమి 
యురవుగా గొనివచ్చు ను_త్తమాశ ములు 


వలరు లోకములు చ రాచరంబులును 
మెలకువతోడ నిర్మించుసారథియు 
సుదుటు జేజేలకు నునికీయై వెలయు 
పదియాటువ న్నెలబం గారువిల్లు 

తొ గవైరినందను దుంచువా మున్ను 
తగగన్న మిన్న మేతలుగొ న్ననారి 
మయెచ్చోటం దలచిన నెందుం జూచినను 
నచ్చట వెలుగొందునట్టిసాయకము 
గలిగె చెన్నొంవినగం గాధపండు 
విలనీత బవాం భాగ్యవితతు లొసంగి 
గాయగోవాళుని కలితశేళాది 
'రాయని నల థళ తిరాజసన్ని భుని 


ర్‌ర్‌ 


CO 


వీ రిక 


శ్రీలచే జగతి రాజిలు లింగధరణి 
పాలుని దుర్తాధిపతిం 'జేయుంగాత, 
స్రాణనాథుని జటాబంధంబు మాన్ని 


మానిత నవరత్న నుకుటంబు దాల్చి 
వేరైన ఫులుకల పేరులు దిగిచి 

భూరి మా క్లికవోరములు పొసంగించి 
కన్నుల వినుసొము కడలకు వైచి 
సన్నుత దివర్థిభూవణను లవుర్చి 
పూవిల్తుభస్మంబు పూత బోందుడిచి 
'తొన్ఫలు గులుకుగంధంబు మె నలంది 
గజచర్మపటము చక్కంగం దొలంగించి 
రజితాంబరంబు తీరంబుగాం గన్ని 
గృక్కున పులితోలు కాశ సళ్ళించి 
తక్క_క కెంబట్టుదట్టి పాంకించి* 
బోగివేవము బావి సొగనై నవుట్టు 
భోగిరూపంబు సొంపుగం బొసంగించి 


1 తక్క-కశెంబట్టు దట్టి పొందించి (చ) 


70 


(5 


ర్‌ సౌగంధిక క్కస సవాపవా రణాము 


హరుమేన నలకొన్న యచలేంద దృకన్య 
గరిమెతో బసువళంకరబిరదాంటే 
గురుతర వల్లుట్టనో త్రపావనుని 
గండరగండని ఘన శే రర్టధనుని 
గొరడథా ఆనాథు కూరి నందనుని 

|) శీ 
ఘనుని 'రావిళ్ల లింగమహీత లేంద్రు,6 
గనికరం బొదవ వేట్క_లం బొచుంగాతే, 
కళలు గుత్కె_దు తమిగద్గియమోా(ద6 
బలుకు తొ"య$్నలిం Par పరమషార్ష మునం 
గొలువుండ బ హాండకోట్ల నిరించి 

టి Mm ౮ 

యలరుచు నున్న యాయండంబులందు 
స్థావరతిర రిక) చారజంతువుల 
డవ దె త్యగ్రవాది క్పాలవర్య 
తారకా ది వయోనిథానకాంతార 
భూరిచతుర్దశ భువనభూతముల 
నొనర6 గల్పించి యాయుకి ప్రమాణములు 
ననువాొంద లిఖయించి యాహారవిధులు 
నద్భుత డ్‌ జఉజానిపారసంగనుము 


80 


56 


90 


95 


క్రీ శిక్ష 


లుద్నవ పభ వోదోస్టగ ములు పెక్కు. 
మరియాదలును ధర్మమర్మకర్మములు 
శౌర్య దై ర్యోదారచాతుర్యమహిమ 
లలరుచు రచియించి .యబ్లజాండముల 
వెలుపల లోపల వెలయుచు సంచ 
రింపుచు మెలంగు విరించి నెయ్యమున 
సంవూర్ల్ణ కరుణారసంబు లుప్పతిల 
నాయురారోగ ఫ్టంబు లతులితమతియు 
శ్రీయు నుపాయంబు జెలువొంద నొసంగి 
రావిళ్ళ కొండ భూరమణుని లింగ 
భూవల్లభుని దయం బోషించుంగాత, 
సక లవిద్యల కెల్ల సాటీ దా నగుచ్చు 
నకలంక మహిమ రాయంచవై నెక్కి, 
ముతిలేనివారికి మతులు గల్పించి, 

కృతి లేనివారికిం గృతులు గల్పంచి, 
యిలముతికృతులచే నెల్లభాగ ఫ్రములు, 
క లితసత్కీ_ ర్థులు గలుగంగంజేనీ, 
వరుజివా! నటియించు వాణి ముగాతీ, 


100 


105 


110 


§ సగంధిక బద గవావహారణము 


యిరువంద నాదిగరే శ్యరభవ్య 
బిరుదాంకునకు లింగప్పృథివీశ్యరునకు 
సరసచమత్కారచాతుర్యనీతి 
విమలత త్త సజ్టూనవిభవంబు లొసంగి 


ఫొదురొందు కృతినాయకునిం 'చేయుంగాత. 


అని పయోరుహనైరవా ప్తలోచనుని 
వనజాసనాది గీరాంణమాణిక 
మకుటకోటి పృథామండితమృదుల 
వికనీతపాదారవిందు ముకుందు 
వర్ణించి నేవించి వరహిమశై ల 

వర్గుని గజరాజవదనుని నేక 

దంతుని శంభునందనుని గీ రించి 
సంతతకరు ణారసస్వచ్య హృదయ 

సకల వేదపు రాణ శాస్తా ధి కారు 
వికటమహోద్దండ వేదండసీంవా 
నరుదైన బ్ర హర థారోహణాఢ్యు 
చిరతరకీ ర్తి చేశికచ కృవర్థి 


ఎ త్‌ కో 


116 


120 


125 


130 


వీధికి 


సంగతపటుహృదంచితచంచరిక 

భ్‌ ట్రరుశృీచన్నభ ట్టరాచారు స 

పట్టభ ద్రులపాదపద్య్మములు దలంచి 
వరయశోధనులు గీ ర్యా ణాంధ్రకవులు 
నిరతంబు గుణుతించి నేర్చు వహించి 
చాటు వాక్సాఢలత.ణల తమ్యుళబ్ద 
నాటకాలంకార నవ $ వ్ర బంధ 
సారార్థసం గ్రహ సర్వజ్ఞ మూర్తి 
కారుణ్యనుకవి ముంగ రశానసుక వి 
చంద్రు, చారిత్రము ల్లననాథ సభల 
సాంద్ర ముతిన్ఫూ ర్తి సన్ను తింజేనీ 
బవాువిథాలంకారవదగుంభ నములు 
మహితళ యా ఫ్రపాక మార్లవై ఖరుల 
నవరసనాయకనాయకీ భావ 
వివిధలశ్‌ణముల విలనీల్లు నొక్క 


185 


140 


1 సంగరవ్భాదయాబ్ద సచ్చంచరీక భట్టరు | శ్రీ చెన్న 
భట్టరాచార్యు (క) 2 శారుణ్యసులవి ముంగర కాససుకవి(కం 


10 సా ంధిక ప్ర ప సఎ 'వహార్‌ణము 


రమణీయ'కావ్యము రిచియింవం దలంచి 
విమలచి త్తమున భావించుచుండంగను 
_ఖ(ఫి కృృతివ వతివర్హ నము థ్రికా- 
తనకీ ర్తి రిస సకలబాంధవమిత్ర సుకవి 150 
జనచకోరములకు చంద్రిక గాగ 
తనప తావవా్రథై దర్చీ తారాతి 
వనసంతలికి దవవహ్న యు గాంగ 
తనదయ శరణాగతవిరోధితతికి 
ఘనతరం బగువ జ కవచంబు గాగ 155 
తనని కాతక రాసీ ఛారవిరో ధి 
మను బేంద్ర, దేవతామ త్తకానీనులం 
దొలంగక చొందించు దూతిక గాగ 
కలీత్ర శృంగార వైఖరులం జెన్నొందు 
తన మహాోన్నతనవ్య ఛామంబు భాగ్య 160 
వనజనుందిరకు నివాసంబు గాల 
జననాథు లెన్న విశషంభర వెలసె 
ఘనుండు రావిళ లింగమహీశ్యరుండు 
రసీకా గ్రగణ్యుండు 'రావిళ్ళలింగ 


రీ రిక 


వసుథాధిపగి సాందృవై భవభాగ్య 
వినుతసంవదలచే వెలయుచునుండి 


యనువొంద నొక్క_నా డరణోదయనున 


మెలంకువచే నిద్ర మేల్కాంచి "లేచి 
వోలనొప్ప దంత థావనము ౫వించి 
మున్ను గా వన్నీట ముఖమజ్జనంబుం 
జెక్నూంద నాది లక్షీనాథుం దలంచి 
భాగవతో త్త తము. లృవుతాళగతుల 
భోగిశశయనుని పుణ్య కీ రనలు 
వినువింప వీనులవిందుగ"* వినుచు 
తనరంగ నామతీర్థంబు గావించి 
గరిమ మరయ శుద్దగంగోదకముల 
సురుచిరంబుగ భూమి శుద్ధిచెయించి 
విహితంబుగా నందు వినిధవిచి త్ర 
మహనీయరత్నకంబళము వేయించి 
Wes పాంగవూర్శు 
లమరంగ పద్దాసనానీనుం డగుచు 
బరంగ వా నృీకపాలభాతిధారులను 


11 
165 


170 


175 


150 


12 సౌగంధిక ప్రసబాపవారణము . 


ధరణి నీతియు రిపు త్రాటకం బనలో 
నలరు వట్క_౦బు లాచరింపుచును 
సలలితో “యాణ జాలాంధరములు ! 
"మొద లైన న దశవిధంబులముద్ర, 'లెలమి 
గదియించి యిడయు కింగళ స సుషుమ్న 
మణిపూర కాది థామములు పదునాల్లు 
లోపల నున్న నాడులు వివేకించి 
న్రీత్రలా భ్రమరిభస్తి కమూధ్న కేవ 
లాతతరవి'ఖేదసాదినాముముల 
గలయనవ్ట విధకుంభకము లేర్చరించి 
కలకివలప్రగుంభకముల గుంభించి * 
లీలతో నాసనలింగవ్యాన్నా భీ 
తాలుమూలలలాటతటములయందు 
నాథారమణపఫూర క*దినామముల 
సొథారణంబులై. సరస వర్ణింప 
పరువడి నాబ్దారు పది పడి కండు 


190 


దా లా చు జ కాల. వాను. లాడ. అనవసర లపికానాకమా ము నాకనా నకోనానలు. 


1: సత్తిది హాలారతరములు (క 
ల కలేవలఫు గంభకములః గుంఫించి (క) 


వీథి క 


విరివిగా పదియారు వేలప తృముల 
నలరుచు నుండెడి నారుపద్మ ముల 
జెలువొంద పవనునిచ మేలుకొలీవీ 
నాభిపద్మ ౦బు క్రీ 0దట ముమ్లూల 
న్తోబి భిల్లు  బాహ్యోండ సురుచిరంటై న 
గం భీరనాభి కాళాండంబులోన 
గుంభించి యనిలుగొని దానిచేత 
నాథారకమలమధ్య త్రోోణాంత 
రాథీనరేభాంత రాత రానలము 
వెలుగించి వాయువు వెస నందు నిలిపి 
పాలుపాంద నెనిమిదిముఖముల అ ంద 
దనరు పళ్చిమనాడి తేల క్రి క్రి ందుజుట్టి 
వెనుబాము బలునోరు పడలంగ కేసి 
నలువుగా వశ్చిమనాడిలో నునిచి 
వెలయు వేట్క ల నేకవింశ రిమణులం 
'చనంగొని సంతాప భేద్య మై యలరి * 
వనజాస నేళవిష్వన్సేననామ 

* చెనగొని బెనగొని సంత తా భేద మై యలరి (క) 


18 


200 


210 


215 


14 సౌగంధిగ, ప్ర సవాపవారణము 


ములు గలకులిళంబు మురువున నున్న 
యలఘుగృంధి త్ర యం చెలమి భేదించి 

తలప నాపైని యూర్ల గ్షముఖాంబుజంబు 

దల్కక్రి ందుచేసి యందలిసుథారసము 

తలకొని హృదయపద్మములోన నునిచి 220 
మలయుచు యోగసా మ్రాజ్యసాభాగ ఫి 

గరిమచే సకలజగన్మయా కారు 

వరవస్తు నవ్యయప్రణవస్వరూవుం 

బరమాత్తు భూమధ్య భాగనివాసు 

శరజా ప్ప్తశతకోటిచటుల వకాశు 225 
మానితనుతి నాదిమథార్థింతరహితు. 

ఛ్యారానించి హృదయపద్ద బున నునిచి 

వారిహరభ కుల కాచార్యు లకును 
నురుభ_క్రిపాతవందనోపచారముల 
జాంబూనచాంబరనద్తూమవణములు 230 
తాంబూలయుతముగా దానముశిసి 
యాచార్య్యముఖ్యుల క ఫివందనంబు 
లాచరింప్రచు వినయంబునం బనిచి 


క్రీ ఫ్రక 


హిత బాంధవులంగూడి యిష్టభోజనము 
లతిమోదమునంజేనీ వాస్తముల్‌ గడిగి 
పౌలుపొంద ఘనసారముల మ్యుర్గు లిడిన 
విబసితవిధుశిలా వేదిక మంద 

'రాజిల్లు నూతనరత్నకంబళము 

వై జీనిహోంబట్టు వరుష్పువై వేడ్క 
వసీయించి యిరుమైలవనితలు గొల 
కుసుమసాయకులీల కొలువున్న వేళ 
నేమంబుతోం జెంత నిలిచి వే రొక్క. 
భామిని కర్పూర భాగంబు లొసంగం 
జిత్తంబు రంజిల్లం జేరి వే రొక్క 
మత్తకాశిని యాకుముడుపు లందియ్య 
సొలపుల వలపుల సొంపుల నొక్క. 
పాలంతుక పరిమళంబుల మేన నలది 
హవణిశెగా నొక వారినీలవేణి 

నవరత్న మయభూషణములు గీలింప 
చేరువుతో నొకనీరజవదన 

తీరుగా కస్తూరితిలకంబు దీర్చ 


15 


285 


245 


250 


16 సౌగంధిక ప సవాపవారణము 


నీరిమోర నపు డొక చిగు రాకుంబోండి 
పరువడి జూళువాపాగ గీలింప 
జననుతం బగుబురుసాపచ్చడంబు 
వనితె నొక్కత వలెవాటుగాం జేర్చ 
ఘన మూరురాయరగండ పండార 
మనువుగా నొకలేమ యంఘి96 గీలింప 
'చెంగలించినవేట్క_ చే నప్పు డొక్క. 
యంగనామణి నిలు టద్దంబుం బూన 
కలితశ్ళంగారముల్‌ కొని లేచి 260 
కలకంఠికంఠులు కై దండ యొసంగ 

కమనీయరత్న కంకణములు మెరయ . 

రమణులు నింజామరంబులు వీవ 

రమణయక మ్యూంతరంబులు గడచి 
కొొమరుమోారిన కొల్వుకూటంబుం జేం 265 
హితులు పు త్తులు పురోహితులు నేనాధి 

పతులు సామంతులు బంధువర్దంబు 

మన్నలు గురికాంద్లు మండలాధి పులు 

సన్నుతి కెక్కి. నచతురంగ బలము 


హ్‌ 
లా 


ప్రీ ఫ్ర క్ర 


కవిబుధగాయనగాయనివంది 
వివిధనటీనట విలనీతఘటన 
అఘటనాఘటనాఖ్య ఖడ్త్డప్ర, వ్‌ణ 
పటుతరోపాయు లె పరంగుమంతు లును 
తగురాయబారు లెంతయుం జేరి కొలువ 
నగణితనవరత్న నీంవోసనంబునను 
వెలయు సంగీ తాదివిద్యల వినుచు 
వలయు నాట్య ప్రృభావములు గాంచుచును 
శ్రీయు కం డగుచు రాజిల్లు వేడుకల 
వెయిగ న్నులుగల వేల్పుచందమున 
రావిళ్ల లింగ భూర మణచం ద్రుండు 
కోవిదవినుతు.డ కొలునుననుండి 
నామిోాధథ కప నుంచి నన్ను రావించి 
వ్రేమతో లాలించి వెంపుంజేయించి 
తాంబూలయుతముగా ధనమణివోర 
బాంబూనడాంబరని ౦ధవాంధో భి 
కాదుల తగున గ్ర వోరంబు లొస(గి 
నాదిక్కు వికీంచి నయ మొప్ప బలిక, 


17 


270 


275 


280 


255 


18 సౌగంధిక ప్రనన"వహ రణము 


అనుపమర త్నాక రాన్వయాధ్య మ 
ఘనుండ గోపాలసత్కవిసార్వభౌమ 
నరనుత వాబ్మ యనై వుణ్యమతివి 

సరస చాతుర్యలక్ష ణలత్యు శేబ్ద 
నాటకాలంకారనవరసఫావ 
పాటవంబులను నేర్చరివలె జగతి 
నిరినిరోఫ్ట ఫ్రంబుల నిరనునానీకల 
గంర తై నళతకముల్‌ గూర్చిన మేటి 
వనునాసికాష్ట్రవర్హావ లి చొరని 
గొనబుకారావళి గూర్చిన ఘనుండ 
నలళౌమిదికిని దీపాం ధ్ర శబ్దంబు 
'లెలమి మూరల రచియించు నేర్చరివి 
కను 'లిన్నంగా బెక్కు_కట్లమార్లంబు 
లనలీలః జెప్పిన యట్టి ధన్యుండవు 
మహనీయ బవాంలిపిమర్మచాతుర్య 
మహిమలు దెలినినమాన్యుండ వీవు 
భవ్య సౌగం ధిక పృసవాపవారణ 
కావ్యంబు ద్వివద గాం గడువి న్తరించి 


200 


పి 
లు 
జ్‌ 


d00 


805 


ఫ్రీ ఫ్ర క 10 


తనరు వేట్క. మదంకితముగా నేయవలయు 
ననిన హర్షి ంచి నే నానంద మొంది 
సంశయం చెడలించి సత్క్బృతినాథు 
వంశావతారంబు వర్షింతు నెలమి, 


నక కృలిపతివంశానువర్ణ సము వష 


తులుగరతనపట్టి తొలుతటిచికిలి! 810 
ములికిలో నుండి కల్లుల నీనురాణి 

వాసంబు నేవేళ వతంబునందు 

భాసురోన్న తి నుంచు భ_కృవత్సలుండు 

పాల మున్నీట పాపని లీలం దాల్చి 

మూలనున్న య్యనొమ్హులు 'మెక్కు జక్క 815 
వై నెక్కి. విహరించు పరమపావనుండు 
దీనళరణు్యుుండు దిక్సాలనుతుండు 

సర గవిద్యాక ఛాశ్వాస్త్రపురాణ 

పర్భతాంభోేనిధి బహోావతార 
తరకాయుధభూతదంతిదిగబ్ద 820 


] నొలంగక తనవట్రి తొలుకటిచికిలి (6) 


20 సౌగంధిక ప్కగవాపవారణము 


వారిజహితయోగవర్ల స నవర్ల 

రసతిధిమాసకరణ రానీ చం, చు దు 
వసుమతినిధిధ రాధ్యయనినితార 
కలితంబు లై దివాకరులీలం బోల్చు 
బలుకే దువధరించి ఫాఢివహించి 325 
కడు ప్రోవుజిగిడాలు గలయెకిమోని 
బుడుతబంధించిన పొగరు రక్క_సుని 
వర భుజాబలగ ర్వవై భవస్ఫురణ 
ఆరిమురిదునుము సాహనబలోన్నతుండు 
సకలాగమమునీం ద దృసంఘముల్‌ వాగడ 8£0 


నక లంక ధృతిం బొల్చు నబ్దలో చను(డు 
న నా శ్రీ వారి పొదపద్మ మున 
కనే. "నాడ గిరా ద ద్రకులంబు 


— కమ్మకులము థయా-- 


కలిగె వారలలోన కమ్మకులంబు 
బల్‌ "ర్య ధే ర్య పృభావచాతుర్య 885 
నర దానధ రుడు ర్యారసంపడ ల 


కీ 9 క 


తరుతటా కాదిసంతాన వై ఖరుల 
నురునత్య వాక్యపరోపకారముల 
పరగుచు సకలభాందవా గి తుల 
నలవడం దోచి విదార్థరహసస్థిములు 
తెలిసిన సక్యోజ్టి ప్ర ప తిష వహీంది(?) 
పరిపంధి వీరుల బెరధించి వై వెచి 
శరణాగత శ్రేణి సత్కృపం (బ్రో 
మానితవర్లా శ మములవారలకు 
భూనుతంబుగ కల్పభూజంబు లన:గ 
కరుణ కాథారమై ఘవతరకీర్తి 
విగుదుసంపదలచే పృథివివై వెలసె 
అగ్రి మల్లభూర మణు-డు ఏతా 
ఆకమవంశసు థాంభో నిధియందు 
రా కొనిశాకరరమణ చెన్నొంది 
యనుపమాటోపసాహాసవి క కమార్కుం 
డనుచు రాయకువమూరు లఫ్‌నుతించయను 
వినుత రాడ్భృ యద మై విస్మయం బగుచు? 


2] 


340 


3415 


850 


22 సౌగంధిక వ్రగనాపనారణము 


గొమరొందుగుడిపాటికోట చెంగటను 

గుతలాధిపతు లెల్ల గొనియాడి మెచ్చం 

గుతుబుసాహుుబలంబు ఘోరించి నరికెం 855 

చెల్లుగా రాయలచే హాచ్చుబిగుదు 

లెల్ల కని మదాహీతగాజహ్నృదయ 

భన్లప, వప తొవప పృభావుడై న్‌్‌ 

మల్ల ఘారమణుండు మహిశీ ర్తి నించే, 

వినుతులు గాంచు రావిళ్ళ వరమళ్ల 860 
తరి “ప్పభూసతి ఆ 

జననాథు చం ద్ర వంశంబున నలరి 

భో రావవాకిరీటి గుణరత్న మేటి 

వీఠరాగ గృగణ్బ్య్యుండు Mh 

పరబలిసమవ రీ రి పటుధర్మవ 

నిరువమక్‌ ర్రి రి 'మన్నియచ్చక క్ర వర్తి ది 365 

చంద్రార్కనయన నఫూజావిధేయుండు 

సాంద దృసత్య వృతాచారవ ర్త రనుండు 

గవివరశమున శ్రీ రామచం దు ందు 


నీవి గ 


భువి నుద్భవం బైనపోల్కీ జన్మించి 
జననాథు లెన్నంగా జగతిపై వలనె 
ఘనుండు తిప్పతీమా కాంత శేఖరుండు, 
థీరుం డారావిళ్ల తిప్పభూ భుజుండు 
హీరాళముగ థార్రి యేలుచు నుండి 
భుజబలోద్దండులై పొదలుచువచ్చు 
జగవతిదళములు గదిని చెండాడి 
వికలంబుగా( జేసి వెన్నంటి తరిమి 
యకలంక బిరుదధ్యజావళుల్‌ పట్టు 
గొడుగు లందలములు గొనబుపల్లకులు 
'బెడిదంపు భేరులు వెద్దబూరుగలు 
వన్నెవన్నెగుడాస్ల వాజులు కరులు 
చెన్నొాందం ₹ కొని సీరులచే వెలసీ 
తనకీర్తి సకలది కృటనముల నించె 
జనపాలు రెన్న రాజ్యము చేయుచుండె. 


=ప్రిగ్టీ తిప్పభూపతిభార్భ పెద్దమాంబ అమి 
సరమసాథ్వీమణి వపటుశీల యనంగ 


23 


870 


875 


880 


24 వౌ ంధీకే పృ సవాపహ రణము 


బరంగు వెద్దమూం బాగ ర్భమునను 885 

వారివారసదృశులై యలరినసుతుల 
లెప్పభుాపలికుమారులు అయ్యపనాయ౧డు'వెంకటా ది 

UU 

నిరువురం గాంచె మహీళసన్ను తులు 

బలశేెర ప్రధ నునయ్య పక్ష్యాత లేం ద్రు, 

నలఘుతేజుని వేంకటా ది భూవిభుని 

నరయ నాయిరువురయం దృగృజుండు 8£0 


పరమపావనుడ య్య పన్షుతి లేంద్రు, 


{ అయ్యపనాయని భార్య లక్కుమా౦; ) 
కుమారుడు తివ్బఖ[ు "వతి, 

డతిళిలవతి లక్క_మాంబిక యందు 

సుతుని శ్రీతివ్పవసుంధరాధి పునిం 

గని వంచి సకలభూశకాంతులు గొలువ | 
పనుపడ తనయుని పట్టంబుగ టి 895 
శతి నెంత వారికి చెల్లని బిరుదు 
లతిశయింబుగ6 దాల్పీ యలరం బట్టించి 
వాగలు గగ్గోలురాయ వాజీరుం డనుచు! 


1 హాగలు గగ్గోలురాయ వజీరుం డనుచు (క) 


రీ శిక్ష ఎర్రి 


ముగురుదునేడార్లు మొగి సన్ను తింప 

బావురే మాయయ్య భలిభళీ యనుచు 400 
గోపాలరాజు చేకొని చూచి మెచ్చ 

నళుకు బెళుకును లేక నాహవభూమి 
లెలుంగుబిజ్ఞలుమాడ్కి_ తెనగువతోం జొచ్చి 
మొననసీ కందన యోలి ముట్టడి యల్ల 
మునుమున్నె విడిఫించి మోహారంచె న 405 
బలుదునేదారుల భంజించి వైచి 

పొలుపొంద గం ధేభనుల నుగ్గు(జేసీ 

పాదలుగ నీబుల పొం గణగించి 
యెదురుపఠాణీల నెల్ల మట్టాడి 

చెలరేగి యెగనీ వజీరులం జిదివీ 4:10 
కలడక్కి_నీలం జీకాకుం గావించి 

డేరాలత్రా శ్లోల్ల "తెగ నరికించి 

కోరి భాండారముల్‌ కొల్ల లాడించి 

తనవేరు వారికందనయూోలికోట 

యనురాగమున సొచ్చి యారాజుచేత 415 
మెచ్చులు గైకొని మేదినీపతులు 


26 సౌగంధిక చ, గవాపహ రణము 


నిచ్చలు జూచి నృపు లెల్ల నితండె 
గెలువులరాజని గీ రించి పొగడ 
విలనీల్లు రణకేళి వివారించె నెలమి 
అతనితనూభవుం డగుతిప్పనృపతి 420 
కుతలాధిపతు లెల్ల సారి తో మెచ్చ 
ధరణి వేరైన యాదవని దుర్చంబు 
సురతాణి లగ్గగా చూర లాడించి 
తగువజీరుల దునేదారులం జంపి . 
పొగరు తురుష్కుల బోనీక త్ర ంచి 245 
కలపాళెగాంగడ్ల చీకాకు నషా. - 
చెలెేంి జయలక్ష్మీ చెకొనివచ్చి 
చల్లనివా(డని జనులు నుకింప 
నెల్లమహీస్థలి యేలుచునుండె 
అంగనాజనమణ యలినీలవేణ 430 

{ తెప్పభూపతిభార్న వెంగమాంబ; 

వమూరుండు లింగ భూపాలుడు | 

నీంగారవతి యనం జెలువొందినట్టి 
వెంగమాంబికయందు వితరణకళ్లు 


క్‌ విక టై 


లింగభూ పొలు లాలితయనోధనునిం 

గసియి నాలింగ భూశాంత శేఖరుంయ 

తనదాన థా రావి తాన వాహినులు 430 

వనధికి క భార్టణ వై ఖరుల్‌ నెరప 

తనభుజంబున భూతశథార్రి, యేవేళ 

ఘనరత్న కేయూర గరిమ రా జిల్ల 

మనుజాధిపతులు నెమ్మది కాస్క- లొసం 

ధరణి యీలుచునుంగెదగుము హూ ర్హమున 440 

ind సిద్ధాంబ; స. 
కొండభూవతి, అయ్యపనాయిండు 

పరంగ నర్హావుల పర్వ్యత"థిఫుని 

కన్నియ సిదాంబి కరుణావలంబ 

నెన్నంగాం 'చెండ్లయై యస చునుండి 

నీరజా ప్ప ప్ర భానిసితాసివిజిత' 

ఘోరాహితనృపాలు కొొండభూపాలు 445 

సతతవదాన్థ్థ ప, సన్నసత్క్క_ంతి 

జితచంద్రు నయ్య పీ తినాథ చంద్రు, 


28 సోగ ౦థీకవ, సవాభహారణము 


బుత్రు, లుగాం గాంచి ఫొలువ్రు వహించి 

థాల్ర కప పతులు మెచ్చ ధరణ్శిపె వెలసె 

ఆకునూపలలోన త నపొత రాజన్య 410 

తిధి ఏ "ండభు*'పాలునినంతానము ధ్రికా 

భీకర శౌర్యుండు ఫీమబలుండు 

బల భేసివిభవ్రుండు బటు బెళగంటి 

జలరాశి టంక శుంభ త: రాజ! 

వురవాల్లకల్లోల భువన భళా "ళ 

పరి నైన్యఖై రవ బల్లాడరాయ 415 

గండో గ జగనొబ్బ | గండ ప వ్ర చండ 

గండరగండవిఖ్యాతకేభాది-. 

రాయచె రాసీ దుర్లవిభాళ చటుల 

గాయగొ వాళరక్రచ్చ త్ర బసువ, 

ళంక రసర్వేశ నిశ 0: సావాసుని 460 
తెరి నెంకభూపలె దియా 

వెంకిభూపాలుని విమలచారి త్ర 





l బలశిలాటం కశుంభ శ్పాండ్య రాజ్య, (శు 


$ీ ఖీ ra G9 


సంగ రాటోప ప చండాధి రాజ 
వుంగవ్య పాభ వభుజగర్యహరణు. 
గరుణావయోనిధి గాయగోవాళ 
బిరుదాంకుం డగులింగప్పశ్వత లేంద్రు, 465 
తెరి లింగభూసలి ధిఆ- 
గద్దరి రిఫువీరగ జసింహామూ రి 
49 ముద్దులనాయండు oe 
ముద్దులనాయని మోహనా కారు 
నిటువంటితనయుల నిరవొందం గాంచి 
ప రల వ్ర బలుచు నుంజె * 
శ శంకర నిశ్శంకళ "ర్యవా౦వీర 
కంకణహ స్హసంగ డిరత పొల 
కతు మహీనాగ సముదయాకార 
చిత, కాంగ దఫీమసీంచాతలాట 
నరక్‌ 'ర్యముఖ్య నానాభవ్యబి కుద 
భరితుండు కొండభూపాలశేఖరుండు 
తనకీ రి భూనభోంతరములు నించి 
ఘనులు భూజనులు సక్క_వులు నుతింప 


30 సౌగంధిక పృ నహాపవా రణము 
బలియు డాకొండ భూపాలసోద రుండు 470 
{ కొండభఖభూ-'పాలుని సోదరుండు అయ్యిప } 

నాయుకుని |స్కభౌవము 

విలసితసాహసవి కృమార్కు-_౦డు 

గురుతరవర వీరకళోలాహలుండు 

వరభవ్య గాం గేయవర్ష శేతసుండు 

రాజిల్లు వలీయు కర్షాట (శ్రీరామ 

'రాజద_త్తకిరీటరమ్యుభూపణుండు 475 

మనసిజాకృతీ పంచుములచూర'కార 

ఘనవిరుదాంకుండు కలిత తేజుండు 

నరనుతు సయ పనాయ కేం ధు ండు 

ధరణశళు లెన్న భూస్థలివా ర్త కెక్కి. 

ఆమోద 'మసంగ నయ్యపసాయకేంద్రు, 450 


= అట్టి ఆరనికుటుంబము థ్రియా- 
భామిని వెంగమాంబామణి గర ఏ 


వరుస చాట్టరు చ| కృవర్తులకరణి 
నిరవొంద ధ్యా తిని జేలుచునుండె (క 


రీ విక్ర 31 


సలనిధి eR చంద్రు, నిలీలం 

ఇలిళ్గా ల్లీ బ్రుకొండ భూకోంతశే ఖరుడు 
ఆకగెండన్ఫపతి దయాపరమూ ర్టి 

శ్రి కామినీనాథ నేవాఫిరతుడు . 485 


అనిలోన చెదిరిన యహితకోటులకు 

ఘనదివర్థి భోగము బ్రలుగంగం జేసీ 

వెన్నుచ్చి చను గ త్రువిభులకు నెల్ల 

సన్నుతం బె నమోతంబుం గల్పీంచి 
శరణుజొచ్చిన రిపుజనకోటి నెల్ల 490 
నురుభఖోగభాగ ఫ్టసంయుతులం గావించి 

గనక ర్హియాచం ద, తారకముగను 

వినుతింప నెగడించి వలయ భూస్లలిని 

రాజలేజుం డగు 'రావిళ్ల లింగ 
భూజానికొండభూభుజుండు మోదమున 65 
సులవకపు తుల సుముహూ ర్షమునను * 
జెలగుచు రాజ్యూఖిషి క్తులం జేసి 





న. 


* సాలవక పు తుల సుముహూూ ర్హమునను (క 


ఏ2 సౌగంధిక ప్రస వాపపారణము 


మంతు"ెక్కి_న మేటిమన్నీ లతోడ 

పంతము బ్రలధరాపాలురతోడ 

బలువిడి చతురంగబలములతోడ 500 
అరి "ంకభూపాలుని పరా కృమము (తా 

వలనొప్పు పలువె భవములతోడ 

ఖరకరదీప్రులకర వాలు: బూని 

సరిలేని చికిలివచ్చలచాకుగట్టి 

కరకుకెంపుల బాషికంబులు దాల్చి 

తరలక కరవీరడావముంబుం బూని ర్‌ీ05 

సిరిగుల్కు_ రత్నా లసీంవాతలాట 

బిరుదాంకముల చాల వెంపాందు జవన 

తురగంబు నై నెక్కి తోరంపు వేడ్క 

సరసల వీర నేనలు జల్లుచుండం 

గొప్ప యెజ్జనిపట్టుగొడుగులనీడ 510 

నొప్పు చల్లనిగాలి యొడవుచు నుండ ష్‌ 

చెలువొంద జయలక్ష్మీ చఠకొనుకొఆికు 


* నొప్పుచందురు కావి యుంచ్లిడ కింద (క) 


క్‌ 85 93 


కులుకుచుం జను వెండ్లికొడుకుచందమునం 
బొదలుచు మానవపఫపురిచెంత. జేరి 

వదరు నేదుల కా వాంబలములవిరాంద 51 
గొదకక హరిణంపుగుంప్రుల గాంచి 
కొొదముసీంహము చాొచ్చుకొమరు చెన్నాంద 
తేజీని శేసల్లీధే యని నూకి 

యాజిరంగ ముం జొచ్చి యహితనై నైన్యముల 
గకవికల్‌ గావించి గద్దించి నరికి 5£20 
వ్రశటించి తనవేరు వారిపోనీక 

నెదురు రావంతుల చెలమి వాజీర్ల 
పొదలుదునేదార్ల ఫుడమ్నిపై 6 గోల్చి 

హత్తి వెంబడివచ్చు నవనీశు లెల్ల 

త_త్తరంబున వెన్క. దగులు వెట్టంగ 525 
నిరుమొనల్‌ నరికిన నేదిక్కుగన్న 
ధరడొలళ్ళియాడెడుతలలును నెగసి 

వ డెడికండలు 'బెట్టుపారుర_కృములు 
పొడియైనయలు(గులు పొలియు రావాంతులు 
గలిగి యొస్పెదుమవోకదనరంగమున ర్‌30 
క a 0 


ct 


84 సౌగంధిక ప్రస వాపవారణను 


నళుకు చెళుకును లేక ననినేయు వేళ 

వేయారు లెద గాడి వీప్రున వెడలు 

గాయముల్‌ మణివతకంబులుగాగ 

వెక్కసంబున మేన విరిగినయలుంగు 
లక్క_జంబుగ హీరవోరముల్‌ గాగ కిర్‌ 
వెనగొని మైప్రలు వ్రేవులసాబగు 

తనరు ను త్తరజన్నిదంబులు గాంగ 

తరలక రంథాదితరుణులు మోవా 

భరితలై తనదిక్కు_ భావించి మాడ 
ఆచంద్ర కారార్క_ మగునట్టికీ ర్తి £40 
భూచకృమున నించి పోరిలో వెలనె. 
ఆమవోవీరుని నాత్మ జులందు] 


అ గొండభూ పాలుని నంతానము థియి- 


రామాభిరాము(డు రణభయంకరుండు 
వితరణకర్షుండు విద్ధలభో జూం 
డతిబలళాలి దయాపయోజలధి ర్‌డ్తర్‌ 


వాలా కడానలాాదా లందర ాబతాదా తాల లరా డాబు. 


1 అమశ్నెవామిరు నాత్మజులందు (క) 


కీ థ్రిక కి 


బలీమి భీముమరాళ బలరామ కులిళ 
మలయజ ఘనసార మల్లి కాతార 
ఇిరకాతూర మందార నీవోర 
వోరకుంద పటీర వారళరద్థభ్ర, 
వారి కారదా నారదాహీశ్‌ చంద్ర, ల్‌50 
శరదరచం ది కాసాం ద సత్కీర్తి 
కా రికేయాస్టన కలితసాహసుండు 
మారాండమండ౬ మండిశమండ 
లాగ ఖండితవిమ తావ సీనాథుC 
డగ ప, తాఫుం డత్యున్నతబలుండు ర్‌ర్‌స్‌ 
ఘనుండు రాని శ్లలింగనృపాలచం ద్రు,6 

అరి లింగ భూపతి కృృతిభ్గ ర ఈ 
జెనయ వేడ్క_ల ఛా త్రి యేలుచు నుండు, 
కారుణస్టవితరణ గాం ఖర్యపటిము 
వీరపళోరాళి చెలువున నలరు 
సాయపనాయనిసత్కు_లాఢ్య్యుండు 560 
శ్రీయనంతనృపాల శేఖరుం డెలమి 


36 సౌగంధిక ప్రసవావవారణము 


ధరణి భాగీరథీతరలాతీ.౧బోలి 

పరగు శ్రీలక్కమాం బాగర్భమున ను" 

గన్న సద్దుణథామకాం తాలలామ 

సన్ను ఆౌంగ విలాసచం ది కావో౦ 565 
పరమక ళ్య్యాణసంపత్పరంవరల 
నరవిిదవముందిర యనంగ జెన్నొంది 
రచితళుభాకారరన్యు వై ఖరుల 
నచలేంద్రకన్యక యన నొప్పు మోరి 
ప తిలేనిరూసవిభ మవిలాసముల 570 
వూ లీ 

రతిదేవి యనంగ ధ రాస్థలి వలసి 

వరయ గశ్రీభొమ్క_రా ౦ంబావయోజాత్‌ 
వరమువు ర్తమున ఏవాహామై ర్‌ మ 


4 


అధి లింగభూపరిభార్భ భొన్కరాంబ తా 
లొనర భావింప్రచు నుచితవై ఖరుల 
వినుతకీ రుల ఛా &, వెలయుచునుండె, ర్‌75 
మదదాన వారిపచ్రావతియందు 


చీకంలిరుారం టా. 


1 పరగు శ్రీరంగమాం బాగగ్భమునను (క) 


జీ8 కళ 


మదనునిః గన్నక, క మంబుస నెలమి 
పరగు శీ శ్రీభాషురాంచామణియందు 
సరసరూప 'వనిలాససత్మళామూూ ర్తి 
లలితభాగ రివిశాలలత్‌ ణాన్వితుని 


త్రి 


550 


అథి లింగ భూవతికుమారుండు రౌమభ ధు చతు థీ 


కలితచాతుర్యవిక, క మధురంధరుని 
'రామభ ద్ర నృపాలు రమణీయశీలు 
శ్రీమంతు బాంధవా శ తకల్పవృతు 
బలరామ సత్వసంపన్నునిం గాంచి 
ఇలువ్రమోరంగం బోషింవుచు నుండె. 
“అటి లింగ భూపతిపరా క్రమము ఈ 
అంగ వంగ యుగంధ రాంధ విదర 
ty, గాభ 
బంగాళ నేపాళ బర్భర దృవిళ 
లాట కర్షాట వరాట కాన్సీర 
భోట విదేహ కాంభోజ సౌరా వ్ర 
కురు కరూళ మరాట కోళలాత్మంత 
ధరణత లేళు లెంతయు సంతనింప 


ర్‌రర్‌ 


500 


6 సౌగంధీక, ప్ర సవాపహరణము 


తిరుమణికోటలో స్థిరముగా నునిచి 
పరవీరదుర్లముల్‌ పట్టణంబులును 

నదలించు భేవించు నావా ర్స చెలినీ 

బొదలు సుల్హానయబ్దుల సాదు కాహ 595 
మలయుదు నేదార్గ మన్నీలం బిలిచి 

నెలన్ర మన్నించియ శీఘ్రమె తరలి 

చతురంగ బలహితసంరంభు లగుచు 

ధృతిమిారంగా నలుదిక్కులు గ్ర మి 

యుదయా స్రమయముల నురిమినలగ్గ 600 
లుదిరించి నరికి మహో శ శౌ"ర్యమున 
డాబాలపవై (బడి డాగులు చేనీ 

జీబులు బలినీన సేనల దునిమి 

మన్నీల దొరల సామంతుల చెండి 

వన్నెకు నెక్కు రెవంతులం జడివి ౪605 
మేటిమ'నేదార్గ మెరయువజీర్ల 

భఘోటకమ ల్తేభళోటులం జదివీ 

యాలంబువై సొచ్చి యఖలకా శీ వ్రుల 

దోలి వెన్స "ండకుం డ్రోవలు సూవి + 


కీరిక 


కురువీరబలముల గోరించినట్టి 


నరుడే విభుండని నరనాథు లెంచం 
గదిమిన శత్రు,వుల్‌ గళవళమంది 
చెదరి పోరయగ లేక చేతులు మొగిచి 
కావుము బసువశంకర బిరుదాంక 
పోవుము "బెళగంటివురి శిలాటంక 


శరణు గండరగండళ తే విభాల 

కో 
కరుణించి రథీంచు గాయగోవాళ 
క్రీ ర్తించెదము మిము కేళాడిరాయ 
యా రులమన్ని ంపు మవనీశ గేయ 
యని వేడుకొనిన దయాదృష్టి చూచి 
తనరు 'వేడ్య_ల ధర్మదారం బొన్పించి" 
సమరంబు చాలించి" చయ్య్లన మరలి 
గమణతో థారుణీరమణులచేత 
దళవాయి వేంకటధరణీళు చేత 


నలరుచు దగు సాచ్చు లగుమెచ్చు లందూ 
1 తనరు వేడ్కల ధర దారం బట్టించి (క) 


39 
610 


615 


620 


625 


40 ఫౌగంధిక వృనవాపహరణము 


రావిళ్ల లింగ భూరమణచం ద్రుండు 
పావనచరితుండై ప్రబలుఛు నుండె. 
లింగభూపతిసోదరుండుముద్దుల నాయనివరా క్రమము 
ఆలింగధరుణినాయకసహోదరుండు 
బాలికామదనుండు భవ్య కీలుండు 

కదనభీకరుండు జగన్నుతకీ ర్తి 680 
మదవై రి బల భేది మానధనుండు 
పరమదయాళుండు పావనమూ ర్తి - 
నరసాహసుండు ఫురందరవై భవుండు 

తనక ర్తి కోనలద్ర విళాదినాథ 

ఘసతరం బగుమల్తి కాథామ మనంగ 635 
తన ప్రతాపము యుగంధర భోట లాట 
మునుజాధినాథ మ త్తకాశినుల 

కలరారు కెంప్రులవోరము గాంగ 

నలువొందు ముద్దులనాయకేం ద్రుండు 

బల భేదివై భవభాగ ర్థిసంపదడలః 640) 
గుచు రాజిలు జగతి చందమున 


వీ 85 


సమరాంగణకిరిటి కాత త,చుథరణి 

రమణ తి దశకోటరణరంగవిజయ 
థాటఘోటకఖురోద్లత వె రికోటి 

హోటీర వాటి సద్దుణమణి వేటి 
యగుకోటిపాటిమూ కావనీంద్రు,నకుం 
దగనుడ్నవించిన తరుణీలలామ 

సరసక ళా ధామ సౌందర్య నీమ 
ముద్దులనాయనిభార్య. తిరుములాంబ; 


క గుమారు(డు 'వెంగభూపతి 


తీరుములాంబాముణి స్థేరల్లగ్న మునను 
చెలగి కల్య్యాణమై నీరులచే నలరి 
యొలమి భరాస్థలి యేలుచు నుండి 
నలకూబరజయంతనలచ క్రవ_ర్హి 
లలీతరూపవిలాసలతుణమూ రి 
శతపత త్రపాతపుత్ర, కంకరమిత్ర, 
వితరణంబా వసి వ్ట్‌విద్యాప్ర క 


మానినీ పొంచాలు మవానీయళీలు 


41 


615 


} om 


650 


6b5 


42 సౌగంధిక, ప్ర సవావవారణము 


మానకొరవరాజు మారాండ తేజు 

గాంగేయనగ గ రుస గాంగేయ క "ర్యు 

'వెంగ ఛా y నాథు విములచారి త్ర 

తనయునిగాం గాంచి ధరణీశు త, 'లెన్న €60 


వినుతసంవదలచే వెలయుచు నుండి 
ఫథిథర వితరణ సాహాసశాలి 
విశదచారిత్రు, ండు వెల్లుట్లనోత్రృ 


పాతు త కల్తార్థి బాంధవవడ్త 

మితు త్ర్రుండు లింగభూమికళ త్ర కు ండు 665 
టి భాహ్క-రాంబపర్జ నము 6 

దనరు వేడ్క_లతో సుథాకరవదన 

జననుత గుణ థామసాథ్వీలలామ 

తిలకింవ పరమమాౌాతి వ్ర త్యమహిను 

నల యరుంధలిసాటి యని యౌార్యు లెంచ 

జెన్నూంద బాంధవా తజనాగ్థలకు 670 

నన్న పూర్ణ యటంచు నభినుతినేయ 

జగత్నిపె నుభయవంశములవారలకు 


కీ 3 క 43 


నగణితకీ రి నెయ్యముగల్లి మెలంగి 
వపగు శ్రీ భాహ్క_ రాం'బామణి నెలమి 
సరసవై ఖరుల ముచ టల బ్రో చుచును 675 


eC) లింగభూ పాలునికీ ర్ట కాం తావర్గ నము థయా- 


సలలితసంపవూర్ష్మ చం ద్ర బింబంబు 
నలువ్రుమోజీనయాననంబును గాంగ 
వలనొప్వు లెల్లకల్యలవిలాసముల 
కలికిచెళుకులసోగకన్ను లు గాంగ 
లలిత మాధవళ తిల ప్రనూనంబు 680 
విలసిల్లు నానీకావిభవంబు గాంగ 

పలుదని ఘనసార ఫలకపు బాంతి 

చెలువొందు ముద్దుల చెక్కిళ్లు గాంగ 

మలచి సానలు దీర మగరాలచాలు 

కలితమా రదనవికాసంబు గాగ 635 
సరసంపువలమురి సాభాగ్యగరిమ 
కరము రంజిల్లెడికంఠంబు గా 
నరనీ చూండగ నంద మగుకల్పలతలు 


44 సౌగంధిక, ప్రసవాపవారణము 


సరువడి భాసిల్లు బావాంవుల్‌ గాంగ 
భూనుతం మై. మించు పుండరీకములు 
మానితహ_స్పపద్మంబులు గాల * 
శ్రీలవిరా జిల్లు సంహ హవిన్ఫూ ర్తి 
లాలిత గగనావలన్నంబు గాగ 

En ని మిన్నమై చెలగు ఈనున్న 
పాన్న క శృన్యిరిమేటి పొక్కిలి గాంగ 


పురు బూత బంధురస్ఫురితకంబములు 
విదులు రాణించు విరుదులు గాగ 
సముద గ్ర శారదా స్తంభ భాగ్యములు 


కమనీయమృదులోరుకాండనుల్‌ గాగ 


రకమై వెలింగాడురజత కావాళులు 


సుకరంపుజంఘికోస్ఫురణలు గాన 
నాక మహీజాతనవపల్లవములు 
పాకటం బగుపాదపద ముల్‌ గాంగ 
wy - 


టవలు తారా చ కా ౬ 
లువొందుతారా ద్రి శీతా ది నో త్ర ములు 


దం కు తొక బృ గుబులు గాంగ (క) 


690 


695 


కీరఠిక్ష 


కళల నొవ్పెడుతారకానియాకములు 
సొలపులు గ లమేలిసామ్తులు గాల 
బలుదండి గాంగాయుపండు వెన్నెలలు 
పొలుపాందు వెలిపట్టు పుట్టముల్లాగ 
వెలసిన సత్కీర్తి వికచాబ్దముఖని 
పలుకులకొమయంబరనదీరమణి. 
కులుకు చక్కని పెండ్లికరాంతుం గావించి 
నిలిచి వేరంటముల్‌ నెరప్రుచునుండ 
ఛీమరాములు వెండి వెద్దలై మెలంగ 
తామస మెడలించి దగ్గజం చేరి 
యలనారదుండు పురోహిత మొనరింప 
చెలగి యశోలవ్మీం శేకొనివేడ్క._ 
బలవరా క, మభీమభాగ థ్ట్రసంపద ల 
విలనీల్లె లింగప్పథీ త లేళ్వరుండు 
ఎంతకాలంబు మపహామండలంబు 
దంతావళంబులు ధరణీధరములు 
వననిథానంబులు వాహినీతతులు 
దినరాజచం ద్రుఆు దిక్సతుల్‌ సురలు 


710 


715 


720 


46 సౌగంధిక పృసవావవారణము 


తారకావళులు వేదములు ధర్మములు 
నారూడ విలసీల్లు నంత గాలంబు 
నాయురారోగ ఫ్టంబు లమిత సౌఖ్యంబు 
లాయతసంపద లఖిలభాగ్యములు 
మానితోన్న తసా నుగ ములు(?) 
సుబుచిరక ల్యాణశో నంబులును(1) 
కరితుకగాందోళి కాసర్ధిందనములు 
గలిగి రావిళ్ల లింగణుహిశ్వరుండు 
వలనొవ్పీ జగతి ప్ర వర్ధిల్లు చుండు 

అని యిట్లు సకలలో కాభిరామునకు 
ఘనఘనాఘనచం ద్ర కల్పధ రాజ 

శివిదధీ చిబలీంద్ర దిక్పాలఖచర 

విబుధ ధేనుసమానవితర గాఢ్యు నకు 
ఛరజన న్మ గాం గేయళ కృతనూజ 
వరబలోద్దండదు ర్యా శార్యునకు 
బవాంళ ప్ర తావ ప్ర భాపరాభూత 
మహానీయతర చండమా రాండునకును 
కరి గుం మూర ౦ గుణదురీణు నకు 


725 


780 


aT 


rt 


ప్రీశి ఫ్ర 47 


భామినీ నూతనపంచబాణునకు స్త 740 
సకలపురాణకా స్త్ర విధిజ్ఞు నకును 

వికటశాత్ర, వబలవి చ్చేదసువకు 

శరణాగ ళారాతిసంరతుకునకు 

నరపతి సీంవాసనస్థాపకునకు 

గురుతర రావిళ్ల కులభూషణునకు 745 
ధర నెన్న (దగులింగథారుణీవతికి 

నంకితంబుగను నే నార్యులు మెచ్చ 

పాంకించి రచియింపంబూనిన యట్టి 
పరమసౌగంధి కా ప్రసవాపవారణ 

చరితంబునకుం గ ఖాసరణి యొట్లనిన, * 750 











* అయ్వ్గవనాయకునికుమారు. చె నకొండన్నపలి కిదణలు 
ఫీ చు ల ద్‌ 
పుత్తు లున్నట్లు ప్రాచ్యరిఖతేపు నకభాండాగారములోని 
చ్రార్మప్త త్రయం దున్న ది. 
* ఆ 
ఆకెండన్ఫపతి చాహాబలోద్యగ 
భికరకర్యగంభీరిచాతుర్య 


వినయవి'పేశ ప్రవీణు లై నట్టి 


తథ సూగంధి వసవావవారణము 





తనథయంల నిర్వురం దగ గాంచి పం_క్టి 
రథుడు మోదమున భ్‌. రామలత్షణంల 
నిదితంబు7గ6 గన్న విధము చె న్నాంద 
నందృగృజాండును ధరాయ త్తచి త్త 
మందరధీరుండు మహితయశుండు 
కమనీయరూవరేఖానవరాభూత = 
నుమసాయకుండు తల్‌ మోణీధవుండు 
భరతళ్లీదండ్రి ముత్తాకలకీి 

కరయ దన్ని యం గూార్పునట్టిధన్యుండు 
రావుఖద్రత మారమణచంద్రుండు 
భూమోశు లెన్న సద్భుతళ క్స్‌ వెలసె 
ఆరామళ దృనాయకసవో దరుండు 
సారబలోద్దండసాహ సాంకుండు 
హోరచొషష్టీవిద్యా వ వీణుండు 
ఫఘాోరవమదాదిసంకుల భేదనుండు 
'ధీరుండు లిమ్లభ్యాత్రీ కళ తుండు 
ధారుణి జెలనె సత్కే_వులు నుతింవ 


ప్రథమాశ్వాసము 


yy 
కథా ప్రారంభ ము 


సక లపురాణకా,స్తంబులు వినుచు 
నక లంక హవృదయుండై. నలరుచు నుండి 
జన మేజయుండు వై శంపాయనునకు 
వినయమార్షంబుల వినుతులుచేనీ 
విపితభ క్ర కజ్ఞానవిభవవై రాగ ర్‌ 
మపితతపోధన మౌనికు లేం ద్ర! 
పాండవులకు యత్షపలికి నే తెరంగు 
భండనంబు ఘటిిల్లె? వదన మేరీతి? 
అలర జయాపజయంబు 'లెవ్వరికిం 
గలిగె నానతియిము కరుణాపయోధి 10 
యని విన్న వించిన  'యతికు'లేంధ్రుండు 
మనుజేందు జూచి సనుతి నిట్లు పలిశే. 

లో క గా 


ర్‌0 ' సౌగంధిక ప్ర సవావహరణము 


అరి బదరికావన వర్ణనము de 

భూతలాధీశ! జంబూద్వీపమునను 
ఖ్యాతి కెక్కిన యట్టి కాంతారములకు 
మేటిమై మిక్కిలి మిన్నంది పెరిగి 15 
పాటిల్లు పాటలీ పనస ఖర్జూర 
చకాతమవ+వటాశోకపిా£తాల 
మాతులుంగాళ్యళ్థ మాధవి వకుళ 
మందార చంఏళా నూత తక్కోల 
కుంద కురంటక కుర జ కుటజ 20 
బదరికా జంబీర పొటలి నింబ 
కదళకా వోొరద క ముక పలాళశో 
తాల తక్కో_లాది తరులతావితతి 
hm యనవరతంబు 

లఅవదళ ఇ పుప్పఫలవిలాసముల 25 
Wr సరసవై ఖరుల 
వాసవనందనవనమునుబోలి 
భానిల్లు నిరతంబు బదరీవనంబు 
ఆకాననంబున ననవరతంబు 


(ప్రథమాశ్వాసము 


నాకాల మూకశాల మని తేటపడక 
సొలపువాసనలచే బొటజొట వడియు 
పలుచనిఫూందేనెవై నాస పొడమి 
చిగురుజొంపములవై చి త్తముల్‌ నిలిపి 
తగుఫలావేశ్‌ల తమకముల్‌ మించి 
గగనభాగం బెల్లం గప్పీ యుప్ప్బొాంగి 
జిగిమోర దిక్కు..లం జీంకట్లు గ్ర మం 

జను భృంగ శుక వికసంఘముల్‌ గాంచి 
తనరుచు బలునీరదము లని తలంచి 
వెలయ కలాసము ల్వికసింపం జేసి 
రమెలమితోడుత నటింంం చుమయూర 
తతులకు తాళ భేదనము వీణియలు 
జతగూడ మోటుచు స్వరలయకాల 
మానముల్‌ దెలిసి వేమరు రాలు గరగ 
గానంబు లొనరించు గంధర్వవతులు 
గానము ల్విని సొక్కి గదుపులై చెరి 
పూనిన పరవశోంబున వైరవర్ష 

నులు మాని యానందమున వినుచున్న 


గ్‌] 


85 


40 


ర్తేగ్ర్‌ 


ర్‌ం సౌగంధికృప్ప నవాపవారణము 


సలలితబవువిధజంతుసంతతులు 
కమునీయబవువనశకై రవకమల 
కమలసంవూరితకమలాకరముల 

'రాజిల్లు రాజమరాళసంఘముల 
నో జతో డుతం జేరి వం (యడల 
కిలకొొట్టుచును జల ప డ లేవేళ 
సలువుచు మెలగు నచ్చరవూనుంబోంద్లు 
కన్ను లపందువుగాం జూచి థ్‌ మనీ 
క కున్నన విలు కానికయ్యంబుపకును 
తసుకీంచి బొదలు గంధ; ర శఖరులు 
కములకాండాస క్ష కమలాకరముల6 
గడునోర పౌరులు గలుగక యుండ 
నడుపులు నేర్పు కిన్నర రాజముఖులు 
నలువాంద రంభాదినలినలోచనలు 
సలలితనాట్య ప సంగ వై ఖమలం 
జెలున్రరంజిల్లుమై నీరివాంకములును 
బొలుపాందు నభినయంబులసోయగములు 
కొలందికిమోరిననోప్రుభాలులును 


న్‌ 


50 


ర్‌ర్‌ 


60 


65 


(ప్రథమాశ్వాసము ర్‌ 


చెళుకులు దళుకులు వేరిణివిధము 

లొనరంగ వీత్షీంచి యుల్లము ల్పెదరి 
యనయంబు మోహించుయశ్‌వల్లభులు 

సొరిది నన్నియు జూచి చూడని యట్ల 

వెర వొవ్చంగా విని విననిమార్ల్షముల 70 


పర మేళ్వరుని మనఃపద్మంబునందు 

నిరవొందంగా నిల్పీ యావణ త్ర యము 
వారియించి యెపుడు బ్రహ్మథ్యాాను లగుచు 
ధరతపంబులు నేయు తాపసో త్తములు 

మరి పెక్కు.(గలచి త్ర మహిమలు గలిగి 75 


పరువడి విలనిల్లు బదరికావనము, 
ఆననమధ్యంబునందు నతర్థింతే 

పావనంబై భవభయహారం బగుచు 
గరుదగంధరర్థారాతసయవఖచర 
సురకిన్న రమ: నీంద్ర, నోభీితం బగుచు 80 


ధర నెన్న మోత ప్రదాయకం బగుచు. 
గ౦ివచే వెలయు గగాథీంముసను 


గ్ర. స్తా ంధిక్య ప్ర సవాపహా రణము 


ఇతిథి పాండవులు బదరికావనమున నివసీం చుట ధ్రితా- 


పరువడి వనీయించు పాండునందనులు 
ధరణీసురులతోడం దమవారితోడం 
దగిన వేళలను గృతస్నాను లగుచు 
నగణితం బగుష్రరాణాదులు వినుచుం 
'జెనంట్‌ యాా౪కురురాజు చేనీనకొొదువ 
లనయంబు6ం దలంచుచు నావనంబునను 
ధూ_రృదానవకోట్ల ద్రుంచివై చుచును 
నార్దులం బోచుచు నలరుచుండ(గను, 
తరి వసంత కాల వర్మ నము oe 
బొలుపాంద తీయనివూవుంచేనియల 
వలని వల్లములుగా వలగొని అవి , 
మధుమ_త్తవిన్ఫూ క్రి ములయు చు మెలగు 
మధుపసంఘంబులు మధుర గానములి * 
జతలుగూడి యపాంగసంగతు ల్నెరవీ 
సతతంబు y డించుచారణాంగనలు 


అననా లభ పతా త. దద ఆ కా క క. సా 


*నుధుర వ, నంగముల్‌ మధురవాక్షములు (త) 


90 


95 


ప్ర మాశ్వానము 


సలలీతం చై నరసాలసాలములం 
జెలువుమిోరిన "లేంచిగురులు మెసవి 
కడుపులు నిండి వెళ్ళస మైనననల 
కడలకుం దొలః!గించి కడు మెడ లెత్తి 


పాకటంబుగం గూయుబలుకలకంఠళ 
కాకలీరవములం గలయంగనిరత 
మానందవాదయులై యలరుచు మధుర 
గానంబు లొనరించు గాంధగ్యపతులు 
వెలయు భూజములకు ప్రెగుగా బండి 
బలుర సంబుల పరివక్యంబు లిన 
ముంతమామిడిపంన్లు ముక్కునం బిమ్మి 
గొంతులనోొలందిగాం గుటగుట ద్రావి 
తామరతంవమె తనివిదీరినను 

వేమారు పుక్కి ళ్ళ వెళ్ళణగాయుచును 
చెలువంబు మెరయ రాజిలుక లకులుకు 
వలుకులతో:ంగూడ బవుతాళగతుల 
వరుసతో మాధుర్య వాగ్విలాసముల 


ర్‌ర్‌ 


100 


105 


110 


ర్‌6 సౌగంధిగ వ్రసవాపహరణము 


శిరలి దర్వులు 'బాడుకిన్నరసఖులు * 

లాలితస్వర కాలలయ తాళగతుల 115 
తాలమానంబులు దప్పక యుండ 
కుటిలకుంతలములు కులికినటింప 

నటియించు దేవతానలినలోచనలు 
బొలుపుమోరిన మ ల్లిపూంబొదరిండ్ల 
వలరాజుకేళిలో వలపులు హెచ్చి 120 
పృమదంబులను బవాుబంథ వై ఖరుల 1 
రమణులతో సమ రతులభోగించి 

యంతంత మోహంబు లగ్గలం బైన 

కాంతుల. చై కొని కళ లుప్పతిల్లం 

బలుమురు ధమ్మిల్ల బంధము ల్వీడ | 125 
బలువిడి కబరికా పృసవముల్‌ రాల 

సాలపుమై జెనుటలు సోన్నలె గురియం 
జెలువంపువోరముల్‌ చిక్కు_లుపడ(గ 

నలువ్రరం జిల్లు కంకణము లండియలు 


* బల్కు (క) (ట్ర 1 వార్ల ముల (త) 


చథమాశ్వానము గ్‌ 


ఘలుఖుల్లు రని తాళగతులచే  మొరయ 180 
పనుపడి నుపరతిబంధ వై ఖరుల 

ననయంబు కీ డించు యతకామినుల 

నలసత వెడలింప నతులమోదమున 

మలయుచు విహరించు మందవాతములు 1 

మను జేం ద |! మరిసెక్కు_మహిమల నలరి 1835 
చనుదెంచె నపుడు వసంత కాలంబు 


అధ ఫీముండు కందమూలములC 'చేంబూనుట దియా 


ఆసమయంబున శాయరణ్యనున 
భాసిల్లు, జేడ్క_ల బాండవాగ్రజుడు 
తమ్ముఆు హితులు బాంధవ్రలు గొల్వంగను 
నెమ్మితో ద్రౌపది నెయ్యంబు నెరవ 140 
పాలుపాంద భామాాదిభూసు రావళులు 
చెటువంబుగను సుఖానీకుళై యుండి 
ననురాగమునం జేర నరిగి యేవేళ 
మునులు భూతభ విమ్యములు దెల్బుచుండ 


een. Pe 





1 వాయువుల (క్ర 


ర్‌8 సౌగంధికప్రస వాపహరణము 


దుష్టదానవకోటి ద్రుంచివై చుచును 
శిష్టరతణమును జేయుచుండ(గను 
జెన్నొంద నొకనాండు వెలంగుచు భీము 
డన్నకు మ్రొక్కి ఛామ్యాదుల కెరంగి 
తముల దు పదనందన నాదరించి 
3 ఈ 

నెమి నానాయుధనికరము ల్నూని 
మందస్నీ తంబున మసలక వేగ 
కందమూలఫలార్థగమనుం డౌనపుడు 

ద్రౌవది భీముసితోయాడ 
వనవిహారము సేయంగోరుట } 
ధరణీతల తోలి ద్యావదీరమణి 
అరనీ దిగ్గనలేచి యనిలనందనుని 
దారి కడమువచ్చి ధక జుం జూచి 

G జ 

నేకువుతోమొక్కి. నిలిచి యి ట్లనియె 
అనఘాత్మ ! నేడు నీయనిలజు వెంట 
వనవివోరముసల్ప వాంఛ బుక్పైడిని 
యీఛచెంత నున్న మహీరువోవళులు 
ఫూచి కాచి ఫలించి పొదలుచున్న వియు 


అధి 


145 


1:0 


155 


160 


(వశమాశ్వాసము 59 


తక్కీనవనముల తరులతావితతు 

లిక్క_డికన్నను యెక్కువ లేమొ! 
అక్క_డివనభూము లావినోదములు 

మక్కువతో. జూచి మరలివచ్పెదను 

యనుపతు 'ల్చెప్పక నవును కా దనక 1 165 
నెనరున తలంపు”మన్ని ంచంగావలయు 

నని వేడుకొన్నట్టియంభోజముఖని 

గనుంగొని పాండవా గ జు డిట్టు లనియె 
వనజూతీ, యిటువంటివాంఛలు గోర 

జనునె నీమదిలో విచారించి చూడు 170 


వట్టి ధర్మరాజు వలదనుట ఇలా 
మనకు రారాజుకు మాననిపగలు 
ఘనముగా నేవేళ గలిగియుండంగను 
అదిగాక యీనిబి-జారణ్యభూమి 
మదదాన వేంద్రులు మలయుచుండంగను 
1 అనుమతు ల్పెప్పక నవును 'కాదనక (చ) 
2 సెలవు (878) 


60 సౌగంధిక, చనవావవా రణము 


అనిలనందను6 డొ"ంటి సరుగుచుండయగను 175 
చనిథుదనన నీకు సమత మగునె! 
,సరనీరువోనన సఖయలకోర్కె 
'లరసీ చూచిన నెంతవై ననువచ్చు 
కామినిచే కెజటుగనికూన వగుట 
యేమియు దలపోయ నిది నీతి గాదు 150 
కనీబోయి తిరెగడుకావడిబరువు * 
వసుధపై మోనేటివారిక తెల్పుసు 
కడనున్నవారికిం గానంగా రాదు 
పుడమిలో పయనమై పోయెడివారి 
నరికట్టంగాం జెల్లదరుగునీ వేంగ 130 
సరసంబు లిక చాలు చాలు ర్‌ మనిన 
అండజయానరో పో శు వులొలుక 
పాండవెయా గృణి భాషించి లిక 
9 గ్రాపది నిష్టురో క్రు లాడుట థతా- 

నరవరో త్తమ నీవు ననుదూరవచ్చు 
. ] శాళికిబోయిన కావడిబరువు (ట్ర 

కసీబోక తికిగెడు కావటిబరువు (క్ర ' 


(చథమాశ్వాసమో 


నరుదుగా మిరు నాకే పడ్డ చేటు 

లరనీ చూడంగ నెనై నను గలవు 
గరిమెతో నేకచక్రంబునం జేరి 
చలములు విడిచి భిత్‌ము లెత్తి గుడిచి 
పలునురు వివ్లులపంచల ముడిగి 

యున్న తస్థితిమాని యున్నది యెల్ల 
నన్నుంచికాదె! యోనరనాథచంద్ర! 
వూయజూదము లాడి మహింగోలుపోయిం 
డాయలచేం జిక్కి. .ధ్రైర్యముల్‌ వదలి 
కరాళ లై యాయుధకోట్లంబోవాడి 

ఆలి నంగడి బెట్టి యవకీ ర్తివడసి 

'బేలవై పగరకు భృత్యు లై చేసి 
చలములు విడిచి భిత్షము లెత్తి కూడు 
పోలింవం దోవులంబోయి యన్నిటికి 
యలనీ యుండుటయెల్ల న న్నుంచికా దె! 
ఘో రాటవులంజేరి కోపంబు లుడిగి 
కరారలుగాయలు కూళ్లు గాం గుడిచి 
నారచీరలుగట్టి నగు బాటుకోర్చి 


61 
190 


1£5 


200 


62 సౌగంధిక, ప్రసవావవా రణము 


చారుసువస్త భూమణములు విడిచి 
పాలుపాందనిష్టోవభోగము లుడిగి 
నలుకువం జెందుట న న్నుంచి కాదె! 
ఆనఘాత్త! నిన్ను నే ననంబని లేదు 
తనరార బపహావా,తకుం దప్పురాదు * 
WU 
మాయయ్య ద్రువదభూమండ లేళ్వరుండు 
పాయనివ్రేమల పగలును రేలు 
దాదులరొొములం దన రారునట్టి 


దూదిపానుపులయందు బెనిచి యెపుడు 
యేకోక్కెం గోరిన “నేవేోనై న 

వె శాన్స్నంాం దెచ్చి కరుణతో నిచ్చు 
పలుమారు మూోపాల(బడినది'మొదలు 
నలమటకొదువలే దది మూ తెలుసు 


నొకనాయకుని నమ్మి యుందినసతికీ 
సకలకోరిక లెల్ల సమకూర్చు నతండు 
అతులికాటోపు లత్యంత వకౌావు 


2]( 


211 


22 


మా మదా. దా. ద ద దాను నాన లా నానా... ననన 


ద (2422) 


. చ్రథకూశ్వాసము 63 


లతి థై ర్యబల విక్కమాటోపులయిన 

వతు లేవురును గల్లి పడుపాటు లెల్ల 92గ్ర 
జితపడ ననుభవించితి నని పల్కి. 

యనిలతనూజుని యాననాబ్దంబు 

గనుంగొన నాతం డగృజాన కి ట్లనియె 


కి ఫీము(డు ద్రౌపది నంపుమనుట థతా- 


నరనాథ! మియనుజ్ఞలు గ ఖైనేని 
ధరణివె నా కసాధ్యములును గలవె 230 
నను నీవు వేదమాననునిగం జూచి 
యనిలనందనుం. డొొంటి యని పల్మ_(దగునె 
సాటికి నెక్కు. నిళ్శంక రాయనికి 
కోటము త్తిక లన గూడునే యెందు ! 
తిలకించి చూడు రాతికిగిలిగింత 235 
గలిగిన నాకళ్ము. గలుగుభూపాల 2 

శే కోటముతత్తి ౩ లన గూడునా యెందు (ఇ) 

కోటముట్టది యనంగూడునా యెందు (త 
2 గలుగునె లోకంబులోన భూపాల (చు 


64 సౌగంధిక ప్ర సవాపహరణము 


నీకు నేవెజచుట నిక్క మొక్కటియె 

కాక భయంబునే కలనై న నెలుంగ! 

కురు రాజు నొక వెదటొండంగాం జేసి 

పరువడి మొనయజూవి పల్కితిరిపుడు ' 240 
అతనికి దోడుగా నమరగంధర్య 

పతు లేంగుదెంచిన బర్వు "లె త్తింతు 

ననుంజూచి యిష్రడె యీనలినాతీ. ననుషుం 

డన విని ధర్మజాం డనిలజుం జూచి 

ఓభీమ! కల దింక నొకసంశయంబు 245 


=వప్రిన్టే ధర్మరాజు సంశయించుట దధ్రికా- 


ఈభీతవారిణాకీ యీనీల వేణి 

నిగ నేమి యనవచ్చు నిటువలెం గోరె 
నొగనీనట్లన రాదు సులభంబు గాదు 

బవుయశ రాతుసభయద మోవనము 
విహితంబు గా దిది వీరా గ్రగణ ! 250 
యదిగాక నీవైన నర్జునుండై న 

వదపడి నన్ను. గాపాడకయున్న 


వ్రథమాశ్వానము 65 


కలుహోత్తుండై న యాకెరవాధిపు/డు 

పాలియింతు నని చెంత బొంచియున్నాండు. 

అక్క_ట చనియెద నన ధర్మ మగునె! 255 

అక్కడ గాండీవి యమ రేంద్రు,పుగికి 

తతళ క్రి నేగా నింతకుం జేరండాయె! 

నతం డిందురాక ని న్ననువలే ననిన 

వినయంబుతో. మొక్కి. వేడ్క. రంజిల్ల 

ననిలతనూభనుం డన్న కి ట్లనియె. 260 
అథి ఫీముని సమాధానము ధ్రికా. 

అమ రేంద్రువురినుండి యర్దునుం డిఫు 

కమనీయవ స్తువుల్‌ గె 2 కోనివచ్చు 

వహి శెక్కు.కురువతి వచ్చిన నకుల 

సవాదేవు లున్నారు సముయింహపగలరు 

జగదీశ! సతులవాంఛలు దీర్చకున్న 265 

నగణితపాతకం బని యండ్రు బుధులు 

ము ద్దుంచి మన మోతమోనిభ వేణి 

సద్దుదీర్చశయిన్న భావ్యంబుగాదు 


66 సౌగంధిక ప్రస వాపహ రణను 


లలనలు చీన్న బాలురు వీరవరులు 
ఇెలియంజెప్పిన *దండ దీయెంతై న 
సకలలోకంబుల: జండ ప తావ! 
అకలంకగతి నిల్చు ననఘుండ వీవు 
చెలుచ నీవేరు చెప్పినయంతే మముం 
— రీ 
దలంవంగా శక్యు లే ధరణీత లేంద్ర;! 
ముక్తిప్రృదాత "కాముని గన్నతం డ్రి, 
భ క్షశ రణం 'డావద్చాంధవుండు 
ఘనవర్గుం డఖిలజగ ద్రతుకుండు 
మనపాల గల్లా మరిభయం బేల? 


నుతికెక్కు_ నానందనుని ఘటోత్కచుని * 


ధృతిమిర మోసన్ని ధిని నిల్పి పోదు 
ధరణీశ నెలవిము తడ వేల యనిన 


నరనాథునకు మొక్కి నకులుః డి ట్లనియె, 


లో 


తిథి నరులం(డు 'ర్రావది నంఫు మనుట థ్రికా- 


శొెవకకీ రి వ తావము ల్పకల 
లావటి 


erg 
“ వట్రిన (ట్ర 


170 


275 


280 


ప్రథమాశ్వాసము (67’ 
దీవులయందెల్లం చేజరిల్లంగను 
అదిగాక ఫీము బావోటోపకౌర్యు 285 
విదితగదాదండ విస్ఫులింగ ములు 


ధిఖ శిఖా రేఖ ప వ్రసీద్ధమె మిగుల 
నిఖలలోకంబులయేందు 'వెలుంగ 

నథీణరథ కీతనాక్ళసారథులు 

నతీయనివ్యళ స్త్రళ్‌ రాసనములు 20 
[బవుయశ్‌ రాత్‌ సభ యద విగావనము 

విపాతంబు గా దిది వీరాగ్రగణ్య 

యదిగాక నీవైన నష్టనుండై న 

పదపడి నన్ను. గాపాడక యున్న 

కలుపాత్తుం డైన యాకౌరవాధివుంశు 295 
పాలియింతు నని చెంత బొంచి యున్నాండు 
అక్కట చనియెద నన ధర్మ మగునె 

అక్కట గాండివి యమ రేంద్రువురికి 

తతశ క్రి చేయగ యింతకు జేరం 'డాయె 

నత డిందురాక ని న్ననుపలే నన్న 806 
వినయంబుతో మొక్కి. వేడ్క రంజిల్ల | 


65 సౌగంధిక ప్ర సవాపవారణిమో 


సనిలతనూభవుం డన్న కి ట్లనియె, 
ధరణీళ నీముద్దుతమ్హుం డై వట్టి 

వరశ_క్ట్‌ గలకవీధ్యజుని యీతుణ మె 

పసమించు నస్మ దంబరదూత చేత £05 
పాస మోసమన్గుఖంబునకు రప్పింతు 

నుర్వీత లేశర యొక నిరూపంబు 

పరువడి వాయించు ఫల్లును పర 

నన విని సంతోషి తాత్తుండై. శమన 

తనయుండు కరుణ నాతని కౌంగిలించి 310 
యాయర్జునునివేర నవు డొక లేఖ 

వ్రాయించి యిచ్చిన వాయుసూనుండు 

క రుణతోం దనతం డ్రై గంధవావానుండు 
ఇరవొంద6 దను మెచ్చి యిచ్చినయట్టి 

గ్ర ౦ంథానుసారసత్కమనీయ ధూప 815 
గంధిలవరవం త్ర,కలితర భాంగ 
బంధబంధురకర భా) జితం బై న 

గంధసారోజ్ఞ్షలగ్ధ నసాయకంబు 

పొది యడలించి యద్నుతముగా నార 


సథ మాళో్టనము 


పదపడి యా లేఖ భదృంబుచేసి 
ఛరమధ్య్ధమున గట్టి చట్ట మైనట్టి 
వరళరాసనము 'చెల్వమున చేపట్టి 
గొనకొని విలునారి గొనయ మెక్కించి 
కనక ఫుంఖోజ్జ్వ్యల కాండ మంకించి 

నారి సంధించి యానాక మోశీంచి 
పారూఢ క్రర్లాంతపర ర్థింతేమునను 
దిగిచి కవ్వడి సన్నిధిని నిల్చు మనుచు 
గగనవీథికి నేనె ఘనత రాస్త్రంబు 

అవు డాళశరాసము నద్నుతం బడర 
గప్పున నురగలోకము నొచ్చివచ్చి 
'శాకోదరాధీశు గర్వం బడంచి 

వై కుంథమునకు జవంబున నేంగు 
గరుడుని లీల నాకాశమార్లమున 
సర మొప్ప నధికవేగమున నేలెంచె 
వరభోగభాగ ర్థిదుర్వారసంపద ల 
సరసమై చెన్నాందు స్వర్దంబునందు 
'కౌండిన్న గౌతమ కళ్వప కణ? 


69 
320 


325 


830 


835 


70 సౌగంధిక పృ శవాపవారణము. 


మాండవ్య మైత్రేయ మౌద్దల్య ప్రభృతి 
పరమమునీశే(రుల్‌ పార్శ పభాగముల 
ననీ పురాణా స్తాదులు చదువ 
తుంబురునారదాదులు వీణియలను 
తంబురుల్‌ మోట గీతములు పొడంగను 
రంభావధూ టితోరంపువమేజ 

రుంభంబు లొక్కింత కుల్కి_ చెల్వుగను 
కొలువువా ర చ్చెరుకొని చూచి మెచ్చ 
నలు దెరంగుల హెచ్చి నాట్యంబు సలుప 
నుర గేం ద్ర నిభ వేణి యూర్యశీరమణి 
పరువడి క టక చభారంబులకును 

గడువడిం బరికింపం గద్దు "లేద నెడి 
నడుము దొట్రుపడంగ నర్తనం బాడ 
మెలకువ గతులచే మేనకి*లలన 
నిలుకడతోం జేర నృత్యంబు సలుప 
నలనముంజుఘో షపామృ గాత శా స్తో వి 
నలువునం జెలరేగి నటనలు సూవ 
గరుడ కిన రయత్‌ ఖచరకన9కలం 


940 


34} 


890 


తర్‌! 


వ్ర మాశ్వాసము 


నీరులు వొలుకం చేరి నేవలునేయ 
ఆటీకట నిల్చి యమరగంధర్య 
రాకేందుముఖులు పరాకులు చెలువ 
రహిమించు కాంచనరత్న సంఖచిత 
మహితమవోస్థానమంటపంబునను 
తిరవొందకొలువున్న దేవవల్లభుని 

సరిగ ద్దె యెక్కి_ యచ్చరులు 'మెచ్చంగను 
కాలకేయాదుల ఖండించు బిరుదు 
లోలి దేవత లెల్ల నుగ్గలింపంగను - 
సరసక ఖావిలసద్వినోదములం 
బరికించుచున్నట్టి ఫల్పునుమోల 
'నమరసంఘము లెల్ల న చ్చెరువాంద 

భ్‌ మనీ సంయమిరాజపటలివీజ్రీంప 
సురవిభుం జెంతయుం జోద్యంబునొంద 
సర వారములు భయభా)ంతిచే చేల జెలంగ 
వ్రాలీన నమవోవాయుసాయకము 


పోలించి కాంచి యాపురువూాతసుతు(డు 


ఆయ,న మున ,వాయు నక్‌రపం కి 


71 


860 


865 


870 


72 స్తూగ ౦ధిక్కవ,సవాపహూ రణము 


వాయుసూనునియాన వ్రాలౌటం చదెలిసీ 
వివ్వ్యూలచిత్తు.డై వివ్వచ్చు: డపుడు 
నీంవాసనము డిగి చేతులు మొగిచి 
వరుస నృస్త్రమునకు వలగొని యొ క్కి_ 
కరమొప్ప తనరెండుకరములు నెత్తి 
కము నముననంటం గటినయటి 

క -4 లు ల 

కమ పొండవాగ ణిముద ౯ గాంచి 
ఆజ్‌ కం Wy 
సీరిమించు నాలేఖ శిరసావహించి 
గరిమెతో నిటలభాగంబునం జేర్చి 
కనుం/గవనొ త్తి వతుంబున నలమి 
పనుపడం గట్టిన బంధముల్‌ విడిచి 
వినయంబుతొ కమ విప్పి వానవుడు 
విసుచుండ చదివె నావీర శేఖరుండు 
“శ్రీమన్న వోరాజశేఖరుం డఖిల 
భూమండలాథళ భూరిమాణిక్య 
మహితకిరీటకుభ వభాజూల 
విపితపాదాబ్బుండు వీరప్పుంగవుండు 


ఏ అల్‌ Pr రో. ఎ లి లు wea ర్న 


874 


వర! 


చ, థమాశ్వాసము 


నితర్థిపోడశ దాననికతుం డై నట్టి 
యనఘచారిత్రు, ండు యమతనూభ వుడు 
తనరార తనజొరి తమ్థుం జై నట్టి 
భుజబలవి క క మాదమ్మేతేయశోధనుని 
విజయుని షట్క దీవించి ఫు ల్తెంచి 

నట్టి కార్యము 'నేటియరుణోదయంబు 
దట్టించి పవననందసుండు కాంతార 
మునకు దాంజని కందమూలపఫలములు 
గొనివత్తు నని వేగం గువలయనేత్రి, 
పతిహిత చారి ఈ పాంచాలపుత్రి 

నతని కడ్డమువచ్చి యాగిపోనీక 
గొనకొని తనుందోడుకొనిపా మృటంచు 
వనజూతీ.చలవట్టు వదలదింలేన 
నేమియు దోంచక నిపు డున్నవాండ 
నాముద్దుతమ్థుండ నాకేశతనయ 
కడంకతో నీకమ కన్నాత.ణంబె 

వడిగ రమ్మని ద్‌ారి వానసీన లేఖ” 
తేటగా జదివి పార్థివ్రడు వేగంబె 


783 


895 


400 


405 


74 సౌగంధిక వ్రసవావహ రణము 


ఖేశేళునకు మ్రొక్కి. కీర్తించి పలికె 
'దేవదైత్యవిదారదీనమందార 

'యేవిన్న వించెద నేనొక్క_మనవి 

వడిగ రమని "లేఖ వ్రానె మాయన్న 
తడవు నే నిందుండ ధర్మ ంబుగాదు 
పాంచాలపు త్తి త్త ఆాపట్టినప్ర పతిన 

కొం చెపువనిగొదు కుధరవిదార 

కోరదు మున్నిట్లు కోర్కె. లెన్నండును 
మీరదు మామాట మిగుల దింతే న 
చపల నే ర్రికి యింతచలము పట్టుటయు 
విపరీత కార్యంబు వివరించి మూడు 
కలవాంబు బహుళంబుగాం గల్లు మాకు 
నెలవిమ్లైు చనియెద శీఘ్ర మే యనిన 
తనయుం గ "గిటంజేర్చి తగ నాదరించి 
కన కాంబరములు ఘనభూవణములు 
గారవం బెసంగ సుగంధవస్తువులు 
పారిజాతాధిక ప్ర సవదామములు 
యా౭వాసవ్రం డిచ్చి యనిచిన నతడు 


$10 


420 


420 


వ్రథ మాశ్వాసము 75 


దేవసంఘములు సుళ్ళళి యని మెచ్చ ౫“ 

సురనాథునకు యొ కీ సారిది నర్హునుండు 

మ మె వడి నేగి యే గి 480 
దై పతవనాంతేరస్థల మటు చేరి 

యాతతభయభ | కి యన్నకు మ్రొక్కి 

వరుస థెమా్య్యాచారవరుని శ్రీ భ్‌హద 

సరనీజములకు సాష్టాంగము బ్చేసి 

యనవొంద ననిలజు నడుగుల కెరలగి 435 

యనుజులదీవించి యతివ నూ రార్చి 

యంద ఆ. జూచుచున్నంత 'దేవేం ద్ర 

నందనుతో ధర్మనందనుం డనియెో 

అర్జున విక్ర, మోపార్దన సమద 

దుర్ణనసంహోర దోర్విర సార 440 

వనజాతదళనే త్రి వనవికోరంబు 

జనందల(చినది యీసామిరి వెంట 

నివిడభఘూో రాటవినిఖలదానవులు 

వబలులై యందంద బలనీయున్నారు 

కెౌరవాధీళుం డిక్కుడ దృష్టినిలపి 445 


76 సౌగంధిక ప్రసవాపవారణము 


ధీరుండై కోరలు దీటుచున్నా (తు 
ఈవేళ మనపైన భీస్టంబు లేక 

దె వరాయ(డు దయదప్పియున్నాండు 
అక్కడ నొకకార ఫ్ట్‌మె చిక్కువడిన 
పక్కు_న నగ ర! యావగ వార లెల్ల 
సమయంబుగా దని సరసో_క్లివిరార 
కమలాటీక్‌ని చెల్పయగా దగుననిన 

విని సంతసించి యావివ్వచ్చుం డపుడు 
ననబోణి వీక్షీంచి నగుచు ని ట్లనియె, 
ఫుల్లాబ్దగంధి! యోభుజగంద్ర వేణి 
పల్లవపాణి యోపాంచాలతనయ 
కోమలి యిది యెంత కోర్కె. గోరితివి 
యామవోగగనంబునందు పోవలదు 
మృదులాంబుజంబుల మిరు నీతళుకు 
పదముల కేల యీపాషాణబాధ 
నాకలోకమునందు నఖిలవస్తువులు 
నీకు దెచ్చితి నేను నెవితో నిపుడు 
నుందారకుసునుదామములు ని చ్చెదను 


450 


త్వరీర్‌ 


460 


ప్ర నూశ్వాసము 


యందిందిరాలక యీకో ర్కె విడువు 
మంచివస్తువులు వ్రేమనున యిచ్చెదను 
సందీ ప్తదేవభూపషణము లిచ్చెదను 
ఇ్రందువించానన యీికహో క్క విడువు 
రమణీ యదివార్టంబరము లీచ్చెదను 
కములయాతాటథీ యీకాంతులు విడువను 
మంచివస్తువులు వ్రేమమున నిచ్చెదను 
కాంచననాస! యీకాంతులు విడువ 
కొంచక దక్కి_నకో ర్కె లిచ్చెదను 
కాంచనాంగిరొ! బుష కాంతులు విడువను 
అటుగాక చం ద్ర బింబాస్య! యాయడవిం 
బటుతర కాలసర్బంబులు గలన్ట 
అరుదందమోనాయీ యవ్యనభూమి 
నరిసంచయములవివోరము బ్లలవు 
కరికుద యాన భూగవానంబులందు 
గురుతర హార్య కు కులములు గలవు 
అరవిందపాణి! యాయడవిలోవలను 
దురునై నగంధనీంధూ రము ల్లలవ్ర 


77 


465 


470 


475 


480 


78 సౌగంధిక వ,నవాపవారణము 


హరిమధ్య! యిట్టిమవ*రణ్యమునను 

కర మొప్ప శరభమృగంబులు గలవు 
ఏమీగావలె నన్న యిచ్చెడ నీకు 

వామలోచన! యిట్టివాంఛలు విడువు 485 
అన విని పాంచాలి యర్దునుః జూచి 

కనున నశ్రును ల్ల మ ని ట్లనియె 

అనఘ చారిత్ర యోయమేం చ చృవుత్త త్త 
యనువాంద వ మున్నెన్నం(డై నను ప మీము 

కోరి యీగతి వేడకున్నదిగాదె | 40 
మారుతి మానవమా' శు (డే యకట 

అడవిలో లేనిభయంబులు చెప్ప 

తడబడి వెదన్చలు తేడుపుచు నిట్లు 

తెరగొప్ప నావాంఛం దీర్చ మిరు 
పరివానీంచలో నెంత సని యింది నాథ 495 
మందారకుసునముదామములు నే నొల్ల 

సందీ _ప్పదేవభూష షణము లే నొల్ల 
రమణీయదివ్యాంబగములు నన "ల్ల 


Cc 


కశ మమొప్ప చందనగంధ మే వొల్ల 


cn 


చ్రథమాశ్వాసము 


మంచివస్తువులు 'ప్రేమమున నేనొల్ల 
కొంచక దక్కినకోర్క నేనొాల్ల 
నంపిన గవానవివార మంపుదురు 
నంపకయున్న నే నన్నియు నొల్ల 

నన విని కలకంఠి నప్ర డాదరించి 
ఘనుడు కిరీటియగ, జూన క ట్లనియె 
జగతీశ! సతులు వాంఛలు దీర్చకున్న 
నగణతపాతకం బని యండు బుధులు 
లలనలు చిన్న బాలలు వీరవరులు 
తెలియ జెప్పినదండతీయ రెంతైే న 
ముద్దుగా నతివార్షమున నీలవేణి 
పద్దుదిర్చక యున్న భాగ నంబుగాదు 
సకలలోకంబులు చండ ప తావ 
మకలంకగతి నిచ్చు ననఘుండ వీవు 
"విలుచ నివేరు చెప్పినయంత మము 
దలపంలగ శక్యు లేధరణీతలమున 
ననిలతనూభ వుం డసవాయశే 'ర్యు 
ఘన(ధై ర్య గాంభీర్యకలిత తేజుండు 


79 
500 


510 


80 సౌగంధిక ప్ర సవాపవారణము 


నరయ హిడించి బ కాసురవీర 
వరుల చెండాడినవర బాహుబలుడు 
సంబేవా మేటికి సామోరి వెంట 
యిందీవరాశీని నివు డంవ నగును 
నావిని ధర్మ నందనుతోడ నకులుం 
డావెన నిట్లను ననుమోోద మెసంగ 
ఆావకశీర్హిప్ర తాపము ల్సకల 
'దేశ్రలయం దెల్లం దేజరిల్లంగను 
ఫీమశేనునిగదా సం 
సార రత. పదీ ్ప 
శిఖ శిఖా రేఖ ప్ర ప సిద తేజు 

ర్‌ 
తతో వలుంగ 
సతీ అరథ కేతనాళ్వసారథులు 
నత యదివ్య శ స్తా సాన్రజాలనులు*] 
గ అమ. కం ఫ్రగాంభర ఫర ర్య 


520 


ల్‌2ి5 


030 


_ * 40.200 వం క్తులస్తానమున ఈవిషయము(2 9 ]- 
ర్‌ం[ వం కులు) ఆంధ) సాహీ త్యపరివత్తు వారికడనున్న (త 


యను తాళవతవ తియం దున్నది. 


వ్ర మాశ్వానము 81 


కలిత తేబోనిధి గాండీవి గలుగ 

నిన్ని(టికన్నను హితుడు బాంధనుండు 

వెన్నుడు గలుగంగ వెరవేల మనకు 

దర్పణంబునం బర్భత వ కాండంబు ర్‌తిర్‌ 

లోర్పున నణుకు లై యున్నచందంబు 

నకట దేవరపాలి యాజ్ఞ లో? జిక్కి 

యొకకొంత వెరపు చె నుందురుగాని 

ధరణీళ నీసహోదరులు గోపీంప 

కుగురా జనయగ నెంత కురుయోధు లెంత 540 

సురవరు లెంత రషోవీరు లెంత 

గరుడనాయకు లెంత గంధర్వు "లెంత 

నరు లన నెంత కిన్నరు లన నెంత 

పరగ త్రి, లోశకాధిపతు లన నెంత 

నెలకొని నీబల్మి నీవరుంగకను ర్‌4ర్‌ 
అథి సహ దేవుండు (క్కౌవది నంపుమనుట థితా- 

తలపోయనేటికి .ద్రౌవది ననుఫుం 

డన విని సహదేవుం డగ జుతోడ 

ననువొంద నిట్లను నవనీత లేంద్ర, 


89 సౌగంధిక ప్రసవాపవా రణము 


కడుభీతితోం దల్లికడుపుసొచ్చినను 
కడపటవచ్చెడికా ర్యంబు లెల్ల ర్‌స్‌0 
రాకపోనేరవు రానికార్యంబు 
లెక్కడనున్నను నింతే నరావు! 
వలనొప్ప నలచ క్ర్రవ ర్సి రాఘవులు 
తలపోయలేనరై ఆ ధై వనశేంబు 
దప్పంవ ళక ఫ్ట్‌మే ఛాతకునైన ర్‌ర్‌! 
నెప్పటి కప్పటి శే మేమిపనులొ 
యప్పటి కాపను లనురంజేయంగ* 
తప్పివచ్చినమిోాద దైవ మున్నాండు 
అదిగాక మొనంజూవీ యాడితి రిప్రుడు 
నువీనుండి నీపవమాననందను(డు 560 
చలమున నెంలేన చట్రా, తినార 
వలచు నీషనులందు వలదన్న వినండు 
అతివ నంపుట లెస్స యంపకయున్న 
నతండు దోడొ గ్రానిపోవునది నిక్కువంబు 
1 లెక్క_డనుండిన చెంతైన బోవు, (449 hn 
2 యప్పటి కాపను లమరకపోవు, (1875) 


ప్రభ మాశ్వాసము 


నాకుం దోంచినయంత నావిన్నపంబు 
మిోాకుం జెప్పితీ దేవ మిచి త్త మింక. 


-శభ్రట్టి ధర్మ జునిసంశయము థిఆా- 
అన విని సహచేవు నక్కు_న జేర్చి 
యనుమోదమునం బాండ వా గ్ర ణి పలికి, 
తము(డ నీపల్కు_ తథ్యంబు మాకు 
సమృదం బగు నిందు చల్ల లే దనుచు 
సూందుక తావుచు నుందుమోఘను(డు 

\ 

తో దేనెలేనివాదులు 'దెచ్చు నెపుడు 
మిముజూచుకొనుచు నేమియు జింత లేక 
నెమదినుండు నన్నియు గపనటుల 

వాచీ ౧ 
కాంతారమున నొంటిగా జనువేళ 
నెంతవారికినై న నింతి సంగడము 
నడవిలో నొకశకార్యమైన నీరమణి 
మెడగుదె కేతెంచి మే లెంచవలయు 
నంపక యుండిన నతివదుగఖంచు 
నంవీన యేమానొ యది గానరాదు 


శి 


83 
565 


570 


ర్‌75 


ర్‌రి) 


34 సొగంధికప్తస వాపవా రణము 


బహుుభోగముల నున్న పాంచాలపు త్రి 
గహనంబునందు సాంగతరదోపమున 
నలమటగుంద నేమనవచ్చు విధిని 
పలుమరు దైవంబు పగవారి గూడె 
నని తలయూంచి వో! యని వెచ్చ నూర్చి 585 
కనుగవ కలిత్నా శృుకణములు నించి! 

ధీ ధర్శ రూజు సామ్యాచార్యు నదుగుట థఅఆా- 
తెలియ భామా్య్యాచార్యు దెస జూచుటయును 
అలరి యావి పృకులా గృణి పలికె 

= ధామ్యుందు డాని నంపు మనుట థియా- 
నిటువంటిపనుల్నకెయేటికి మిరు 
అటునిటు జూచెద రవనీత లేం ద్ర 5£0 
నాకు దోంచినరీతి నయకాస్త్రయు 
వానక్రు,చు ఏచున్నాండ వనితతో నిపుడు 
- కానన భూమికి. గ దులుచున్నారు 
నానావివోరముల్‌ నడుఫుచున్నారు 


] ఘనముగా చింతించి కటకటా యనుచు (2421) 


ప్రశ మాశ్య్వాసము 


కనంగ లకార్యముల్‌ గనుచు నున్నారు 
వినుతకీ ర్తుల చేత వెలయు చున్నారు 
మంచివస్తువులు మ్రేమంబునం గొనుచు 
వేంచేయుచున్నారు వేవేగ నిటకు 
కలల నేటికి మోకు ఘన రాజ్యలత్తీ. 
చెలువంబుతో మిము జేరు చున్న దియా 
ననుమాన మేటికి నంభోజముఖని 
ననుప్రుట లెస్సయా యనిలజు వెంట 
నన విని ధర్మజుం డౌంగాక యనుచు 
మనమున వార్షించి మారుతి గాంచి 
నాముద్దుతము(డ నగ రాజథిర 
'మోమమన్నం౦ందన యోభీమనేన 
వనిత నీవెనువెంట వచ్చుచున్న దియు 
ఘనమృగాధీశఖగసంకులంబు 
తరులతానిబిడీక లేం దై నవనము 
సరస చీమకు దూర శక్యంబు గాదు 

త్రీ ధర్మ రా బొడంబడుట థ్రిఆా 
కంటికి తెప్పగాం గాపాడి వేగ 


రిక్‌ 
59 


600 


605 


610 


86 సౌగంధిక ప్రస వాపహరణము 


"వెంటవెటుకర్‌ము వీరా గ గణ్య 

రు oe UU 
అని సెలవిచ్చిన యధిక మోదమున 
పనుపవడ ధర్మజుపదముల కైరంగి 
యతేనిచే దీవన లంది థౌమ: రినకు 615 
హితభ_క్లీసం భ్రమం చెసంగ నెంతయును 
యొ క్కి. యా శీర్యాదములు గాంచి యెలమి 
గ క్కున( దములం (గట జేర్చి 
| జాలీ 
నిశ్చలవృ _త్తితో నెలతయుం దాను 
పశ్చీముగమనుండై. పగువడి పడ లె, 620 
సంతెాపమును బొంది శీవుననందనుయగ్‌.! 
చింతించి నకులుని బేరంగాం బెల్‌చి 


కక కీముఃడి, జా వదిగో వనమున “౭,గుట థిఆా 


వనితెాలలామంబు వాయునంగనుండు 
ఘన మైన భఘూోరదుర్ల ములకు జనిరి 
అమరగంధర్భవిద్యాధరయశి 62 


లః 


1 శమననందనుం డంత సం తావమంది 
యమ లేంద్ర,'సతునితో ననియె నెంతయును. (త) 


ళ్‌ థమాశ్వాసము 


87 


ధర్మరాజువిచారము : నకులుని భీముని వెంట చొమృనుట. 


రకుణీవుణు లహో రాత్రు, లెళ్లెడల 
నిరవొంద జరియింతు రివ్యనభూమి 
నెరయ నామదిలోన నెగులు బుశ్లైడిని 
యవని* మై సఖులవై వ్ర న్భంబుై మె వని 
ఎవరికి నైన నభీష్టంబు * గలదు. 


నరయతుకిన్న రనాగగంధర్వ 
గరుడ ఖేచరనీద కామినీవుణుల'! 
సరకునేయని మహాసౌందర ఫ్ర ”ాలి 
తరుణిమా త ౦౫ యీచొ పదీరమణి 
ఓ! షై 
చం ద నివాసంబు సతి నెమొగంబు 
©) - 
చంద్రవిలాసంబు సఖియ లేనగవు 
కనకంబు నిరసించు కలికి మెమెజుంగు 
కనకంబు నిరనించు కలకంరినాస 
కువలమానందంబు కొమనేత్ర తములు 
కువలయానం దంబు కోములివీరుదు 





శ గ గరుడ ఖీచరనిళాకరబింబముఖులు (టట; వు 


630 


635 


640 


88 పా ౦ధిక్మ,న వావవారరొము 


సారంగవిభవంబు జలజూతీ. వేణి 
సారంగవిభవంబు చామయానంబు 
వారివినోదంబు తొ య్యలి రోము రాజి 
హారివినోదంబు కంజూతీ. నెన్న డుము 
అబ్బసౌభాగ్యంబు వారిణా తీగళము 645 


అబ్లసౌభాగ ఫ్ట్రంబు అతివ హస్తంబు 
దానివిలాసంబు దానిరూవంబు 

దానిమిటారంబు దానిచెలగంంబు 
దానివయా్య్యరంబు దగంగాంచిరేనిే 

మౌనీం ద్రులకు నెల్ల మది బెగడిల్లు 650 
వనితేయు మారుతి వచ్చునందాక 

ననుమాన మగుచున్న దనఘాత్మే నాకు 

పెధవడి వారివెంబడి వడి నీవు 

కదలీన నామది కలకద్‌ రెడిని 

అన విని నకులుడు యమసూతుం జూచి? 6655 


అలానా అలా _ ద మద ద ద. దాకా మ. ట్‌ అమనాతాలానా తనా జానా. 


1దాని యొయ్యారము బ్లగ(గాంచిరేని (వ) 
2 ఆన విని గాండీఏ యన్న కిట్లనియె (తృ 


వ్రభమాశ్వాసము 89 


అధి నకులుని ప్రత్యుత్తరము థ్రిత్రా- 
అనఘాత్మే మిపల్కు_ లవియెల్ల నిజము 
కరమరగి మోయనుగ్ర హామున "నంగ 

థి 

యిరవొంద వనభూమి కే తెంచునపుడు 
నన్ను వీతీంచి గంధవవహోత్త జుండు 
సన్నల విల్చి వాస్తంబుం 'జేవట్టి ర్‌ర్‌! 
ఎన్నెన్ని విధముల నిటచాటి చాటి 
యన్న యున్నా. డని యరిగె నెంతయును 
పదరక నాతని పటువాక్య్ళసరణ 
మదిలో విచారించు మానవాధీక్‌! 
మనమోద రో మేమరడు రారాజు 6( 
దిన రాజసుతుండు బోధించు నాతనికి 
చలమున శకుని దుక్మాసను లెపుడు 
వెలుచ మచ్చరములు వేర్చు చుండుదురు 
కనుగల్లియుండక గడుమోసపోయిి 


l ఆమవోమహాని వాక్యము నిక్క. మరయ 
నీమది దలపోయు నృషకులో త్తంస (242 1) 
లె కట వాయూంంత కిక దడ మోసపోంయిం (2421) 


90 *  సూంధిక వనవావవారణము 


"వెనుక చింతించుట 'వెళ్టతనంబు 70 
ధరణి చె వవననందనుం డ జేయుండు 

నెకయ నాతనిబల్మి నీ వటుంగుదువు 

గాక నంతట దొడ్డ కార్య మా నేని 

యాకట వనుల కే నరిగెదడగాని 

వనన బుద్ధులు పదివేలు చెప్పుదురు 675 
జననాథ యిప్ర డిది సమతి గాచు 

నావిని ధవ నందనుః డట్టినీతి 

దా విచారించి యంతయు నూరకుండె 

అంతట వవనుజు. డలివేణి దాను 

కొంతద వ్వరుదెంచి కోమలి: గాంచి 680 


99 ట్రౌవర్‌జేవిననవిహారము, 0 
వనజాతీ మాయన్న వలదన్న వినక 
వనవివోరము వాంఛ వచ్చితి వీవ్ర 
అనువొండ యేఫలం బనుభవిం చితివి] 





క =. 


1 ననుబోటి బలకౌర్యనయళాలి వెం (ట్ర 


ననునగికకి ౨౩ వానగనం భా 1. 





(ప్రథమాశ్వాసము 91 


వనిత పోయినయట్ల వచ్చినయట్ల 685 
గాకున్న నీమవాగగనంబునందు 
నీక భీష్టం ీమి నిక్కంబువలుకు 

మిచ్చకువచ్చిన 'నేవస్తువై స 

నిచ్చెద నీయాన 1యిందీవరాథీ. 

నావిని నవ్వి యానా ళీకపాణి 

థీవి నెమ్తదిని వాటిల్ల ని ట్లనియె 690 
ప్రాణేశ్‌ నాకోర్మె_ సలియింప నీవు 

గాని యిం కెవ్భరు గల రెంచి చూడ 

నడుగ మంటివి గాన నడుగుట సులభ 

మడిగిన యిచ్చట యది దు_స్హరంబు 

నోటి కొచ్చినయట్ల నూరనవచ్చు 69 


మాటాడి నిలుపుట మరికొద్దికాదు, 
సతులు గోరినకోర్మె_ సఫలంబు నేయ 
చతు రాననునినైన శోక ర్థింబు గాదు 
బిరుదు వీరుండైకీన బిరికివా'డై న 





1 షాసంచి. (టి 


99 సౌగంధీక, వృ సవాపవారీణము 


సరసీ జాతులచెంత సావాసుం డౌను 
ఎదురు దన్నె లుంగక నెంతయుంబల్కు 
కదినీ వేడినవేళ కళవళమందు 

నలవని యడియాస వలదు భూపాల! 
యలరువనంబుల కరుగుదమన్న' 
కనకెంగివదనంబు గాంచి యుప్పొంగి 
యనిలతనూభనవుం డనియె నంతయును 
ఎఎత మాటాడిరి విందీవరాశీ 

కంతువి ద్వేపితోం గదలివచ్చినను 
అంభోజసంభవుం డడ్డగించినను 
జంభాసురారిమచ్చరము చేనీనను 

కోరి త్రీలోకము ల్లూడివచ్చినను 
ధారుణి వాళ్యంబు దప్పను నేను 


తిరమొంద నీకో ర్మ. దీర్చకయున్న | 


1 చెకసావాగుండవు నిన్నంటగాదు 
నరశాఢ పురువులనడత లెంచెదను 
చనువున కోవంబు తమియింపవలయు 


క nm? మో “haa CR. 


705 


(10 


715 


1970. 


దశ్‌ మాశ్వోసము 


తరుణి నేధర జు తమ్ముడయగాను 
అన విని పాంచాలి యనిలసందనుని 


గను(గొని యిట్లనె కటకటం బడుచు 
నాజీవి తేశ్వర నరనాథచం ద్ర, 

రాజవంఠా గ్ర, ణిరణరంగ భీమ 

మతి లేక నస ననుమాట శె యింత 
వ్రతిననేయణగ నీకు భావ్యి మే నాథ 
వనవివోరముజూలు వస్తువు లాలు 

నిను వేండుటలు చాలు ని యీవి చాలు 
బెదరె యుల్లంబు వచ్చినయట్టిశ్రోవ' 
పదపద నింకంజూలు పదివేలువచ్చె 

నన విని నవ్వి యయ్యానిలనందనుండు 


ననబోణి వీతీంచి నలువొందం బలిశె 
రీ తాంశువదన రా జీవద ₹ౌ మీ. 

నా తెంపు నాపెంపు నాభుజాబలము 
గని యున్న దానవు గలంగ గ నేమిటికి 


ర ల | 


శ ౧-2 ఆం 9 wc. NX. వరు న 1x 





98 


720 


725 


780 


94 సౌగంధిక వ్రసవాపహరణము 


ననుమోారివచ్చు నంతటివనిగల చె 
యి చ్చెద ననిపల్మి_ యియ్థకయున్న 
క చ్చుకవడి పొతకముబోవనీదు 
ధరణి మెచ్చరు వీరథర్మంబుగాదు 
యరమ"తేయక యనుమానపడక 
నడుగు మేవర మైన నడిగినకో ర్కె 
అడియద ననిన నయిర్థంతి యిట్లనియె 
వ్ర కటించి నీదు వెంబకివచ్చునవుజె 
సక లభాగ సము లెల్ల సతురూడె నాకు 
వేమాటు నే విన్నవించిననై న! 
నామాట చెల్లించు నాథుండ వీవు 
మను జేం ద్ర యిీవనమార్షంబునందు 
ఘన మైనవస్తువుల్‌ వనుగొంటినేని 
యప్పుడు మిమ్ము చే నడిగాదగాని 
యిప్పటి కేమీ మహీనాథచం ద్రి 
సొంపై న న వనములు సాొబ్గ న నగము 
1] చేమేమి నేవి విన్నవించిన వైన యశ 


EY mm. ఫు 


= తో వలల. ఆ అజాన్‌ జైన్‌ ర Pre ఓ 


780 


/40 


/50 


శా జ మమతా. 


చక మాశ్వానము 


లింఫైన వాహీను లెన్నంగ (దగిన 
కొలణులు నొరవై న కోన లెచ్చోట 
గల వచ్చటికి వేగ గమనించవలయు 
అనిన సంతోషించి యనిలనందనుండు 
చనుమార్ణములను గంజాతలోచనకు 


గరుడకిన్నరయతుఖచరగంధర్య 

వరసీద్ధ సాధ్య ని వాసభూములను 
వనములు నదులు పర్వతనికాయములు 
ఘనమెనపాదరిండ్ల కలితంబులయిని 
మహిత వస్తువులు వేయారు చెల్పుచును 
విహితసం భే మముల వివారించుచుండ 
పొసగ నాకట నొచ్చి బొరియలు నొచ్చి 
బుసగ్‌్నట్టుచును నేయు భుజగసంఘముల 
కొొదకక మెడలంటి గొరికి ఖండించి 
బొదలు ముంగిసల చవుడు లాలకించి 
యదరుచు కన్న ంబులవి లీల వెడలి 


1 మునిజనాగణంతపోని వానముల (వ 


95 


755 


765 


96 సౌగంధిక ప్ర నవాపహరణము 


కదుపువై చనుమూషకములకు బొంచి 
రాగించు బలుబిడాలముల ప్రై దూరి 
మూగిన రేచుగుంపులు మూర గోప్ప 
గించు బెబ్బులులవై గినియు భల్లూక (70 
సంచయంబుల నొంపవం జనువరావాముల 
బోనీక మార్కొ నబోవ నేసుంగుల 
వైన లంఘించి కుంభంబుల చచ్చి 
మనుచు వేలె నని యంభోజవదన 
ననుపమానందసనుం చితా మోద 7705 
లలితలతాంతపల్లవపుప్ప ప తతి 
వలనొొప్ప శ ఎ్ర్రంగారవనము సొ త్తెంచి 
తన కై శష్ధవదన నే త్ర కపోలములకు 

న కాళి కాధరదంతవా క్రతికి 
తనకంఠ బావుులతావా స్తములకు 780 
తన కుచరోమాళితనుమధ్య దేశ 
ఘనతరనాభికాకటిభోగ ములకు 
తనయూరుజంఘాపదర్యయగతుల 
కణుగషనూ్యావనరియు లే నవసువలు 


పథ మౌశ్వాసము 


ళ్‌ 


కములాకరములందు6 గని వెలరేంగి 
తు మెదకదుపులం దోలి నె తమి 

శీ 9 
గమ్మి యెచమె లడంచి కలువలు చె చి 
పలుమారు నవచం ద్ర ఫలకముల్‌ విరిచి 
సాలవక కాంచనసూనముల్‌ రాల్చీ 
లలితమౌా చింబఫలంబులు డుల్చి 
కలగక మొల్ల మొగ్యలనిగ లడంచి 
చిలుకల నెగదోలి చెలగి శంఖంబు 
కలిమెల్ల బోనాడి కంజకాండములు 
చెలువముల్‌ చెకలించి చిగురాకుగిల్లి 
తులకించి ఫువ్వుగుత్తుల నె_త్తిబట్టి 
ఏముబారుల నొంచి సీంగంబు దరిమి 
వేమారు జిగిపొన్న విరిరేకు మడచి 
తెలియంగ క రర్పూరదిన్నియల్‌ చొక్క 
చలమున కదళికాచర్మంబు శ త్త 
కరమర్డి శాలీకాగరముల్‌ సీంచి 
యరుణాంబుజంబుల నటు నిటు బరచి 
యంచలంచల మించు నంచలగముల 


97 


790 


7005 


98 సౌగంధిక త్ర న వాషహా రణము 


నించుశ చప్పట లిడిపారదఆీమి 
రవణ షూ కమలాకరంబు నా క్తెంచి 
యవగాహ మొనరించి యటవినోదించి 
తనరారు కాంచనతరుల మధ్యమున 
భఘవతరకల్పవృతుంబులనీడ 
భూనుతం బై మించు పూపొదరిండ్ల 
బానొప్ప గిరిగింజచప్పరంబుఆను 
ఘనసారమృదు వేదిక లసోలి వ్రాలి 
జనపతి దాను విస్తారభోగముల 
విలసిల్లురొద లేనివేడ్క_ల బొరలి 
పాలపొంద నొకపొదు కీ డించి 
JO ఈ 
అంతట జాలించి యచ్చోటు బాసి 
కుంరితనూజుండు కువలయ నేత్రి 
అంచితం టై ననీలాభ్రంబు చెంత 
మించులు గుల్కు శొమ్మించుచందమున 
సతీకేలు వదలక జనవల్లభుండు 
పతిదండ బాయక పొంచాలఫు త్రి 
ఎంతయు వేడ్కల నింపుసొంపులను 


805 


810 


815 


820 


(వథమాశ్వాసము 99 


వింత వవాంతమున వెదకి చుూచుచును 
నెయ్యంబుతోటల నికరంబులందు 

నుయాకిల లూగుచు నొగి పొదరిండ్ల 

దూరుచు మోరుచు శుమికి యాడుచును లెగ్‌ 
నీరజాకరముల నెతి జొచ్చి "హెచ్చి 
యోలలాదుచు శో మ నొండొరుల్‌ గెరలి 
వేలారువిధముల విశ్‌ మించుచును 
శేళికానగముల కీ డించి మించి 

మేలై నకోనల మెలంగుచు పూల 830 
బంతులవేయుచు బలుదెరంగులను 

నుంతనం బాడుచు మరి జన నెదుట 
మహిజాతముల్‌ రోమమార్షనుల్‌ గాంగ 
రహిమించుగండ శై లముల బెడంగు 

లలీతనూ కుంభస్థలంబులు గాయ 535 
నలరారు నలపారు టాకుల సీఈలు 
నలువొందునట్టి కర్ణ ౦బులు గా 
తిలకింపగిరినుండి దిగువకు సాగి 

తోరమె తగభూడ తుండంబుగాంగ 


100 సౌగంధిక వ్రసవావహ రణొము 


నారూథతిలకాజటాలంబగరిము 
వరుస మవోజలవాలంబుగాలో6 
బరువడి నెడ లేక పారుని వ్రాలు 
దనరారు మదగజధారలు గాంగ 
లోనుండి యిల నంటు గొన చె నవిరులు 
పనుపడ విలనీల్టువదములు గాల 
ననలొందు రామృగ వివో రామహిను 
గరమరి భయదలంకారంబు గాంగ 
నరుదుమోరినవారణా చలాధీ శు 
గనుంగొని యత్యంతకెతుకం బడగ 
నెనయ నాపాంచాలి కి ట్లని పలికె 
యిందీవరానన యీమహాోనగము 
మందులగుబ్బ లీమలయాచలంబు 
పిమపర్యతంబు హీమభూధరము 
నమరుతా రాగంబు నరుణగో త్ర తంబు 
నకలంక లీల నణకించుజాతి 
సకలవన్తుచయంబు సకలభాగ థ్ట్‌ంబు 
సకల సఖ్య ౦బులు సకలెౌవ భను:లు 


840 


815 


850 


805 


చు మాశ్వాసము 


సకీలవై భవము లచ్చటః గట్ల యుండు 
ఒకవంక కిన్నరు లొకదిక్కు దివిజు 
లొక చక్కి. గంధర్యు లొకట గింపురుషం 
లొక శుంకి యకేశు లొకచెంత నీదు 


లొకచోట గరుడులు నొకశ్రై, నమునులు ' 


నమితమోదంబున ననవరతంబు 
సమధిక క్రీడల సలుపు చుండుదురు 
వనజాశీ యిమ్మహోనై. ఖరిగొంత 
గనుగొందు ర మని కిడువడి జనంగ 
మననీజవవమానవమాన వాధీన 
దినవీర వ్ర తిమాన దేదీప్య మాన 
గరుడకిన్నరయతఖచరసంతాన 
నిరతక ల్యాణవర్థిత సంవి థాన 
సాభాగ్యసంథాన సంత తానూన 
శోభనవిజ్ఞాన సుకర్మ పథాన 
భూనుతసంతాన భూజవితాన 
నానాలతాసూన నవర్షనిథాన 
మానితనిరుపమమణిమయనస్థాన 


101 


860 


865 


870 


875 


102 సౌగంధిక్షవసవాపవా రణమా 


తానమాననమాన తంతనరమాన 

కలీతసాంద నవీన గంధర్వ గాన 

విలసీతం బగు కోనవేట్క_లింవూన 

గని మెచ్చి మెచ్చి యాకామినీమణికి 
ఘనవినోదంబులు గణుతించి మించి 880 
వక్చిమభాగంబు పరికించి కాంచి 
యాళ్ళ్చర్యచిత్తు:డై యనిలనందను( డు 

ద్రౌపది నీతీంచి తగ నిట్లు లనియె 
నోపంకజానన నోముద్దుగుమ 

శలీకి చక్కెరబొమ్ల కమపూంగొమ్మ 885 
కులుకుమిటుమిటారి కోమలాకారి 

యలరు మొల్లలబంతి యంగ జుదంతి 
కళితశైరవనేత్రి కాంచనగాత్రి 

తనరువేడ్క_ల కెంతదవ్వుబుచ్చితిమి 

మనవి వేళకంబు లేమనవచ్చు నబల (త) 890 
కుప్పలుగా నున్నగ ప్పముతస్థిములు 
చప్పరించుచు వెదచల్లుచుం గారలు 
హొదమనీంవాముల మూార్క్కొని పోరి పోరి 


(వ్రథమాళ్వానము 


కదలని శరభసంఘములం దోలుచును 
మేదిని నేనుంగు మేతలాడుటకు 
మోదంబుతో మిన్నుముట్టి భోరునను 
చండ వేగంబున జనుదెంచుఘోర 
గండ భేపండవపవీరవంబులకును 

భీతి 'నేగెడురణభీమగ్భ భ్రముల 
ఖఘాతకుద్‌రి దిగనం బార తెంచు 
బైరిల చప్పుళ్ల శ్ర మనీ రివ్వునను 
'బారులగుళ్ల నిబ్బరముల 'దెలినె 
చలియించి పర తేంచుసాళసంఘముల 
నెలవెల్ల బరికించి నెగులునం బారు 
వారణంబులం గని వణంకుచుం బొదలు 
దూరుజాల్‌ డేగలతోరంసురవళి 
కలుకుచు నులుకుచు నన్ఫ|్య్టోన్యభీతి . 
కలకలార్నటుల కాకసము గంపింప 
బరచు నానావగ్ల పతీసంతతుల 
నిరవందంజూఫుచు చేగుచున్నంత 
సీంధురగమన రాజీవద ₹ా శీ 


108 


895 


000 


. 905 


910 


101 ప్రా ంధికపృనవాపవా రణము 


గంధవావాతనూజు. గనుంగొని పలికె 
నవనీశోచూడు మల్లడె మిన్ను ముట్టి 
వివిధభూరువాల తావితతులంబొదలి 
కనకనానామచీక లితంబు నగుచు] 
కనిపించుచున్న నగంబు వేరేమి? 

యని విన్నవించిన యలినీల వేణి 
ననురాగమున జూచి యనిలజుం డనియె 


తిధి గంధమాదనపర్వత వర్ష నము te 
తరలాత్‌ గంధమాదన మనువేరం 
బరయినశై లవిరాపరగత మహిమ 
లెన్న శక్ళంచె వాణీళశునవైన 
వన్న గం ద్రున్న_న పల్ల వపాణి 
మందర గ్రామంబు మణికోటినగము 
మందులగుబ్బ లీమలయా చ లంబు 


915 


920 


హిమచలోచ్చయమును హామభూధరము 925 


1 కలిత నానామణీకఠరిళంబు లగుచు 


విలసికంబుగ చాల వేడ్కరంబిల్ల (1578) 


బ్‌ కు మాశ్వాసము 


నమరు తా రాగంబు నరుణగో త, ౦బు 
నకలంక లీల నణకింవంజూలి 
సకలవస్తుచయంబు సకలభాగ థ్టములు 
సకలసాఖ్యంబులు సకలౌవధములు 
సకలవై భవము లిచ్చటం గల్లీయుండు 
ఒకవంక కిన్నరు లౌకవంక దివిజు 
లొకచక్కి. గంభర్యు లొకట కింపురుష 
లొకశుంక యకేశు లొకచెంత సిద్దు 
లొకచోట గరుడులు నొకక్రేవమునులు 
సమితమోదంబుల ననవరతంబు 
సమధిక yg డల సంచరింపుదురు 
వనజాథీ, యిమృవో వై ఖరుల్‌ గొన్ని 
గనుంగొందు రమని గడువదిం జనలోం 
గడురమ్యుముగయ గొత్తగా ననలొ ర్తి 
వడిజలకణములు వానలెే కురిసీ 

సలలిత వుప్ప గుచ్చంబుల వ్రాలి 
తొలశదువూందే నెతోకూడ పక్య 
ఫలరసంబులం జాలుపైె ని వర్షించి 


105 


080 


985 


940 


106 ఉం సౌగంధిక ప్రసవాపవారణము 


బలుకాల్భలె పారి పండు వెన్నె లల 
కువలయాధిప శిలాకోటులు గరగి 945 
వవపాంచి దుముకు నిర్చరములం గాడి 

వచ్చ రాచలువల వై నిండి యున్న 

పచ్చికస్తురి తెప్పలు లోనంగొనుచు 

సొంపైన వంకల సాలవు జవ్వాది 

రొంపుల మూంద నారూఢిగా దుమికి 050 
పనువడ నేరులై పారుచు తట్టు 

ఫునుంగున బొబ్బిల్లి పాలుపాందు వెదురు 
గుములపై వడినొచ్చి కుసుమపరాగ 
సముదయంబుల మంచికశకొరదతతుల (తరులు 
వాంతలగ పురంపుప్రోవుల నెల్ల ర గ్ర్‌ 
వింతగా. గలయించి పెల్టువల్‌ బారి 

కడురమ్యు మగుతరంగములచే నలరి 

బెడిదంబు లగుచు నొ వ్పెడువుణ్యనదుల, 
నవగావానముల నెయర్షమున గావించి 

కవగూూడి యవల వేడ్మ_లుమోరం జనగ 960 
ఉన్న తావరణచంద్రోపలగిరులు 


వభ మాశ్వాసము 


సన్ను తికెక్కిన సాలము ల్లాగ 
లలితవినూత్న పల్లవరసాలములు 
పసమించు మణి సౌధపంక్తులుగాగ 
స్రౌారూఢ పుష్ప వల్లవకింశుకములు 
భూరిమాణిక ర్థిగోవుర ములుగాంగ 
పాలుపాందం బూచిన ,పాన్న భూజములు 
బలుమగ రాల యుప్పరిగెలుగాంగ 
నెంచ మొగ్గలబోల్చు నీఫూలసిరులు 
మంచిముత్య ఫు మేలు మచ్చులుగాం 
బవునూ నరమ్య చంపక మహీ జములు 
మహనీయ హవమథామంబులుగాల 
నీరు లుల్లసిల్లం బూచిన పాదరిండ్ల 
సరసంవు చి త్తరుచవికెలుగాగ 

ధర నొవ్వుగురువింద ద్రాతపందిరులు 
మెరవైన చెందొవల్‌ మేల్మట్లు గాంగ 
కొదరు చెన్నొందు వై కుంఠంబుపో లె 
సముద సి మాధవసంచార మగుదు 
నిటలాబ్దలో చననిలయంబుపో లె 


107 


965 


970 


975 


108 సౌగంధిక ప్ర సవాపవారణము 


పటుసర్భమంగ భాభ ఫ్టించిత మగుచు 
వారిజాసనునినివాసంబుపో లె 
నారదకశారదానందంబు దగుచు 
పురు వూతవట్టణంబునుబోలి యెపుడు 
నెరయు రంభావోరిణీయతం బగుచు! 
పురుడింపగ నయోధ్యంబో లె శ్రీరామ 
భరతలత్షణక ళాబంధురం బగుచు 
పాలుపాందు ద్వార కాపురమునుబో లె 
బలభ ద్ర వారిచకృ్కభాసురం బగుచు 
కవిరాజక ల్స్పిత కావ ఫ్టంబుంబో లె 
నవరసాలం కార నై పుణ్టమగుచు 
సతతకవిస్తుత చందంబుంబో లె 

యతిగ ణవర్ష ఫ లాన్వితం బగును 
రమణీయరత్నా కరంబునుబో లె 
విమలాబ్ద బహురత్న విలసితం బగుచు 
భఘనరామరావణకదనంబు బో లో 


1. నెరయ రంభాపృరోనిర్ణతంబగుచు. 


9, 449] లో లేదు. 


980 


985 


990 


995 


మదనా. ల సాదా 


చ మాశ్వానము 


వనచ రాధిపదైత్యవర్షి తం బగుచు 
నొరవైన భారతయుద్దంబు(బోలె 
గురుకర్ల భీషృసంకులమును నగుచులే 
దనరారు గంధమాదనవర్వతంబు 
చనవున కమలలోచనకుం జూపుచును 
పలుచనీవోర సౌ పానమార్షమునను 
నెలమితో తిన్నగా నెక్కి_పోవుచును 
మదగ జగ మనయానారక్షంబునందుం 
బొదలు తుమ్మెదల జూపుచు వేగ వేగ 
మలయక మిట్టతామరలు ద్రుంవుచును 
విలనీల్లు సంవంగెవిరులు రాల్చుచును 
వెచంద్రఫలకముల్‌ విటీచి వైచుచును 
అసమానబింబఫలాళి డుల్చుచును 
కుందకోరకముల గుంజివేయు చును 
పాంచదైన చిలుకగుంపులను దోలుచును 
"తెలివైన పోంకబోదియలు గీటుచును 
న తమ. 
శం 449 1- లోలేదు, 


109 


1000 


1005 


1010 


110 సౌగంధిక వ్రనవాపహారణము 


నలువు మీరిన లేంతననలు గిల్లుచును! 
సలలితసూనగుచ్భముల రువ్చుచును 
సదరుచు కృవ్ణసర్బ్పములం దోలుచును 1015 


కొొదమనీంగముల టుంకులకుంః భాపుచును 
చక్క_నిఘనసారనై కతసలులం 
దొకష్కూచు ననటుల తొలగ దొబ్బు చును 
పాల్చు నిర్ములబిజ్జువాట్టఅబిగువు 

6చి 6) 
నిల్చుచు తాంబేళ్ల చదర నూకుహను 1020 
నరుణాబ్దములుతేమి వొంససంఘముల 
నురికింపుచును మది నుల్లాస మొంది 
పతీకేలుకదలక పాంచాలకు త్రి 
సతి నండంచాయక జనవల్లభుండు 
వింతస్థలంబుల వెదకి చూచుచును 1025 


సంతోవచిత్తులై చన చన నెదుట 
మనసీజపవమాన మాథవస్థాన 
ఘనవాసనానూనకలితనవీన 


1. సొలప్పుమారిన 'లేంతసొనలు గిల్లుచును (1578) 


ప్రథమాశ్వాసము 111 


ఫలపల్ల వోత్తాన పావనాసూన 
లలితవనానీన లావణ్యమాన 1030 
నూనిత గాంధ రకమానిని గాన 
మూనస్వనాధీన మార్లఫణీన 
కాండవలసమాన దాననిథాన 
పాండుర దు మవిటపసలోడీన 

నో థి డ 
క లకంఠముఖవతగ వ్యాజమాన 10805 
కలకలాకీర్ణ లోకన్తూయమాన 
సలలిత శీతల చాయాసమాన 
విలసితం బగుకోన వేడ్క_లింపూన 
గని మెచ్చి మెచ్చి యాకామినీమణికి 1 
ఘనవినోదంబులు గనువించె వేగ 1040 
పళ్చిమభాగంబుం బరికించి చూచీ 


తరి సూర్యా _సమయసమయము రిణఖా- 


యాళ ర చిత్తు. డై. యనిలనందనుండు 
అంచితాంబుజపాణి యలినీలచేణి 


1 గని మెచ్చి మెచ్చియాకాననంబునను (ట్ర 


112 సౌగంధిక వ్ర సవ 'పవారణము 


పాంచాలపు త్రి నెర్పడంజూచి పలికె 
సలలితమృదుహణి నై. నె కత శో 1045 


తలిరాకుంబోణి re తీ 
తనరు వేడ్క_ల నెంత దవ్వు వచ్చితిమి 

మనవి వేకంబు 'నేమనవచ్చు నబల 

తిలకించి పడమటిదిక్కు. వీక్రీంపు 

నలినాతీ. ఘడియ యున్నది ప్రొద్దుప్రంక 1050 
=అకఫీముందు, ద్రౌపదితో ధర జుకడకుంబో దమని చెప్పు టథ్రిత్రా- 
నీయవోర్య స్ఫూ ర్తు లెల్ల జూచుటకు 
వేయిగన్నులు గలవేలుపువశ మె! 

తడవిందు నిలిచిన ధర్మనందనుండు 

బుడిబుడి యదటునం బొక్క. చింతించు! ' 
నామోా(ద నీమీద నరనాయకునకు. 1055 
ద్రేమవాత్సల్యంబు చ్చి యమును గలదు 
ననుబాని నినుబానీ నరనాథుం డెంత 





న. 


1 బుడి బుడి యిడలును బొక్కి-చింతించు (క్ర 


చ్‌ మాశ్వాసము 118 


ఘన దై న్యభథయములం గలంగుచున్నాండొ్‌' [1 
పోవలె పడ మని పొసంగం జేపట్టి 

పావని మరలీంపం బాంచాలి వలిశె 
సన్నుతాటోప! మోసంగడి రాంగ 1060 
నన్నియు గనుంగొంటి నభిలాషదీర 

కలకంఠ శుకముఖ్యకలక లధ్యనులు 

విలసీల్ల వీనుల విందుగా వింటి 

సురుచిరదివర ప సూనవాసనలు 

గరిమ నాఘా్రణింపం గలిగె నీవలన 1065 
పరిపక్యమాధుర్య సలవితానములు 

పరువడి రుచిగొని భతీ,0వం గలిగె 

సమ్మతి నొందితి చనుం డన నతండు 


1 కవ్వడి నిచటికి గవముచున్నాంయడడా  ” 
యొవ్విధి నున్నాండొ యిందునిభాస్య 
అర్జునుం డిచటికి నరుజెంచె నేని 
దుర్గనుం డై నటి దుర్యోధనుండు 

జ = 0 
ఏపనుల్‌ దలంచునో యెటుయగరా దతని 
చవట్ల గతజలసేతుబంధనము, (క 


114 సౌగంధిక, ప్ర సవాపవా రణము 


9 ద్రౌపది యందుల కిస్టపడుట ఆతా 
నెమ్మతోడుత గమనించు నవ్వేళ 
బాలభానుప్ప భాభానీతం బగుచు 1070 
లాలితామోద విలాసంబు నగుచు 
కమనీయకలితళ్ళంగారంబు నగుచ్చు 
రమణ లోనై కవిరాజితం బగుచు 
సముదితఘనత రాళ ్పరకంబు నగుచు 
హొవమరొందు జిగిబిగిం గులుకుచు నలరి 1075 
చేయుదళంబులు వెలయుపద్మంబు 

అ సౌగంధికము వచ్చి వారలకడం బడుట. థఆా- 


వాయువళంబున వడి నే(;గు బెంచి 
వరసౌరభము దిళావలయంబునిండ 
నిరువురిసన్ని ధి నిలమి వ్రాలినను 
పన్న గాళశనయా?న పొంచాలతనయ 1080 
కన్ను లపండువు లాలో వీశీంచి 

౧ 
గరిమెతో దనముద్దుకరముల నె_ర్తి 
సరసలోచనపంకజంబుల నొ తీ 


(వృథమాశ్వాసము 115 


భావించి కాంచనవద్మ ంబు6 గాంచి 
పావనివదనంబు పరికించి గాంచి 1085 
వామలోచన ఖన్నవదనాబ్ద యగుచు 
భీమశేనునిం జూచి వ్రీయమునం బలికె 

ధరణీళ కనకవద్మము గనుంగొనిన 

ద్రౌవది సౌగంధికములం గొన్నింటిం ఉమని భీము నడుగుట 
నరుదార మదిలోన నాసవాటిళ్లె 

గరిమెతో నివ్విరి వ్రైళొందుననిన 1090 
సరస మున్నెవ్వరో సవరించినారు 

వరులు ధరించిన వ్రసవసంఘములు 

నొరులకు ధరియింప 'యోూగ్యముల్‌ గావు 
వనవివోరమునకువచ్చు న వ్వేళ 
చనువున ననుం బిల్బి సత ప్రతిజ్ఞ 1095 
నడుగు మిచ్చెద నని యంటిరి మూర 

లడిగాద నిటువంటిహాట కాబ్బములు 

గనుంగొని యెం దై నంగల దేని తెమ్దు 

ఘనత మిోసత్య వాక్యము నిల్బుకొంకు 

చేకొని మోర లిచ్చినవరంబునకు 1109 


116 ప్తూగ ంధికస్తస వావవారణము 


నాకో ర్క చెల్లించు నాప్రాణనాథ 

యీవర మాకున్న నిచ్చోటు పాని 

చే వచ్చునది లేదు నీపాదమాన 

అన విని బ్యెలి యనిలనందనుండు 

కనకాంగి పల్ము_లు కడునుల్కు_ లగుచు 1103) 

మనమున నాట భరృతనూజునీతి 

ఘనము గాం దలపోసీ కామిని డానీ 

కనువిచ్చి మోను వెక్కసముగా౭ జూచి 

యినుదిక్కు, వీతీ,చి యి ట్లని పలికె 

కలకంఠి కంటివే కములబాంధవుండు 1110 
కస్ట డ్రావదీ శీముల సంవాదము ధియా 

పొలుపొందు పశ్చిమాంభోనిధింజే రె 

నిరులు గ మ్రుచు నున్న నీకాననంబు 

సురదైత్యు లిచదట హెాచ్చుగ మెలంగుదురు 

నారీశిరోమణి ననువంటి మేటి 

వీర శేఖరు నీవు వేడితి విపుడు 1115 

ఇమ్ము దవ్చిన వేళ నాం లేని ఫనులు 


పృథమాశ్వానము 117 


సమతి గాని విచారంబు లనక 
జారీ 
కోరుట కొదువలౌం గోరినయట్టి 
ఫోరిక లీకున్న ఫొదువలోకొదువ 
కటకటో సమయంబుగాని యీవేళ 1120 


నిటువతె నడిగిన నేమనలోలను 

నివి డాటన్రలయందు నిన్ను (బోవిడిచి 

యబల యేవిధమున నరుగుదు నేను 

పాణపర ఫ్టంత మౌ పనులయంధై న 

మానంబు పోకుండ మనవ లె నండ్రు, 1125 
అటుబోవ నిట నెవ్యరై నను గలం 

యిట నున్న నటు సన నెవ్వ రున్నారు 

వట నిల్లు నటం బోదు నేన యటన్న 
పటుతరవిశగరూపంబును లేదు 

తెగువ నిచ్చోటికిం చెప్పింతు నన్న 1180 


మగువ యాకర్ష ఆనం త్రీ ంబు లేదు 1 


చ ద 


] రహిమోర నిచ్చటికి రప్పింతు ననిన 


మహిమ నాకర్ష ఆనుర్మిల్స్‌ ౦ చటుంగ (క) 


118 సా ంధిక ప్రస వాపవారణము 


మాయన్న చెంత నెమది నిన్ను నిలిపి 

పోయెదం దెచ్చెదం | బ్యొద్దున లేచి 

కనకాంగి సౌగంధిశములు దేకున్న 

వనువడ నామోము పరికింపవలదు 1155 


లోలాశకీ ముగుదాటిలో గాలు దూర్చి 
నేలమూోనము మాను మూపనియంత 

చనుదెమ్తు పోదము జా గల ననిన! 

వనజదళొశీ పావని కిట్లు లనియె 

అనఘాత్మ నీవంటి యసహాయనూరు 1140 


నినువంటి నెకయోధు నే వేడుళొనిన 

కళవళవడి చేతగాని మానవుని 

వలె దూరిపలుక నెవ్వరు చెప్ప (గలరు 

మునువు యిచ్చెద నని మొననీన వేళ 
వెనుకముందటింజాడ వీరభర్శ ంచె 1145 
యీావని మి నన్న యి౭తేయు విన్న 

కోవిం చుకోరికల్‌ కొనసాంగంబోవు 


oo 


l చను బెన్ము పోరాము జాగేల యనిన (త్ర 


(ప్రథమాశ్వాసము 119 


ముల్లోకములం జూడ ముగుదలకో ర్కె 
చెల్గించంగ లవీర శేఖరు "లెవరు 

నీవు చింతిల నేల? నెగులొంది నన్ను 1160 
భావించి చూచి కోపము నేయ నేల? 

విచ్చలవిడి పల్కు_వేళలు వేరు 

కచ్చట బరికింప నెవ్వరు లేరు 

ఇచ్చట లే దను మిపుడె నీవెంట 

వచ్చెద ననిన పావని యిట్లు పలికె. 1155 
నళినాయతాతీ యెంతయు 'బాలకన్న 
బలుచంగా ననుందూరి వలుక(గ నగునె, 
యీాయరణ్యమున నిన్నిరవొంద నిల్చి 

పోయిన నప! శ్చిం బొందుదు నిజము; 

కునీవిరార వెంట దోడ్కొ్కొ-ని పోదు ననిన 1160 
వపసదన్ని కార్యంబు వె కొనివచ్చు; 

ముందజ చణీ వెన్క పులి పబాంచియున్న 
చందమాయెను [నీదుసౌఖ్యంబు రమణి ; 

కలంగక నీవంటి కాంత యీబుద్ది 

దలంచుట యిది యెల్ల దైవయోగంబు 1165 


120 సౌగంధిక ప్ర సవావహ రణము 


వామాథతీ. చలపట్టి వదలవు మింద 

నేమిగా నున్నదో యెటుగంగ రాదు, 

నిను. దూర నేమి నా నేరమెగాదె! 

యన విని పొంచాలీ యనిలజుం జూచి, 

అవృక్క చెల్ల ! యో యనిలతేనూజ! 1170 
ఇ మెయి ననుందూరి యేల వల్కెదవు! 

ధర్మ నందను కూరి తమ్థుండ వగుట 

ధర ర్శశ్యాస్త్రము లాడి తప్పరా దనుచు 

మొరలు వెట్టుచు నుండు మొననీన నెపుడు 
విరులు గోరుట లవివేకమే నాథ! 1175 
భీము డాడినమాట చెళికె నటన్న 
భూమి విశేవంబు బొంకుట గాదు 
వెక్కు_గా నాసలు కైట్టుటకం కొం 
గృక్కున లేదన గలుగువుణ్యంబు; 
పట్టేనప వ ప్రతిన నేవట్టుననై. న 1150 
గట్టిగా వదలని ఘనథై ర ఫ్ర క్‌ 

నరునకుంగాక పదునాల్లులోక ముల 

నొరులకు చెల్లునే యార్వీత లేం ద్ర! 


యము. 


చ్రథమాశ్వాసము 121 


అన విని చింతించి యనిలనందనుండు, 
తనమదిలోం గొంత తడవు చింతించి, 1185 
చలపట్టి వదలదు జలజాయ తాశ్షీ 
తొలగయాడదు బవాందుర్షటం బాయ! 
గొరగానిసంగతి గూడి నే నిట్లు 

ఇరుకున జిక్కితి నే మనవచ్చుం ! 

గొనకొని తాంజేసుకొన్నంత తానె 1100 
యనుభవింపకతీర దజునకునై న, 

గురుతుగా మెడంజుట్టి కొన్న ట్లిపాము 

గరువక విడుచునే కటకటా యింక! 

కావలీయై యింతి కడనుండ నెవరు? , 
దేవప్రసూనము ఖిచ్చువా రెవర్లు! 1195 
వనజాతముల(జాప్ర వార లెవ్వారు! 

అనుచు వితర్కించు నాసమయమునను 


తిథి నారదాగమునము థఆా- 
శ్రీ కాండుచరితముల్‌ చెలగు వేడుకల స్త 


శ శ్రీ కాంతుభరికలంచికవై భవమున. (2421, ఉర02) 


122 సపౌగంధి ్రనవావవారణము 


పాకటజం త గా త ములబాడుచును 

Wy Jy Uy 

జడలు దూగంగ బొజ్జనటింపుచుండ" 1200 
వడిగ రుద్రా త తావళముి లల్లాడ 
కరకమండలనీరకణములు చింద 
సరసిజాసనునూతి చనుదెంచుటయును ; 

గని వధూవరులు జక్కంగ నెదురేంగి 

ఘనభ_క్తి మెక్కి. వేడ్క_లను బూజించి, 1205 
వినుతులు గావించి వినయము ల్వేసి 
జననాశనూనుః డాసంయమి కనియె 
సురమునిరాజ భాసురరవి తేజ 


అత్రి నారద ఫీముల సంభావణము థఅా- 
వరమదయాస్వాంత పటుసత్యవంత 
మునుస్పు నేవనమార్లమున వచ్చునపుడు 1210 
వనజాతపాణికి వర మిచ్చినాండ “ 
నిందువింబాసన యిప్రు డిటువంటి 
1 జడలు దూడ బెజ్జనటింపు చుండ (2421, 4502, 
2 శావడము - (2421, 4502) 


ప్రథమాశ్వాసము 123 


బౌందమ్మివిరిగోరి 'పొక్కు_ చున్న దియ 

నివియున్న నెలవు లే నెంతయు నెలుంగ 

వివరించి యెందై న వెదకెద ననిన 1215 
నిక్కడి కక్క_డి కే నొక్క_రుండ 

నెక్కడ దెత్తునే పౌమకంజములు 

కడంకతో నిచట నొక్కరుండు కాపున్న 
గడియలోం దెచ్చెద కనక పద్మ ములు 

అనఘాత్య 'దీని కుపాయ మేమెన 1220 
ననువొందంగా వేగ నానతిమ్హనిన 
జలజసంభవసూతి జనపతిం జూచి 

నలువొందం జిఅునవ్వు నవి యి ట్లనియె 
ధరణేశ మీ కసాధ్యము లై నపనులు 

కరమర్థి సకలలోకములందుంగలవె! 1225 
వనజాశ్నీ చెంత కావలి యుండునట్టి 

ఘనునిః జెప్పెదను నాకర్ణింపు మిపుడు 

సన్ను తాటోపుడు చండవిక్ర్రముండు 


124 సా ంధిక బ్రసవాపవా రణము 


నారదు (డు ఫుటోత్క_చుని నందునిచి 
కమల ముల దెచ్చుటకు6 బొ మృనుట | 

వర బవావుుఎుబలుండు దురా రశ "రండు 

తరణి లేజుండు ఘబోత్మ_. చుడు నీతనయుం 1230 

'డాఠశాతీసాధీశు నరయ నిం దునిచి 

పోరాడె తేఠరాదె భూరి పద్మములు 

కేమలంబు లన నెంత లోకము లన నెంత 

నిమిమమాత్ర ము పట్టునే నీవ్ర దలంప 

ద్రావదీరమణ సంతతపుణ్య కాలి 1285 

'యోవీక లేక దా నుసురుసు రనిన 

నాపడల్‌ సంధిల్లు నవనీత లేళ 

యిీిఫువుంబోణికి హానమశంజములు 

గొనివచ్చి మదిలోని కోర్కాలం దీర్చ 

మను జేం ద్ర నీ వే.గుమార్లంబునందు 1210 


నారదుండు భీమునితో నతని కొకొర్భము 
నందొకమవోత్తుడు సాయపడునని తెల్పు ట 
ఉన 
ననఘాత్తుం డొకండు నీకె నబంధు వుడు 


కనకకంజము లున్న [కృమముం డెల్పిడిని 


త్ల మాళ్వోనము 1925 


మనమున దగుననుమానము ల్లాని 
చను మని చేవతా సంయమిగద లె 
అంతట గంధ వావోత్త్మజుం డధిక 1245 


అ ఘటోర్క._ చుడు ఫీమునికడకు వచ్చుట థితా- 
సంతోవచిత్తుడై సతిని లాలించి 
యమితలోక భ యంక రాకారమూ రీ 
శ అఖులలోకభయంకరాకారమూ రి 
నుఖపుణ్యకీర్సి భానురజయస్ఫూ ర్తి 
కమనీయసకల రామీసచ కవ ర్ది 
సముద్మ గృ శత్రుసంచయసమవ దరి 
బల? "ర్యా ర్య చ భావ తు తాప 
పటులో గ్రడఖిలదిక్పాలక ద్రిదశ 
పృక టవిద్యాథ రగ రుడగంధర్వ 
యత్షకిన్న రసిద్ధవారిదశ్చచం ద్ర, 
రాత, సాధివనవ బ్ర హృరుద్రాది 
లోకచతుర్ద్షశలోకాన వరత 
ఫీకరుండగుహిడించినందనుండు (త) 


126 సౌగంధిక ప్ర సవాపవా రణము 


సముదగ గ్గ తుసంచయసనువ ర్తి రి 
ఘనబలోద్దండ. విక కృమకళాస్ఫూ రి రి 


తనతనూభవు ఘటోత్క జుం దలంచుటయు 1250 


దలంచినయంత నుద్దండ ప,చండ 
బలశె"ర ఫ్ట్‌నిథి పిండింబానందనుండు 
అటటు తి జగంబు లలలనాడ - 

టట ౪ గ 
బెట్టుగా ప్ర స్థాన భేరి వేయించి 
గగనచుంబి స చండ గండ భేరుండ 
ధగధగదగిత తనథాళ ధళ్య 

® 
నానాయుధోజ్ఞ కలనవరత్న ఖచిత 
భూనుతదళచ కృభూరివట్యో.టి 
మహనీయఘంటి కామా ర్రాండ సదృశ 
బవాుళ కాంచనకుంభ భాసుర ప్రకట 
పంచాననవ్యాఘ+ భల్లూకళరభ 
సంచయభయదో గ చర సంకలిత 
Uy 

వితతమనో నేగవిధజవనాళ్య 
శతపరి ఫా (ఖై, జితస్యందనం చెక్కి. 
యరదముల్‌ సలుబదియా టుకోట్లనుర 


1255 


1260 


1266 


ద్రథమాశ్వాసము 127 


కరఘట లొకకోటి గడలుకొనంగ 

హారులు లెక్కల శెక్కువై పిక్కటిల్లం 
దరుచుగా బలువీరదానవు ల్లొలువ 

తమకంబు బలము నుద్దండంబు చలము 

గమకమై వెనంగొన గడువడి నేంగి. 1270 
తల్లి దండ్రులకు వందనములు చేసి 

మెల్ల మెల్లన లేచి మిక్కిలి పొగడి 

వడముడి వదనంబు వలనొప్పం జూచి 
కదుమోదమున ఘటోత్క_చుం డిట్లు పలిశె 
పనియేమి మాయయ్య! పనియేమి దేవ! 1275 
పనియేమి భూపాల! పనియేమి స్వామి! 

భోరున నాకొకబుద్ది మన్నించు 

చారణ గరుడఖేచరులం జెండుదునొ ! 

హరిహయ వై శాన రాంతక నిరుతి 

వరుణ వాయు కుబేర వామదేవాది 1290 
ఘనదికాధీశుల కట్టల్క_ంబట్టి 

కొని వత్తునో! భూపకుంజరావళుల 

కొట్టుదునో! భూతకోటులనెల్ల 


128 సౌగంధిక ప్ర సవాపవారణము 


పట్టుదునో! దై త్యపతుల నెంతయును 
చట్టలు చీల్తునో సర్పాధి నాథు, 1285 
ధట్టింతునో! చతుర్దశ భువనముల 
నటీటు చేడునొ! యంబుధు లెల 
(JL) ౧m 
బెట్టుగావింతునో! ఫీకరఫా9ఢి 
కురుబలంబుల నెల్ల కూల్తునో! లేక 
వరబలి పట్టి 'తేవలయునో! యిటకు 1290 
నని బల్కు_నందను నక్కునం జేర్చి 
తనరు వేడుక వృకోదరుం డిట్టు లనియె 
డ్రైపదియొద్ద భీముడు ఘటోత్క_చు నునిచి 
సౌగంధికముల కరుగుట 
ఓవీర శేఖర! యోదైత్యనాథ! 
ఓవిశ్యభీకర! యోయికుమార! 
వనవివారమునకు వచ్చు నవ్వేళ 1295 
వనజలోచనకు నేవర మిచ్చినాండ 
పోండిమి నిటువంటి భూరిపద ములు 
అన్యట్ట్రీ 
వేడుచు నున్నది వికచాబ్బవదన , 


(ప్రథమాశ్వాసమా 129 


ఆకినమాట లే దనిన పాపంబు 
పాడి దవ్వుట రాజవంతంబు గాదు, 1800 


నిన్నుం బంవగవచ్చు, నీచేత నౌను; 

నన్ను వేడినది యీనాలీకపాణి 

యిదిగాక రణమున కరుగుటకం"ు 
నదనుమానము గాచు టది మిక్కుటంబు 
నాసాటివాండిపు, నాముద్దుపట్టి 1805 
వాసికెక్కిన _ద్రేర్యవర శ "ర్యనిధివి 

అచ్చెరువడి మీర లందటు బొగడ '! 

తెచ్చెద జాముకు దివ సూనములు 

కన కాంబుజము గొని కలకంఠి దోడ్క 

జననాథుం డున్న యాస్థలమున కరుగు 1310 
మని దానవాధీళు నక్కు_న జేర్చి 

కనకాంగి నెంతయుం గొంగిట నలమి 
పోయివచ్చెద నని భుజ మప్పళించి 


1 ఇచ్చట నీవుండు మే నేయి వేగం 
చొచ్చెద జాములో దివ్యసూనములు (త). 


180 సౌగంధిక ప్రనవాపవా రణము 


వాయు వేగంబున వాయుజుం డరిగ, 

అనిలజుం డరిగిన నాఘటోత్కచుండు! 815 
మొననేయ కున్నను మోసం బటంచుం . 
దనబలంబులనెల్లం దగ వేటు వేణి 

గొనంగొని యష్ట్రదిక్కు.ల బారు లేర్చి 
నలుదిక్కులందు నెంతయు సూచ్చరికల 
పొలుపొంద కోవురంబులు బెట్టి రమణి, 1320 
నొకపాదరింటిలో నుంచి తా నొక్క. 
నికటడేశంబున నిలిచి కాపుండె 

అంతట బాంచాలి ననిలజుం దలంచి 


ఆర్టీ ద్ర్‌పి సంతాపము ఢితా 


ఎంతయు6 దల యూచి యిది చిత మనుచు 
మనమున గడు ననుమానంబు: చొడమి, 1825 


తనలోనె తాను నెంతయుం జింత -నొంది 
జనపతి వల దని చాటి చెప్పినను 


న. 


1. భీము జేంగిన హీడింబినందనుండు 
చీనురి యుండుట నిది మోస మనుచు (క్ర), 


చథమాశ్వాసము .' 131 


విననై శి నే నింత వీజిండి నైతి 
వనవిహోరం బేల వచ్చితి! వచ్చి 
కినకకంజము నేల కాంచితి! గాంచి. 1080. 


పదరి నే నెందుకు పట్టినవట్టు 

వదలక ననిచితి వాయునందనుని! 

మించిన నామాట మిరంగ లేక 

వేంచేసి నొంటిగా విపినభూములకు! * 

కరమర్థి సౌగంధికము లున్న నెలవు. 1385 


లెటు(గునో యెబుంగడో యేకార్య మగునా!' 
ఆసకు సిగ్గు లేదాయె! యయ్యయ్యు! 

నా సరివారిలో నగుబాటు గలి 

"విలయ "వెద్దలబుద్ది వినకనే వచ్చు 

ఫలమెల్ల చేంజేత ఫలియించె నిపుడు. 1340 
వతి నంపి యెంత పాపంబు గట్టుకొంటి! 

మితిలేని యపకీ_ర్తి మెడటోట్టుకొంటి! 


* హాచ్చగు గాకోర్కె. మోరంగ లేక 
విక్చేని నొంటిగా విపినభూనులకు (త్ర. | 


1832 సొ ంధిక వృ సవాపవారణము 


రాముని మాయాకురంగంబు బొొనిపి 
కామిని నెడబాపుకరణి నే నిపుడు 

భూమోశు నెడబావె భూరివంకజము, 1815 
వమికార్యం చౌనొ యెలుంగళరా దింక 

తనరార ధర్మనందను డిడి విన్న " 

ననుదూర్వు నిందించు నామో(ద నలుగు 

నని విలవించు న యఇంభోజముఖని 

గనుంగొని యాఘటోత్క_చుం డిట్టు పలికె, 1850 
అమ్మ! నీ వీపని కడల 'నేమిటికీ! 

నెమ్మది నిదె వచ్చు నీ ప్రాణవిభుడు 

ఆవీర శేఖరు నావం 

'చేవదానవకోట్లు దృష్టి౦పంగ లం! 
అటుగాక వేరొకబన నాబాణ 1355 
పటలంబు చేత నీవదములకడకు 

నరలోక సురలోక నాకలోకములం 

దిరముగ నిప్పుడె బెవ్పింతుం జూడు 

గొనకొని యిటువంటికొడుకు గల్లగను 

నినవమ నీ కేల విడువు భయంబు. 1800 


టప థమాశ్వాసము 


అన విని పొంచాలి యసురేశుమోము 
గనుంగొని గద్దదకంఠమై పలికె 
మాయన్న! దై తేయమండలాధీశ! 
విాయయ్య నెర్యాధ మిక్కిలి నీవు 
విలుకాం డ్ర మేటివి వీర శేఖరుండ 
వలఘుతరో గ్ర మాయాప్రవీణుండవు 
.అసవహాయశూరుండ వని మెటుంగుదును 
ఖాసగ నీశార్య మిపష్పుడు గానవచ్చె 
నేకాకియై భీముం డేంగు నవ్వేళ 
ప్రాకట చతురంగబలనులః గూడి, 
నిచ్చట నీ వుండు టిది ధర్మ మగునె! 
హాన్వైన రథికుల నిటగాపుం బెట్టి 
చనరాడె నీవు నీజనకుని వెంట! 

చేనవరి వగుచు నిచ్చటను నీ వున్న 
దనుజవీరులనై నం దగ నంపవలదె! 
వనవీథధియందు నెవ్వరు లేనిచోట 

దిది మీసము దువీ% దిగ్గన లేచి 


188 


1865 


1370 


18375 


134 జ్ర ంధిక పృ సవాపవా రీణమం 


గద్దించి తే నేమి కార్యసాధనము! * 
అక్కడ వడముడి యహితులచేత 
చిక్కి నొచ్చిన నేమి నేయంగవచ్చు. 1880 


నటుమో(ద నీదుసావాసము నీహోణ 

పటలంబు నీభుజాబలము మాకేల! 
పాలనీనవిమ్ణట బోయి మూయయ 

కొలదీర్చిరా మది గోరితివేమొ! 

అని పల్కి విని విన్నయె తలవాంచి. 1885 


కనశాంగితో ఘటోత్కచుం డిట్లు పలికె 
నాతప్లీ! యింత చింత గలంగ నేల? 
వాకాత్తుజాం జాహవమునం జిక్కినను 
వగలు చుక్కలు రాలు పద, బాంధవుడు 


తొగలరాయండు తప్పూత్రాావ నేంయదురు, 1890 
పాగలు లోకాలోకములు బెగ్షడిల్లు 
గగనోర్వులల్లాడు కములజూండములు 
పటపటపగులు స ప్పపయోధు లింకు 


* గద్దించినను నేమి కార్యసాధకము (త్ర 


సభ మాశ్వాసము 


వటవత్రళశయన. శర్వ బ్ర బ హాలకును 
వరుస నెమ్మనముల వణకు వాటిల్లు, 
నరపతిమాతు (కే ననుగన్నతం డ్రి, డి! 
గతి దప్పి వెస్తూకళార్యష పౌనేన్‌ 
సుతు నన్ను. పలల. జూడంగ వలదు 
బవ్తోండ భాండముల్‌ వగులంగొట్టుదును 
బ్రహారుద్రాదుల బంధించి వైరు. 
వాలాయమునను నవనిథానములును 
గాలింతు సకలలోకములు భేడింతు 
కడి గొందు గులమవో_గ్రావసంఘముల 
మడియించెదను గ వామండలినెల్ల 
భూవరు దెత్తు మద్భుజశ క్తి నీవు, 
భావించి చూడుము పాం'చాలతనయ! 
నన్ను నాబల్నీ నెంతయు నెబుంగకను 
కన్నతట్లవి గాన కారు లాడితివి 
జనని యిందుల కేమి సంతోష మాయ 
విను మింక నొకనీతి విన్నవిం చెదను, 
ననంబోణి యిచ్చట నను నిల్చి చనియె 


185 


1895 


1405 


1410 


186 ఫొగంధిక (వనవాపహరణము 


జనపతి యుంచు నచ్చట నుండ శేను 

యతని యానతి మోరి యరిగితినేని 

యతివరో! స్వామి భృత్యన్యాయ మగునె? 1 
మాయయ్య యసహాయమహిత కె "ర్యుండు, 14] 5 
మాయయ్య యత్యంత మానధనుండు 
'దేవప్రసూనము ల్రైచ్చి యి మనుచు 

చావీరు నొక్కని యడిగితి వీవు 

యతండు దాం దెచ్చెద నని మమ్లు నెల్ల 
చతురో_క్టి మెరసి యిచ్చట నిల్పి చనియె 1420. 


నాతని కశకేసవోయంబు6 బంచినను 

ED ౦గ నూను2 
నాతం (౬, ని వ్ర తిజ్ఞాభ 

1 యికరమా స్వామి భృత్యన్యాయ మగునె (ట్ర), 

+ 2 అమరేంద్ర, గొట్టెద నగ్నఅట్రైదను 

శమను ముట్టైెదను పుణ్యజనుని మొట్రదను 

ళం లు 

వరుణుని తెంచెద వాయు నొంచెదను 

నరవాహనుని మహాను నళించెదను 

వాలాయమున సష్పవరనిధానములక్షీ 


(వ్రథమాశ్వోనము 187 


వచ్చును నీమనోవల్లభుం డిఫుడె 
"తెచ్చు నీచేంతకు చేవసూనఖఘులు 1425 
అనుమాన మిక మాను మనిన పాంచాలి 

దనుజవీరునిం జూచి తలయూచి పలిశె 





గాలింతు సకలలోకముల. జరింతు 
కడిగొందు కులమవాగా వాసంఘములు 
మడియింతు గ వాతారమండలి నెల్ల 

WW) ఓ య 
భూవరుబేవి సమ్మదమున నీవె 
భావించి చూడుము పొంచాలితనయ 
నన్ను నాఖ్యాతి నెంతయు నెబుంగకను 
కన్న తల్రివిగాన కారులోడితివి 

లు 

జనని యిందుల కేమి 'సంతోషమాయె 
విను మిక నొకరీతి విన్న వింజెదను 


ననుం జేరం బిలచి యెంతయు ఇారపంచి 
కనికరంబున (గుచ్చి కౌగిటంకేర్చి 
తనయ భద్రం బని కడయక నేం 


యదిగాక నికనొాక్క యనుమాన మొదవె 
నదియు చెల్పెద విను నంభోజవదన (తుం 


188 సౌగంధిక ప్రసవావవారణము 


అన్న సంగరకూర వోసుకుమార 

చిన్నన్న నా కిన్ని చెప్ప నేమిటికి 
అపజయశకునంబు లయ్యుడి నిపుడు 1480 
విపరీతములు పుళ్లై వినవీథియందు 

మది తల్లడము నొందె మక్కువ వొలలా 

నిదె చూడు మెడమ క న్నీగగొళ్లుడిని 

నావతి నాదాత నాపట్టుంగొమృ 

నా వెన్ని థానంబు నాప్రాణవిభుండు 1485 
నాకూర్పు చెలికాడు నాకొంగుపని(డి 

నాకో ర్క చెల్లించు నానూర్మిమగండు 

ఛీముండు రిప్టరాజభీముండు. సుగుణ 

'ధాముండు వటుబలోద్ధాము(డు ఘనుడు 
ఆయుధ హీను(డై యడలుచు సర్వ 1440 
కాయమంతయు నంపగమి గాడ వడలి 
పచ్చిగాయంబుల బవుళర_క్షములు 

విచ్చలవిడి బార వెక్కసవడుచు 

పాదరుచు నడరుచు బొబ్బరించుచును 

నెదుట నిల్చినలీల లెసగౌడి నివుడు 1415 


చథమాశ్వాసము ] 189 


అనీ యని వగచి వో యని 'విలపించు 
ననంబోణి గాంచి దానవనాథు? డనియ్‌ 
వెరవకు మాతల్లి! వెరవకుమమ్తు ! 
వెరపు నీ శీటిక్‌ వికచాబ్దవదన ! { 
రహిదూరదృష్టి, దూర శ్రోనణములు 
మహితమాయోపాయనుర్శకర్శ ములు 1450 
వరుస ననాగతవ రమానములు 
కరతలామలకముల్‌ కలకి ఓరి నాకు 
న న్నెఆుంగక యుండ ననుగన్నతం డి 
కిన్ని చాధకమీలు ఏటికి వచ్చు ? 
నపజయళమనంబు లయినవి యెల్ల 1455 
చపలాశీ మనకు విజయ మని తలంపు 

అగ్రి ఘటోత్కచుని సాంక్వనము రియా 
ఇంతుల కెడమక న్నీగ మొ_త్రినను 
నెంతయు శుభమగు నిందుబించాస్య 
కొ త్రగాయంబులః గుందుచు విభుండు! 


] కొ త్రగాయములలో కొతుకుచు విభుండు 
వాత్తి నిల్చినయట్టు లయినది వినుము 


140 సౌగంధిక వ్రసవాపవారణము 


వాత్రి నిల్చిన యట్టు లైనది వినుము 1460 
కలితమా సౌగంధిక ప మానములు 
వెలది వేగమె చెచ్చు వేట్క_ నీ కిచ్చు 
నమ్ము భావచనముల్‌ నాళీకపాణి 
సముతి నొందుము చలియింపవలదు 
సతికి నెతయు మనోజయము గల్లీనను 1468 
పతికి నంతటిబావుఎబలళ క్తి గలదు 
తిరమొంద నీదుపాతివ్రత్యమహిమ 
పరమదీ రాయువు పాండు సూనులకు 
MEAs, దమ దన 
యదువంశకలిత శీరాబ్ధిచంద్రురేడు 
వరమదయాళుండు భ_క్షవక్సలు(డు 
కరిరాజవరదుండు కవటనాటకుండు 
భవరోగ వై ద్యుం 'డాపద్చాంధవుండు 
రవికోటిలేజుం డా _రశరణ్యమూ ర్తి 
మన్మథ జనకుండు మదవికేదనుండు 


చిన యంం౦ డాదిలశీ నాయకుండు 
— జజ 
కరుణతో మనసపాల గలుగు నన్నాట్లు 


సరసీళానన యఫజయ మేల కల్లు (త్ర). 


ప్ర మాశ్వాసము 


నని యొక్కరథమువై యచ్దాజీ నునిచి 
కనకపంకేజంబు చై కొని వేగ 
వలనొప్పు బదరి కావనమార్లమునను 
బలములతోడ నిబ్బరమునం జనియె 
-అథి సూర్యా నస్త్రమయపర్శ నము రియా 
తను వ యోగింప నుద్దండత వెడలి 
దనుజవీరులనెల్లం దగం దునుమాడి 
ఘనర_క్షయం క్షమ గ్రక్కున మరలి! 
చనువున పశ్చిమజలరాశి యనెడి 
'చెలువంపు టొరలోనం జేరు కంజాతు 
సబలీతం బగుదివ్య చ క, మనంగ 
నరయ మవోనటుం డనువీరముష్ట్రి 
దురుసునం బరువళ్లు దొక్కున మళ 
నలరుచు సమయకంజాతీవాయించు 
[ర నస On 
1 భునతరరక్నసంకలికమై మరలి (శ) 
* వతిలేని నాభుజాబలశ క్రిపాండు 
నుళులకు వజ్రాంగి భోడుమృగాక్షీ 


141 


1470 


1475 


14580 


142 సౌగంధిక, క్రస వఐ'వహరణము 


మానాన. అపానము. 





పలువుణు నిటువంటివనులశై నీవు 
వలవదు విలపించ వనజాత'పాణి 
యని కోటి దండమారాండసంకాశ 
ఘనతరమాణిక్యఖ చికసంకలిత 
తనదివ్యమకుటంబు ధవళాక్షి పాద 
వనజూకములు సోక వరభథయభక్షి. 
చి రామిన్లి 'లేచినం బటుబలాధిపుని 
రణరంగవిజయుని రాత సాధిపుని 
కనుగొని పాంచాలి కచవిజి తాలి 
యనువొంద గీవించి యితని 8 ట్లసీయె 

దను జేంద్ర, నినువంటికనయు6 డుండయగను 
మననులోే నా కనుమాన మేటికిని 
యదుకులస్వామి కటామంబు గలుగ 

చదవడి మరికొంతభయము చాేేల 
వంకజంబులకు నే వలి నంపినట్టి 

యపకీ రి దళగి నెంతయుగాని? 

వివరీతములకు చే వెరుదలేదన్న 

యని వర్క్‌ కనమదియడలు వారించి 

కన కాంగినిశ్చులగతి యున్నయంత 

తను డ్రైయోగింప నుద్దండత వెడలి (తృ 


త మాశ్వోసము 


చెలువై నబంగారు జేగంట యనంగ 
వినుతారుణ ప్ర భావితతవై ఖరులం 

దనరు పంకజ'బాంధవు; డ_స్తమించె? 
గరిమెతో ఫణిరాజక నక లేగ 

గురుతై న బుజ్జట కొవులు బూని 
వరవైన యస్తాదివై సనెక్కి నిక్కి. 
సురకామినులవిరొ(ద చూడ్కులు నిలిపి 
నెయ్యముల్‌ మనమున నివటిల్లంగ 
నురగకనర్షలమింద నొగి జలరేగి 
కరమర్థి చదేవతాకమలలోచనలు 
మురియుచు రతనంపు మొరికెల ముంచి 


గురుతుగా నించినకుంకుమో యనగ... 


సడలక దట్టమె సాంధ్య రాగంబు 
సడమటిది' "కె కెల్ల ప్రభవించి మించే 
వెడవిల్తు. డెంతయు ఎ తేట రం జిఖ్ల 
వడి పొంథుల" సురవర్షంబుమింద 
విలనీల్లు రసదాళి వి్లెక్కు వెట్టి 
తొలంగక చేసిన తుది మిన్ను దాకి 


145 


1485 


1490 


1495 


1500 


144 సౌగంధిక ప్ర సవాపవొరణము 


"మొనలు జిక్కుక యున్న "మొల్ల బాణంబు 
లనం బొల్చె తారక లాకాళవీథి 
రమణీ యగిరిగవ్యారంబులు వెడలి 
గమకమె చనుభల్లుకంబు లనంగ ' 
గరుడ వాహనుమో(6ద గడుదండువెడలీ 1505 
పర తెంచురాతసబలము లనంగ! 
ననిలునిం దార్కొన నధిక వేగమున 
కనలుచు చను ఘనాఘనము లనంగ 
తనర నెల్లడల తానయై నిండి? 
కనువీంచు వారిదేవకాంతు లనంగ 1510 
భూనభోభాగముల్‌ వూర్ణమై కవిసి” 
'కానంగానంగ మించె కటికిచీశటులు 
థి చంద్రో, దయవర్ష్మ నము థితా- 

ఆసమయంబున యామినీరమణ 
భాసిల్లు హరిపదపద్ధావధూటి 

1 ఆలఘుపంకజభవాండకరండభూరి 

కలికబంభురదివ్యక స్తూరి యనలో ' (త్ర 
2 భూనభోభాగసంశ్రూర్ణమై కదిసి - (క 


ప్రశ మాశ్వాసము 


కరుదు మూరంగ మంగళా ర్థులు పెట్టి 
పరగ నెత్తిన వెండిపళ్లేర మనల 
కలిత్రమా పడియారుక ళల జె న్నొంది 
తొ'లిదక్కు_ ననుదోంచె తుహినకరుండు 
అలరుచు చందురుం డనుమాం త్రికుండు 
మలయుచు దిశ లన్ని మంత్రించి కట్టి 
తగ నంధకారభూతంబుల దరిమి 
పాగడొందం జల్లు విభూతి యనంగ 
పాసంగ నభో లక్షీ భూకాంతమోా(ద 
గసటుదీరగ నించు కర్నూర మనంగ 
మునుల నెల్లను చేవమునులం గావించి 
వనధు 'లెల్లను శీరవారిధుల్‌ జేసి 
భూజాతములం గల్బ్ప భూజము'ల్నేసి 
రాజవరు9ల బలరాములంచేసి ' _ 
నదుల నెల్లను దేవనదులు గావించి 
వదలక సతులవా గగినితలం జేసి 
యలరువముల రాజహూంసలం జేసీ 
కలమృగ ౦బులను నీంగములం గావించి 


145 
1515 


1520 


1525 


1530 


146 సౌగంధిక ప్ర సవోపవా రణము 


కడిమి విద్ధలంజూఫు గారుడసాని! 
వడునున చంద్రి,కావై ఖరు ల్వెలనెో 


1 (1) కడిమి విద్యలు జూపుం గారడిగాని 
(2) కడిమి విద్యల చూపుగారడసాని 
(8) కడిమివిద్యలు జూపు గారుడవాని 

2 వరున నారదమునివరులెల్హ నవ్వ 
శరనిధులటునుధాజలరాశి7రల 
తరువైన యఖిల్లభూతములు సహింపవ 
లరిధ రొజసులం కల్చ్పకము "నెగ్గి ౦వ 
కరమర్థి నదులు గంగను నెరిగింవ 
తరుణులెల్టను శారదను జుల్క_ సేయ 
ఖగ్ములు హూంసల గదుముచు దిరుగ 
మృగ ములు సింగంబుమోంద దండే క్త 
కమలాషీ కమలాంక కనులనంభవులు 
మమతతో సతులనేమరకుండం జేయ 
కడు దాజెయా మహాగారడసాని 
వడువున చం చ కావెఖరుత్‌ వెలసె 


చ్రథమాశ్వానము 
_ఖిట్టి మలయ మారుతవర్శనము de 


మలయా ది చెంత నెమది నుద్శవించి 
పొలుపొందు మ్లెపూబొత్తుల బొరలి 
యొనరు వూందేనియ యుగ్దన బెరిగి 
పనుపడ నునుమంచు బాల నీజేరి 
వరుస నానాసూనవాసన లాని 
శరజాకరముల ముచ్చట నోలలాడి] 
కఫ్టురంప్రందిన్నె లం గడువినో దించి 
విపులమౌ చందనవృతుంబు లెక్కి 
యొగి కల్పలతలతో నుయార్గల లూగి 
జిగిమించు 'లేటిలేజీ నెక్కి. నిక్కి.” 
పంచథారాగతు లువన్యసింపుచును 
నంచల నంచల నటు దువాళించి 
చెలగపచు నొకవీధి చేవాగెసడలి 
తొొలంగనీక కుదించి దుమికించుకొనుచు 


147 


1535 


1540 


1545 


1 సరసులయందు ముచ్చట నోలలాడి Mm 


2 జిగిమించు లేడి లేజీనెక్కి నిక్కి 


148 సౌగంధిక ప్రసవాపవారణము 


వలనొప్పు మేటి రేవంతునిలీల! 

మలయుచుం జనుదెంచె మల యానిలుండు. 1550 
అంతకుమున్నె యయ్య్యనిలనందనుండు 
సంతోవచిత్తుడై చన చన నెదుట 


పాఠీనకర్కట బనుజలగావా 


అధ కళానదీవర్హ్య నము థిణా- 
శారీన కర్చర కమశఠాళిఘోర 
వారిభేక ఛేకీ మవోధుళీఘోర 1555 
కరిఫీము తిమితిమింగిలా రావ 
కోలావాలంబునై కొమ రొందుదాని 
వోళిదరు ల్రించి యరుదెంచుదాని * 





1 యంతట నంకట నాగి నిల్చు చును 
భాంకట చౌపుటంబులు చే, డెములును 
నంచల నంచల నటు దుబాళించి 
వెలంగగుచు నొక వీథి చేవాగా నడలి 
తొలంగక కికురించి దుమికించుకొనుచు 
నలనొవ్ఫ మేటిళే వంకువిలీల | (ఈ 


న నారా తా లారాలు. 


చన మాశ్వాసము 


వలగొనియున్న శై వాలజాలంబు 
లలితనౌా. వేణీవిలాసంబు గాంగ 
పాలుపాందు వికనీతపుండరీకంబు 
కలితమా వదనవికాసంబు గాంగ 

కలికి నిగ్ధుల నీల్లకలువలసీరులు 
తళుకులు గుల్కు నేత్రంబులు గాంగ 
వలనొప్ప రంజిల్లు వలమురిగరిమ 

కళల రాజి ల్లైడు కంఠంబు గాగ 
నలువాందు మృదుల మృణాలవై ఖరులు 
బలురమ్యు మై యొప్పు బావువు ల్లాంగ 
నరుదుగా విశనీంచు నరుణాంబుజములు 
గరిమశో భిల్లైడు కరములు గాల 
కరమొప్న నలరు పంకజకోరకములు 
సరసంపుబిగి వాడిచన్నులు గాగ 
నందమై మెలగెడి యావ ర్తసరణి 
వాందుగా నలరారు పాక్కలి గాగ 
నారూఢసలిల చేదండతుండములు 
తోరంస్థు మెరుగు చెందొడలును గాంగ 


149 


1560 


1565 


1570 


1575 


150 సౌగంధిక్మవు సవావవారగూము 


నంచితం బగు చున్న యాకచ్చపములు 

మించులు దుళికించు మగాళ్లు గాంగ 
నలరుచు వెలయు ముక్తాబ్లప తృములు 

పలుచని కోమలవదములు గాంగ 15560 


ననయంబు విహరించువాంససంగతులు 
ననువ్రుమోరిన మందయానంబు గాంగ 

పవనవిధూ తవుష్పవరాగమహిమ 

రవణమౌ చి తాంబగంబులు గాగ + 

పరగు కళానదీ, పాంతంబుః చేరి 1565 


'వెరవున సం థ్యాదివిధు లాచరించి 
పంతంబు నుదుట నిబ్బరము నగ్గ లము 
నంతకు నంతకు నధికంబు గాంగ! 


తా లా కాప కతా ంకంపలానాను.. పనునానలచలోనులు చో అంత మంతోవబతోన.. నమా లోల. పామనానాకానానానా నానా ాకా నాలా 


1 అంతకు మున్నె యయ్యనిలనందనుండు 
కొంకద వ్వరుడెంచి కొల నటు గాంచి 
స్నానంబు గావించి సంధ్యాడివిధులు 
భూనుకంబుగ నలబ్పి6 బోరున కదలి 
పంకేంబు నుదుట నిబ్బరను నగ్గలము 


తు మాశ్వాసము 


151 


భీముని ప్రయాణము; ఆళండుశంఖమును బూరించుట, 


మలయుచు చనుచున్నమారక్షంబునందు 
ఫులులతోంకీ లంబట్టి పులులను మోా(ది 
కరికుండముల: బూని కరులను జదిపి 
హారివాలము లమర్చి హరుల మర్జించి 
శరభ సంఘంబుల చక్కు. గావించి 
కరకరి బలుపన్న గంబుల మోంది 
ననువొందంగా నట్టవోసంబు చేసీ 
ఘనశె లజాలము బ్రంతులుగొనుచు 
పొసగ మహానదు ల్పొంగి లంఘించి 
మసలక గవానము ల్ని చెకలించి 
తనపాదయుగళంబు తాకినతరుల 
కనగ నిట్టటు చాయ కట్టుగాం బడల 
చరణఘాతల గండశై లముల్‌ పెకలీ 
కరమర్థి యెగసి యా కాళంబు గప్ప 


సంత కంశకు భూ తి యధికమై మించి 


తనక్రైర్యలల్ష్మీ: యెంతయు దోడునడున 


190 


1595 


1600 


152 సాగ ంధిక ప్ర సవాపవారణము 


వర వేగసంఘూతవాతజాలములు 

సొరిగి జంతువు లెల్ల సుడిగొని తిరుగ 

యలవై నలేయుని యనువు జె న్నొంటి 1605 
ఎలమీ 'మహోదతి నేంగుచు నుండి 

గరుడకిన్న రయత్షగణము ఖేదిల్లు 

గిరు లెల్ల నురుల మిక్కిలి దిక్కు. లవియ 

ధారుణి గంవీంవం దరువులు వెకల 

భోరున శంఖంబుం బూరించుటయును 1610 


వీడుగుమ్రైంతలంబోలు 'బెడిదంపురవము 


తిథి అొంజనేయుం6 డాశం ఖారాపమును విని లేచుట థిఆా- 
కడువడి విని లేచి కసినాయకుండు 

వడముడి కంఖారవం బిడి యనుచు 

_తడయక యంత నుదగృతం జూచి! 

యతండు వచ్చిన కార్య మంతయు నెట్‌ంగి 1615 
అతనిభుజాబలం బతనికే"ర్యంబు 

చెలిసీ పద్మ ము లున్న డౌఆంగాల్లంజెప్ట 





1 కడయక చెంకయు(దా విచారించి (వృ 


ప్రథమాశ్వాసము 158 


వలయు నటంచు జవంబున లేచి 

మను చేశుం డేతెంచుమార్లంబునందు 

నొనర కన్నులు మూసి యొగి నోరు దెరచి 1620 
పలునుటు నజచుచు బయలు శ్రాకుచును 
తలవడ కింపుచు దగ్గుచు నిలిచి! 

పలువిడి రోజుచుం బడియ్యుండె నచట 


జానా నిలయం రం రికా లారా డలు పనిని. 


1 అతిరయంబున జను నాఖీమసేను 
గతియొల్ల మున్నె తా గన్న ట్రా తెలిసీ 
యంకరంగంబున నాంజచేయుండు 
గొంత చింతించి చేగురుముదికోతి 
తనువు రైకొనివచ్చి తగమ్రానికింద 
నొనర కన్నులుమూసి నొగి నోరు చెరచి 
"తెరువుకడ్డముబడి తెలివి "లేనటుల 
కరచరణాదులు కదలింవలేక * 
నును రును రెడి నిట్టూర్పులతోడ 
బుస పెట్టుచును బోరుగొండచందమున ' 
మూల్టుచు బలుముచు ముడుగుచుం చొరలి 
సీల్లుచు వడకుచు "నెరయ నున్నంత, (త్ర 


154 సాగ ంధిక ప్రసవాపవారణము 


అలఘుబలోద్దండు 'డాంజనేయుండు 
ఆపాండుసుతుం డడ్డ మాగయు లేక! 


ఎవగ్రప్రట్ట్రీ ఫీముండు వానుముంఠతునిం జూచుట ధిఆ- 


నేపున జనుదేర నొలమి గళ్లుదుర 
నడలుచు వణకుచు నరచుచు నిట్లు 
బకియున్న వనచరు భావించి చూచి 
కరుణాకటాతమాఘనునివై నునిచి 
పారిపారి మేసెల్ల పుణికి మూచుచును 1680 
వెరవకు మని చీరి వెన్ను చే జరచి 
యిరుమైల నడలించి యిట్లని పలికె? 

“ఇత్ర ఫీనువానుముంతుల సంవాదము ర్రిఆా- 
అనఘాత్మ! నీ వెవ్వరయ్య! యిచ్చోట 
కనుమూని పడియతిన్న కారణం 'బేమి 


TET శ గపనననాననాయాలనాలీ 





కన. 





1 (2) అపాండునుతు డడ్డ మాగయులేక (ప) 

_ (ఏ ఆపొండునుతు డ డ్డమాజ్ఞ యు లేక (త) 

2 (2) యిరవంద నదలించి యి టని పలికె (క) 
య 


(0) యిరువంద6౫ా సహాచ్చకించి యిట్లనియె (ఈ) 


(ఛశమాశ్వానము 


మేదినీరవాచర్య! మిక్కిలి నీకు , 
ఈదై న్య మాభయం చెటువలెం గ ల్ల? 
అదిగాక శ తవృద్ధ వై తీ వీ వింక 

కొదువ వస్తువు లేమికోరెద వివుడు 
పనింబూని నేవచ్చు పయనంబు మాని 
గొనకొని నిను గనుంగొనినది మొదలు 
మాయన్న నీమింద మమత ఫుళుడిని! 
యీాయున్న విధము: నీవింితయు బెలుఫు 
మని సారె సారెకు యదలించి పిలున 
వినియును నొక్కింత విననిచందమునం 
గనియును లేశంబు గననిమార్షమున 


తనుదానేె ప్రక్కలు తలగీరికొనుచు 

విప్పుగా రెప్పలు విప్పించి నవ్వి 

త్రప్పి వ్రాలనబొమ ల్లాల్త నిక్కించి 

వెదవలు నటిట్లు బెట్టుగాం జెదరి 
ఉట “టబ 

పదరిచిందులు ద్రొక్కి పం ధ్రూగులాడ 


1 మాయస్న సీమిద మర్హుబుటైడిని 
తం 


155 
1685 


1640 


1615 


1650 


(వట్ట) 


156 సౌగంధిక ప్రస వాపవొ గణము 


నలసత చేర జూచి యలుకుచు కీచు! 

పలుకుల నిట్లనుపొండునందనుని 

నీ వెవ్వరో యయ నీకుం బే రేమి? 
యేవస్తువులకు నీ వే;గుదెంచితివి? 

గరిమెతో నీమోము గనుంగొన్నయఫుడె 1655 


సొరిది నాతమ్హ్మునిం జూచిన ట్లాయె; 
నింతింత యని మది నెన్నంగరాని 
సంతోవ మందితి జనపాలచం ద! 
బడలి కల్లను దీర భయములు దార 
నడలు దైన్యము మానె నాశలి పానె 1660 
త త్తరంబు దొలంగా తాల్మి చలం 

చి త్రంబు జిగురించె చెలువంబు మించె 

తవమెల్ల ఫలియించె ధన్యుండనై తి 

నృపచం ద్ర ! దైవంబు నిను జూవె మాకు - 
మేదినీవల్లభ మిోాస్వ పంబు 1665 
నాదిగ ర్ఫేశ్వరునట్టు గన్పించ 


1 కీ. దుటనుల బితును (ఓ, ఈ) 





్రభమాశ్వాసము 157 


వలనొవ్చంగా చక్రవర్తిచిహ్నాములు 

తొలలక నీయందు దోచుచున్న వియు 
నిన్నియుం గల్లి నీ వెవరు లేక 

ని న్నగపం కుల నీయరణ్యముల 1670 
జడియక యీనిశీసమయంబునందు | 
కడు నొంటిగా జన కారణం బేమి? 
నీరాజసంబును నిను జూడ లేక 

యీరీతి బనుఫువా శెవ్యరు నిన్ను" 
మనుజాధినాయక మముబోంట్లనవై న 1675 
నిను గనుంగొన్నను నెనరు బళ్లుడిని 

తెలియంగ నిడి దొడ్డ దేవతాభూమి 

మలనీ మాచిన నీవు మానవరూపు 
చండపంచానన శరభ కార్దూల 

గండ భరుండము బల వెల్లయెడల; 1680 


1 నిత్తరి యొకవ్రా ర విన్నవిందను 
చిళావధాని.వై చెవియుగి వినుము 
అటి మాం ౧ 
66 69 (ERE) ee 


ధారుణి నిర్దయచాతీణ్యు లగుచు “(క్ర 


158 సాగ ంధిక్ళష్పసవాపవా రణము 


నదిగాక యతు.వి థార్ట్రధ రానురులు 

కొదకక నిను గన్నం గొట్టి చం'వెదరు,; 

చనవల దోయన్న చన దనరాదు 

ఘను(డవు నీచేతం గానిది లేదు 

నీవ వచ్చినపని నిక్కంబు పలుకు 1685 
నావిధం బెజిగింతు నరనాథ యనిన 

తనజనరకుని వేరు తనయన్న వేరు 

తన వేరు తనసహోదరుల వేరులును 
వినయమార్లంబున వేర్వేరం డెలిపి 

వనితయు6 దానును వనికి వచ్చుటయు 1690 
కనకకంజము గాంచి కాంత వెడుటయు 
ననువాొండ దెచ్చెద నని వల్క్‌ చనుట 

పూస గు చ్చినయట్లు మాసం దెల్బ్పుటయు 
వేసాలవానరవీరుం డి ట్లనియె 

ధరణీశ; పాండునందనులకుంగాక 1695 
నొరులకుం దరమె యి ట్లొంటిగా నేగ 

జననాథ మా కతిసంతోషమాయొ 
కనకాబ్రములజాడః గర వెద వనుక 


వశ నూశ్వాసము 159 


పనుపడ నే నిందు బడియున్నతెఆుంగు 
వినుపింతు విన వన్న విశదంబుగాను! 1700 


నీవిధంబునను నే నివబిడాటవులకు 
_శావరంబున నొంటిగా జనుచెంచి 

మినుకె నఫలములు నొ క్కుచు వేడ ౫ 
వన మెల్ల వెదకుచు వచ్చి యాన్రాను 
పరికించి యిీరివదొళ్ళ_ ఫలము వీతీంచి 1705 


/ 


యరుదైన ఫల నూట యాస వాటిల్లి 

యరుగక యీకరు వెక్క_ంగా బోయి క్‌ 
వరబల్నీ చెడిపోయి వాలీ యున్నాడ 

ముదిమి పైకొని నేతృములు చూపు దరిగా 
పదపడి యీవండు పడినభ హీంతు 1710 
ననిన శతాబ్దంబు లయ్యె నీవరకు 

మనుజేశ య;ీమహోమాయా ఫలంబు 

పడినది లేదాయె ఫలముపై నాస 





1 వదరుచు శే నిందుంబడియున్న తెజంగు 
| విదిఠంబుగా "నేను విన్న వించెదను (అ; పృ 


160 సౌగంధిక ప్ర సవాపవారణము. 


విడిచిపోయెదనన్న వెసకాళ్లు రావు 
కోరుచుండంగం విచ్చుగుంటవై ఘనము 1715 
జూరుభాగీరథి. జనుదెంచు లీల! 

వచ్చితి వీవు నావయసు ని న్నడుగ 

వచ్చంబు లేని సత్యంబు ని న్నడుగ 

మానవాధీశ! యొక్క గు పండు 

యీన్రూన నున్నది యీతీంపు మయ్య 1720 
అనఘాత్మ! పాండవ లా_ర్హరకకులు 

ననుచు బల్క_6గ విని యడిగాద నిన్ను 
యీపండు సాధించి యిచ్చితివేని 

యేపనులై న నయ్యొడిని నీచేత 


1 (2) కోరుచుండంగ వీచ్చుగుంటుయంగ మున 
చారుభాగీరథి చనుబెంచులీల 
కలంచ శక్యము గాని దారిదు నకును 
నలువొంద పెన్నీ ధానం బబ్బినటుల 
నిచ్నలో నాడబోయినతీర్ల మెదురు 
వచ్చి నిర్చినమాట్కి. వచ్చితి నీవు (క) 
(b) కేరుచుండగ పిచ్చుకుంటషై వేగ, (చు 








(పృథమాశ్వాసము 161 


ధీరత నాకో ర్కె దీర్చృకయున్న * 1725 
నీరజంబులం చేను నీకు శక్యం బె! 
అంటక ముట్టక నామహాఫలము 
గెంటించి సనుఇబోచి కీర్తి వహించు 
తమకించి వేవేగ తరు వెక్క_ వలదు 
విమలాత్మ ననువ లె వృద్ద వయ్యెదవు 1730 
ఆశలి దీర్చిన యావుణ్యనిధిని 
శ్రీ కాంతున'. గౌన నేయంగవచ్చు; 
నని సన్ను తించిశే సీయ్యగచరాధివుని 
కనుగొని యర్దునాగ్రజుం డిట్లు పలికె 
ఇది యెంత పని వాన రేం ద్ర ! యీవమాయ 1785 
గదలించి ఫల మిత్తు ఘనశ క్తి మెరని 
మెప్పుగాం దలువులు మ్రీంగువానికీని 
యప్పళ" లననెంత మౌని విజృంభించి 
విల్లెక్క_ వెట్టి యవీరశేఖరుడు 
భల్ల మొక్క_టిం బూని వండు నే యుటయు1740 
నది సీకోవోయిన నైదంబకములు _ 
గదియించివేనీన కడల కేగుటయు 


162 స్తూగ ౦ధీక ప్ర సవాపహరణము 


పదియు నిరువది ముప్పది నారసములు 

పాఏవి యేసీన తప్పిపోవుటం జూచి 

విరివిగా నూరులు వేలు లత్షులును 1745 
గురుతరాస్త్రము లేయ గురి తాకకున్న 

పోలించి కోటు లర్బుదములు మేటి 

వాలము లేసిన వ్యర్థ్మె చనిన 

నచ్చెరువును గోప మధికమె వెలయే 

విచ్చలవిడి వండు వీక్రీంచి చూచి 1750 
ఆయమెడ పొదినున్న యము లన్న్నియును 

పోయిన బాండుభూభుజసూనుం డలిగి 

కరవాల మంకించి గద్దించి వేయ 

చెర చెర చని యది బె”ికిపోవుటయు 

తరలక కరముల ధనువు సంధించి 1755 


1 నూరు నిన్నూరు నుశ్నూరు నన్నూరు 
u 
ఘోరాశుగములేయ గురిదాకకున్న 
వేలు లమీలు కోట్లు వెస నర్భుదములు 
వాలంబు లేసిన వృర్ధమై చనిన 
నచ్చెపవును గోప మధికమైె చెలంగ, (క్ర 


(పృథమాశ్వాసము 


చరణంబు లూయి భూస్థలము ధట్టించి 
కనలి మింటను గొట్టి గమకించి వ్ర య 
మునుపటిపొడనున మురియుచు నుండ 
నెంతయు వెరగంది యిది చిత్ర మనుచు 
'చింతించు నరనాథ శేఖరుం గాంచి 
యారక్షవగం ఖీరుం డాంజ నేయుండు 
కర్ణకఠోరంబుగాంగ ని ట్లనియె; 
నొకపండుకోసమై యూరక నీవు 

ప్ర కటించి పడ రానిపాబ్లల్లం బడితి 
వటదుర టంబై న వోటకౌబ్దంబు 
లెటువ లె దెచ్చిరో యెఅుం/గంగరాదు ! 
ఆతత ఫాఫఢి ము న్నాడివయట్టు* 
"చేశం జూపిన వీరశేఖరుం డంద్రు 

కడప దా(టగ లేన్రు కడువడి మోరి 
జడధు లెల్లను దాటి చనం దలంచెదవు ! 
తెగి కూటిలో రాయి తీయగా నోవ 


*| ఆరీత'పౌ)స్‌ ము న్నాడినమాట. (ట్ర 


9 ఆకక పాడి ము నాా డినయంతే. (వ) 


163 


1760 


1765 


1770 


164 సౌగంధికవ్రసవాపహ రణము 


వెగయుచు సంగడా లె త్తబోయెదవు! 

దగదొట్టి మేనెల్ల దల్లడ మొందె 

సొగపణంగాను మోము సొబగెల్లం దర్శి 
పొంగు నొయ్యాా్యరంబు పొంగెల్ల నుడిగా 177! 
పొగడ నొవ్పెడుబాణములు మాయ మాయె 
మగతనం బెడళె జృంభణము వొలంగా 
నగుబాటు బతుకాయి నరనాథ యింక 
యూకించి యూకించి యోసు రుసు రనంగ 

నీ కేల యీపను లీ చేతం గాదు 1780 
అచ్చంప్రమగల చి నగునటిపనులు 

విచ్చుగుం బెక్కడ! వేరెంబు లెందు! 
కూడుగనారలు వెద్దకుంభముల్‌ మ్రింగి 
వాడియా తోడలీవశె డొక్క. బెంచి 


rr 


| (ఇ) తెగి గాటిలోే రాయి తీయం౭గా లేవు 
ఎగరుచు జంగరా ౪ త్తజూసెదవు, (మ) 





ద 





(bh తగి హాదేశోే కాయి రీయం7౫? నోవ 
వెగయ- చు జంగళా ఉ_గీబూ సెవవు. (శ) 


లి అభయ. ఉంగాాం పు రికా. గారల నౌ? జని (సీ 


ప్రథమాశ్వాసము 165 


చేన కండలు బెంచి మించి మదించి 1785 


పూనిక గడిపోతు పోలి. నుండంగను .- 
నిన్ను నే నెరనమి నెమితో వేడు 
త కీ 
కొన్నది నావల్ల కొదువ లెంతెనో 
ఎనుపోతు గాంచి మ ల్తేభం బటంచు 
ననువొందంగా భృంగమాశిం చినట్లు 1700 


వాసీశెక్కిన మగవాండ వే యనుచు 

ఆనీంప నాళ నిరాళం చేసీలివి 

పంద నీ చేయూరు! పద్మ మేయూరు! 

ఇందేల వచ్చితి వేగు వవేగ! 

అన విని కోపించి యాపాండుసుతుఃడు 1795 


వనచ రా థిశ్వారువద నంబుం గాంచి 

నిను జూడు, నను: జూడు నీ పెంతవాండ 
వనరానిమాట లి ట్లాడ నేమిటికి? 

నాను చెప్పిన నను గనుంగొనిన, 
నేపారలోకంబు నిట్టటుగావె 180) 


న. 


శ కాన్నాగి నావల కొదువ అెంతయునకు. (న 








166 సౌగంధిక ప్ర సవావవా రణము 


పండన సొంత! నీవని యన నెంత! 

ఖండింతు దండింతు గదగొని యిఫ్రడే 

అడరంగ నాయుపాయంబు లన్ని యును 
నుడిగియు, నోరేల యుడుగకపోయె? 

ఇలరేంగి యీకోతి చేష్టలునేయ 1805 
నలుక ఫుట్టదె యెంత 'యోర్స్చరికైన 
నవలతుణపుకోతియై బంగి మింగి 

ధివ మెత్తి వెంట వృశ్చికము సంధించి 
'పెనుబాము బంధించి విడికిళ్లం జిక్కి. 

యనలంబు దో దయ్యము లూదినవుడు 1810 
వగుణంబులచెత నెసఃగుచు నుండు 
నాగుణంబులు గాననయె్యై నీయందు 
వానరాథిశ్‌! నీవంశ మిట్టిదియ; 

యేనాట యెదురు ద న్నెఅులగక నీవు 

కొస పో బలుగొంబహాబ జంకెనలు 1815 
వసుధ వై మోస భావంబు లెగా వి! 

కలనెన మిన్తులం గనుగొన్న వ వోని 


= గేల యుం కనలు. (త్ర 





చ్రశ మాశ్వాసము 


పాలుపాంద నటువంటిపుణుక్ణలు మీరు 
మదముత్తు:డవు నీవు మక్కటాధముండ! 
ఇదిగొ యల్పన్నేహ మింతకు వచ్చె! 
పాగరుకూతల నానీ పొంగితి విపుడు! 
తెగి నిన్ను మోదిన దిక్కె_వ్య రిందు? 
వానరుడై యుంట వార్టిక మాట 
నానాతరులయాకు నమ యావసరు 
తలశెక్కి యుండుట తడవడి నుంచి 
యలనీ నిరావారివె యుంట నిన్ను 
యెగ్తు లెన్నగ చెల్ల దిక నొక్క_(డై న 
నుగ్గునూచంబుగా నులిమిపోవై తు; 
నావిని పొండునందనుని వీశీంచి 
యావానరాధీకుం డనియె నెంతయును; 
ఓరి మానవ! యింత యుద్దండ మేల? 
యూరక యిటువడి యున్నా నటంచుం 
గొనకొని యిటువంటికూతలు గనూయం 
జనునేర ! నావంటి సావాసాంకునకు 
ముదిమి వాటిల నెంత మోసంబువచ్చె? 


167 


1820 


1825 


1830 


1835 


1686 సౌగంధికవ,సవాపహరణము 


తుది మొద లెజటులగక తూలనాడెదవు! 
మునుపు నే న్మీప్రాయమునం జేసినట్టి 
పను లెల్ల శ్రీరామచం ద్రుండే యెలుంగు; 
నలవడ నాదిత్యు నైన మ్రింగుదును 
నలఘుళ క్తిషయోధు లైన దాంటుదును 
'వినుమపీజము లై న వెల్లగించుదును 
ననువంద బలుగిరు లైన నెత్తుదును 
ఈసున నిపు డైన నేమి యింకోొక్క_ 
దాసరితోపాటు తలపడగలను + 
అచ్చుగాముకు పచ్చలారవు చిరుదు* 
వీచ్చుకతో సరి బన జూచెదవు 
చెనకగూడనివారి చెనకి యా వెనుక 
తినుక నేటికి లేనిధీమసం బేల 
మగంటిమి గలిగిన మగవా(డ వైన 
తెగువతో నావండు దెచ్చి నాకిమ్లు; 
గరిమ నీవని వేత గాకుండెనేని 





* 1 అచ్చుగాముకు వచ్చలారవు పనులు. (ట) 
2 అచ్చుకతో భేరి నదలించవచ్చు. (మృ 


1840 


1845 


1850 


పథ మాశ్వాసము 


'దొరవలె వచ్చిన శ్రావనే జనుము; 

అనిన నత్యుపుండై యాపాండు రాజ 
తనయుం డిట్లనిపల్కె_ తరుచ రేళ్వరుని 
వనచరాధమ! ముదివాండ వై యున్న 


ఘన మెలుంగక వెక్కుకారు లాడెదవ్రు 
ముందె వానరుండవు, ముదిమికిం దోడు 
కుం బేటి వెలి నెక్కొ_నె మేలు మేలు! 
ములుచవానర వేదముండకోవంబు 
తిలకింప పెదవులతీటమా త్ర ౦ చె 
పాటించి నోటికి బగిసికిం దగిన! 
మాటలాడెద వెంత మడియండ వీని 
వరుసంగార్చుండి లేవగ లేవు గాని 





కడుబలళ్‌ "రృముల్‌ గలవు నీయందు 
'వెడగ సీమోము6ం జూడంగంగానవచ్చు. 
1 పాటించి నోటికి బరిపాటిదగిన (క) 
2 మాూటలాడవు యెంత మడియవు నీవు (వ) 


* దీసికికర్వాత నొకృప్రతిలో నీపం క్తులుకలవు, 


169 


16655 


1860 


170 సౌగంధిక్మప్రృసవా పహరణాము 


పరువడి వేరము ల్ఫార బోయెదవ్ర 
విదిత మెటుంగవు వెకోమర్క_టమ 
వదరిన పంగ్థూడవై చెద నిపుడు 

నీ వనంగా నెంత! నీ వని గుంత! 
దేవేంద్ర ముఖ్యుల తృణముగాం జూతు 
వాలుపాందంగా నిన్ను6 బుట్లీ ంచినట్టి 
యలికలోచనునై న నదలీంచగలను 
బిక్క పర్గాల నింక వ్రేలితివేని 
చిక్కించుఖొని సిగ్గు చఇచక విడువ 
తిరమొంద నన్ను పాగ్గించి పేడినను 
నెరయ నాఫల మిత్తు నీయాశోదీ స్తు 
నరసుకయడు కన్న రిద్గ సాధ్య 

వరు లడ్డమై యున్న వనజము ఛై చెత్తు 
నను గా మని సెంవానాదంపుచేని 
తనరు దకీాభుజాదండంబునందు 
మలసీ మేదోమాంసమ గీష్మ_్లర కృ 
కలితమె వఎవెలువొందు గద ధరియించి 
పరువడి సూటిగా వండు వీథతీంచి 


1865 


1875 


18£0 


ప్రథమాశ్వాసము 171 


వరబాహుశ _క్లిచే వడిగ వె చుటయు; 

అది మవోరయమున నటు బర తెంచి 

పరువడి ఫలము నిబ్బరముగ దావి 

చెదరక బంగారు చెండుశే వడిని 1835 
గదతోడ నెగసి యాకాళశమార్షమున 
నటియింప్రుచును యోజనం బరుదెంచి 
యటుబోకనిటురాక నంతట నిలిచి 

భానువై ఖరినిస్వ ర్భానునిలీల 

భూనుత ప్రభలచేం బొలుపొందుచున్న 1890 
ఫలవిలాసమును న్నాప్రతిభ వీక్రీంచి 

పలుచురు చింతించి పాఢి చాలించి 

మదిలోన డోలాయమానుండై యంత 

యిది యేమి మాయయొ! యీభూూమితీరొ |! 
తెలియరా దని తనదెసం జూచుచున్న 1895 


బలకాలీం గనుగొని పలిక వానరుడు . 
ఓహోహో! యీగద నుంచి నీచండ స 





య నాన్ను లల జాను. 


] యిది భూవిశేషంబొ ! యీకోతిమహిమొ ! (త) 


172 సౌగంధిక, ప్ర సవాపహ రణము 


బావుబలంబు నీబగినెల్ల చెలినె 
కూతలు బెట్టుగా గానీనవాని 
చేతగా దనుమాట సిద్దంబుగా దె 


జగతిలో వింతగా జలజసంభవ్రుండు 
మగస్పట్టుం బుజ్రించె మాయన్న! నిన్ను 
పాలుమాలిన యటి పాపపుబుట్టు 

లట లు 
వేల బుట్టంగవ లె నీలోకమునను 
జననాథ సకలచేళశములం గాంచితిని 


నినువంటిపందల 'నే నెందు. జూడ! 
నీలావు నీజిగి నీయొడ్డుపొడుగు 
భావింప గన్ను లపందు mga! 
ఓరి! నీ శేమాయి! నొరవై న పెద్ద 
బూరుగవృత్షంబుం బోల్‌ - యున్నా వు ! J 


నిన్ను (జూచిన నిలు నీరు పండకిని 
అన్న నీసాహసం బంతయు. డెలినె! 


పయత. దాతా అజాలాతారా. 


1 వలుమరు సీ భుజాబలిమి గనుగొన్న 
నలువెంద నాకును నఫ్వుపుక్రొడని, (క 





1900 


1905 


1910 


ట్ర్‌ మాశ్వాసము itv 


పాలుఫవుమిరిన మేకపోతుగంభీర 

ములు సాగ విక నిందు మూర మానవుండ! 
వెళ్టిమాపులు చూచి వెస పంద్లుగొరికి 1915 
వెళ్టకూతలు గూయ వెరవ నే నింక! 

నుదిమిచేం గన్నులు మూసుకయున్న 

నదరక యొంతలే దని చూచి నన్ను 

కోతి కోతి యటంచు కొదువ లెన్నెదవు 

కోతు లేమైనను గొంచెమా నీకు 1920 
వననిధి లంఘించి వరశ_క్టి మెరనీ2 


1 బిజఖ్రులేశములేక ఏదభావమున 
వెలిచూపులు చూచి వెసపండ్లుగొరికి, (ఈ) 
(వ) m౧ 
2 వననిధి లంఘించి సరశ జ్లిమించి 
దనుజేశుపురి గాల్చి డదైత్యుల గూర్చి 
రావణు జంపించి రహీకీ ర్తి మించి 
యా విభీషణుని లంకాధిపు జేసీ 
యినకులస్వామికి యింతినిగూర్చి 
వనుపడ రాఘ్టవు వట్టంబుగట్టి 
ఘను లన్న రామభూకాంతుడు మెచ్చ, (శు 


174 సౌగంధిక వృనవావవా రణము 


దను జేంద్రవురి గాల్చి ధ్రైత్యుని గూల్చి 

ఘను లెన్న రామభూకాంతుండు మెచ్చ 
గొనబుమించినవారు కోతులుగారె 
యాకాలమునను నే, నాంజనేయుండు 1925 
వకశరీరమై యెలమి నుండుదుము 

మడియడ నీకేల మమువంటి వారి 

గొడవ లిట్లొనరిన కొట్టి చంవెదరు 
తగనిమాటల నన్ను. దడవితి వేని! 

సుగుల నొంచక మాన చూడు నాచెయ్యి 1930 
కొదువలువచ్చిన కూతలు మాని 


——————_ొ ల 


1 చెప్పగ లటైల చెప్పితి నింక 
౧9౦౧ 

తవ్వ నాయెడల నింతయు లేదు లేను 

తలలేని తెరబంటు తనముగల్లినను 

సాలువక నొకచెయ్యి చూడు నామో౭ద 

నదిగా టంటివే యధమ మానవుండ 

గదమిోది మోవహాముర్‌ గదలించి కదలు. (త్ర) 





మడక. అనా యానా లనా కం నాననా చీతా. 


9 (ఇ) నుగ లడంచక మానం జూడు నాచెయ్యి. (టా 
(b) నుగు లడగించెద: జూడు నాచెయ్యి. (చు 


ప్రథమాశ్వాసము 175 


గదమిది మోహముల్‌ గదలించి కదలు 
అన' విని వనచ రాధ్యయునిమోము 
గనుగొని వడముడి కను లెజ్జ చేసి 
మక్కటాధమ! యిన్ని మాయలు పన్ని 1935 
మార్కొని యెంతేని మాటలాడెదను 
ముదికోతి వనియున్న మోసంబువచ్చె! 
నిదియెల్ల నీమర్మ మిప్పుడు దెలినె 
పరుషంబు లిట్లాడి బకహిడింబాది 
నరభోజనులు గూలినారు నాచేత 1940 
దనుజుండ వేమొ! గంధర్వుండ "వేమొ! 
వనచ రాధమ! చావవలదు నాచేత 
ఆరసీ నీబాము లన్నియు: జూచి 
యీరూఫుతో నిల్చి యిచ్చోటనుండి 
యనువొంద మాయన్న యాంజనేయుండు] 915 
_వనధిలంఘించిన వై ఖరిదోంప 
దాటిన నొకజంగ దాంటనా నిన్ను 
మిాటిన మిన్నంట మింద నాప్రైల 

1 ముదికోతి యనియున్న మోసంబువచ్చె, (ట) 


176 సౌః ంధికపృసవావవా రణము 


వాలంబుతోంబట్టి వరణముల్లిప్పి 
నేలలో? గొట్టనా ని న్నీతణంబు 1050 
నిమువంబులోవల నీతను వెల్లం 
దుమురుగాం బేతును దుగార్ష! యనిన 
తరుచ రాధ్యమయుండు ధరణీశుమోము 
పరికించి యింట్లను బకపక నగును 
పాండునందన నీపు భావంబు బలిమి 1955 
పండువల్లనె గానబడినది గాదె! 
నిన్ను జూచితిగాని నీసాహసంబు 
లెన్ను చుండెడివారి నెక్వరి నెజటుంగ 
చలమున నిళ్ళంక సావాసు లిట్లు 
వలుకరు నినువంట్‌ పందలుగాని 1060 
తెల్లమిగలనరుల్‌ తిన్నగా బారు 
పిల్లవంకలు మొర ల్బెట్టుచ్చు దుముకు 
నను చాటంజూలవు నను వికాట లేను 
ఘనళ క్షి వాలంబు గదలింవగల వె. 
యీనీచ వాక్యంబు లేల నారోవు 1065 


1 వాలంబుతో యిట్టి వడిగ నినుంది చిమ్‌? 








(వ్రభమాశ్వాసము 177 


మైనను చెనులింవ నలవియే నీకు? 

దడయక వామవా_స్తమునబశక్షైదను 

విడివించుకొని పారి వెళ్ళ గాం గలవె 

బలిమి నీకెక్క_డ శో కేయూ 

చలపదం బిచోట సాగదు నిలువు 1070 

మనిన పాండుతనూజు. జాగ వామొంది 

ఘనగిరుల దు దు వశంఖంబు వూరించి 

అట్టవాసమూవేసి వా_స్తద్యయమున 

గట్టిగా వాలంబు. కబళించిపట్టి 

ఉదుటున వడి ద్రిప్ప నుంకించుటయును; 1975 

గదలకయున్న న్యాగృహమున గెరలి 

వదము లూనంగ6 'ద్రోకీశా పవనం బుబట్టి 

యదలించి యెత్తుచో నప్పు డింలైన 

'మెదలకుండుట గాంచి మెయిబెంచి నిగుడి 

గుదికొన్న కినుకతోం గుదియించి యలమి 1930 
విలయాంతకునిలీల వెస నార్చి పేర్చి 

చలమున నుబికిన చలియింపకున్న 

“మొననీ నానామార్ష్హములం జూచి యలసీ 


178 సౌగంధిక ప్ర సవాపవారణము 


తనమదిలోం గొంతతడవు చింతించి 

ఘన మిది సాధర్థింబుగా దని యెంచి 1985 
యనఘాత్తు జీయుపాయములేక చెగడి 
పలుమరు దళదిళల్‌ పరికించుచున్న 

నలు వెల్ల దెలిని వానరనాథుం డనియె 

'జగదీళ! యింకనై న చాలింవరాదె! 

దగ దొట్టి దగిలించి గడబడ నేల! 1900 
వరబావాుుబలీమి నావాలదండంబు 

దరలింప లేను పద్మములు చేంగలవె!* 

నిను నీవు తెలియవు నీచేతం గాని 

పనులకు వత్తువే పనులకు నిటకుః 

పాలుపాంద పవమానపు శ్రుండ వనుచు6 1995 


దలంతురు నిన్ను భూతలముననెల్ల 
కలమాట నిజ్యమెనం గరువలిపట్టి 


1 (a) దగదొట్టి దగలించి కడబడచేల (ట) 

(0) తగదిటు గదలింపం దడంబడ నేల, ప్రారఅచ్చుప్రతో 
* ఒరలింపంగలవె యోభూనాథచందద్ర, (ట్ర 
లె పనుఫున వత్తురే పనులకు నిటకు (టట 


చెలిమినైనను నిల్వ చెల్లదే యకట! 
అమ్ము లన్నియు. బోయె! నాగద బోయి! 


వ్రథమాశ్వాసము 


కముదముల కెటు గదలెద వింక! 
= గా 


తోచక నీచేయుదుడుకు లన్ని యును 


గాచి రహీంచితి గరుణతో నిపుడు 
ప గెలబొదలక సదరక లేని! 
సీగ్గులబడక వచ్చిన శ్రోకచనుము 


లో 


'బాణముల్‌ గాంచిన పద్మముల్‌ గలవు 
భూవర! యీవెళ్టబుడ్దులు మాని 
పోవోయి నీవు నీపాందుపంట్లకును; 
అన విని గ కడునిన్న యై యె తేళవాళవి 
మనుజ వల్ల భుండు నెమది చింత నొండి 


తలకక పర స 
నెలత దడోడొ,_ని చన నీతిగా దనుచు 


పొణము ల్లలిగిన ఛార్యలు గలరు 


చీరి వేమరు బుద్ధి చెప్పిన వినక 


l 


క్‌. 


వైబ్‌ 


గెలబొదలక 'బెదరకలేని (క) 


179 


2000 


2005 


2010 


180 న సౌగంధిక ప్రసవాపవారణము' 


వారిజాతీని దోడ్క. వచ్చుట గొదువ, 
వేడు మిచ్చెద నని వేడిన పిదవ 
పోడిమి నీ కున్న బొందు పాపములు; 
వనజము ల్లొనిపోక వనిత యున్నెడకు 
జనిన నపఖ్యాతి; సకియ దుఃఖంచుం; 
బాయని యపకీర్పి భరమున కోర్చి 
పోయెద ననినను ఏ బోనీయం డితండు; 
సకలాయుధంబులు చనుటయు మోస 
మకట! యీత.డుచేనె నాబాణవోని, 
యితని జంపుదు లేక నితని-చేం జత్తు 
నితరంబు లే దని యుంచి ,కోధించి 
తలప లోకములోన ధర నందను(డు 
వల నొప్పగా సత్యవంతుం డౌ నేని 
గ్యాఫ్రాలకృష్ణుండు. గోరినయపుడె 
మాపాలగల్లి యేమరకుందునేని; 
యనయంబు  వేడ్కతో నంజనకూర్మి 
తనయుడు నామిీంద దయ గలందేని; 
ననీడిబంగరుభోలు పాఠ౭చాలపు త్తి 


2015 


2020 


2025 


2030 


్రథమాశ్వానము 181 


వసుధలోవల పతి వృత యగునేని; 

"నెగడు వేదంబులు నిక్క. నూానేని; 

జగతిలో ధర్మమే జయమగు నేని; 
యీవానరునితోడ నీమాయ లెల్ల 2035 
వగా వరసాధనములు 

కొని చని హేమకంజము ఖైచ్చి 
రాకేందువదనకు రహి నిత్తు ననుచు. 

బొసగో గర్జిలి భుజంబులు బెట్టు సరచి 

వెస బేర్చి యొకసాలవృతుంబు చెరకి . 2040 
తనవమిరా(ద నడ తెంచు ఛా బ్రీత లెంద్రు, 

“96 అంజచేయు(డు నిజరూవమును దొల్బుట థా 
యనువెల్ల బరికించి యాంజ నేయుండు 
యనుపషమామోఘవాకము దప్ప దనుచు 
ఫ్థున మైసవ్యద్ద మర్మజటరరాప ముడిగి 
నెనరున నెంతయు నిజరూవు దాల్చి 2045 
యనుజుని మై్రాల వ్రత్యతుమై నిలిచే 


వలనను క మ. అలవాతు... తలను ననలననుకాననన ననన ననన వలనో 


1 ఎన్నడు గలన నన్నెదిరి పోరాడి 
యున్న వారల 'గాన నుర్వీతలమున 


182 సౌగంధిక వ్రసవాపహరణము 


నన విని జన మేజయావనీశ్వురుండు 

మునినాథుం గాంచి 'శేల్తాగిచి యిట్లనియె 

నిన తేజ మౌనీంద్ర, యీాచరి తంబు 

విన విన మదిలోన వేడ్క. బుళ్లుడిని 20350 
తరుచ కాధిపుడు వత్యత మైయున్న 
దరువాత కథ లెల్లం దగం జెప్పు మనిన 

జవ మేజయునకు వై శంపాయనుండు 


నగచరుం డన నెొచ నగునె యీఘునుని 
నగ భీవనుండొా వన్న గభూపషణు=-డొ 
గజరాజవరదుండొ గంధ వావానుడిె 
గజబిజియయ్యు మర్క_టశ_కిగాదు 
కలకబుట్టగ పానకములోని ఫుడుక 
వలె నడ్డమై నిలిచె వనచరాధిపుండు 
సాలువక చేవతారాజనూనంబు 
లిలలోన మనుజుల కేల సీదించు 
నన్నమాటలు మోరి యతివబోధనలు 
విన్నఫలం ఇల్ల వేగ ఫరీంమె ౫ 
హనుమంతు తిరుజళలి యనవరశంబు 
దనరార నామీద దయగలదేని. (ఈ), 


౨84 


ప్రథమాశ్వాసము 183 


వినుపింపందొడరా తద్య్న ఎర్తాంత మెలమి 
అని న Js 2005 
వనజాత నిరత నేవారతు వే 
భావజహితచం ధ్ర బలడై eam? 
దేవభూరుహాసుర శేనుఢ నాధ 
పతి మేఘసాదోధిపద్దాప్త పుత్త 
వితరణువేర కోవిద నుతుజేర 2060 
శతముఖపాటీర శారదాహీర 
శత్రధృతినందన శారదాహీరో(?) 
గగనకల్లోలినీ కెముదీశిశిర 
నగరాజమృగ రాజ నవ థావళస 
1 (2) అని ) యనంతర కాళికాధీశ్వరాం మి, (వ 
(b) ఆని యనంతట కన్య కాధిశ్వరాం క్ర ఘీ 
(6) అనియె నంళకు కన్యకాధీశు పొద (క్ర 
2 (ఇ) వనజాత నిరతు య. ఫీర (టు 
(b) వనజా ప్హనిరతనే సేవాధీ శుపే 
*] న. శంకరాహేం ద (ట్ర 
2 శతధృతినందనా శారదా హేం (క 
8 శతము ఖేభవటీరశర్వాణి పేర 


184 సా ంధిక ప్రసవాపవా రణము 


తరకీ ర్రివేర మేధానిధివేర 2065 
సరసక భాఫూర్ల చంద్రుని వేర 

.సుకవిపోవణు వేర శుభమూ ర్లివేర 

సక లపు రాణార్థసం గ, వువేర 
నాదనీనదుర్లవారణునివేర 

'చేదిభూవరద _తృనింవాతలాట 2070 
కరహటనృపద _త్తకనకవతాక 

బిరుదాంకు వేర గంభఖీరాబ్సి వేర 

కరనొప్ప జగనొవ్చ గండనివేర 

గ్ధథ్ర నృపాలక శై లశ తకోటి వేర 207 
కఠినచౌా రాని దుర్షవిభాళు వేర! 
విలసిల్లు శ్రీరాయ వేళ్యాభుజుగన 
కులసంభవనుండు సద్దుణపుణ్యశాలి 

వలనొప్పశేళాది వైభవసాంద్ర, 

సలలిత "దార్యుండు సం గ్రామఖీముం 

డగు సజ్జనాధారు డార్యపోషకు(డు 

అగణిత ఢారేయుం డరిమందారు 

శత నృపాలక పై ల శళకోటిపేర 


పథ మాశ్వానము 


మానిత భాషణం బామనఃవద్మ 1 
భానునివేర వై భవజిష్టు వే 
రావిళ్ల కొండధ రామకరులింగ 
భూవల్లభునివేర బుధు లౌ ననంగ 
నంకితంబుగ నుపమాడి (ప్రోల్లసద 
లంకార బవువిధలత్‌ణఫణితి 
తనరు వేడుకలరత్నాకరకృప్ప 
ఘనునిగో పాలసత్కవి శేఖరుండు 
సరసో_క్టి రచియించె సాగంధికావ 
హరణకావ్యంబునం దాపాండుసుతులు 
వలనొప్ప బదరి కావనము జేరుటయు 
నలరు ద్రౌపది దోడ్క_ ననిలనందనుండు 
వనభూమి కరుగుట వనజంబు గనుటి 
పృతిభగ బ్రీనయట్టి ప్రావీణ్యుపేర 
కఠినచా రాసిదుర్షవిభాళు పేర 
చటులవి క్రమ పుణ్యశాలియు "పేర (ట్ర) 
1 మానికభాస్కరాంబామనువద్మ 
2 వనభూమియందుల వసియించి చనుట 


185 


2080 


2035 


186 ఫూ ంధికభ్రసవాపవా రణము 


ననబోణి యడుగుట నారద మాని 
వేవేగ వచ్చుట విక చాబ్దముఖికి 
కావలి యాఘబోత్క_ చుని చెల్పుటయు 
ననిలతనూభవుం డలరుచు: గూర్తి 
తనయుం దలంచుట తడయక నతడు 
వచ్చుట పాంచాలివద్ద నాఘనుని 
మచ్చికతో నుంచి మసలక వేగ 
నెంతయు నేంగుట నింతి దాం గొంత 
జింత నేయుట పట్టి చింత బాప్రటయు 
నలమార్లముననుండి యాంజనేయుండు 
బలుమాయ గల్పించి శ్రమల దూలించి 
వలసి యన్యోఫ్టోన్యవివాదము ల్బేనీ 
చెలువంబుతో భీమనేరునిమ్రాల 
నలవడ ప్రృత్యత&. మైనట్టి కథల 
నలరుచు నిడి చ థ్‌ మాశ్వాస మయ్యె. 
వ్రథమాశ్యాసము సంపూర్ణ ము, 








తనయ్ముండు వచ్చుట దగుసంభ్రమమున (ట్ర 


2050 


2095 


2100 


2104 


వసవాకులాాలనాంలాడాలతాంలాకతావాా 


ద్వితీయా శ్వాసము 


~ 
బాం తాకు 


అవధరింపు నృపాల యవ్యలికథలు 

పవమానతేనయుండు ప్ర త్యత్షమగుచు 

నిలిచినం గను(గొని నృపకుమారుండు 

సలలితానందా, శృుచయములు దొరుగ 

కరయుగంబున నున్న ఘనసాలభూజ ర్‌ 

మురువడి ధరణివపై నొగి బారవైచి 

భయభ_క్రి వినయసంభ్ర మచిగ్తుం డగుచు 
రయమున (బ్ర ణమిల్సీ రహి గలు మొగిచి 

ఫీముండు హనుమంతుని విశ్వ రూపమును 

= { జాడ(గోరుట, | 

జయదయాపాథోధి! జయపఫుణ్యమూ రి! 

జయజయ దశ డిశొసాం ద సర్కీ. ర్తి 10 

జయదీనపోవణ! జయసత్కేపాంగ | 

జన.జయ శ్రీరామ! చరణాబ్దభృంగ! 


188 సౌగంధిక చ్రసచావహరణము 


జయజితదై తేయ! సస్తునిగేయ! 

జయభ కృఫలదాయ! జయయాంజనేయ! 
యపరాధి నవరాధి నమితదోవకుండ 15 
కపటచిత్తు:డ నన్ను గాచి రథ్నీంపు 

మని సమ్నుతులు నేయ నాపాండుసుతుని 
కనికరంబున (గు గ్రుచ్చి కౌగిట చేర్చి 

నన జక్కు ముద్దు ఘటించి 
యాందరింప్రుచు నున్న నగ్రజొనకును £0 
దోరంపువేడ్క_లు దుది. బొందులాడ 
నేరువుతో మొక్కి నిలిచి యి ట్లనియె 
వనచరకులచం ద్ర ! వరదయానాం ద్ర ! 

మునిదేవ నుతకీ ర్త! మోహానమూ ర్రి! 
శ్రీరామపాద రాజీవంబు లర్థిః 25 
జేరి నేవింప్రచుః జెలగుచు నున్న 

యానాళి ఘనతావకా కొరమహిను 

"లేను సూడ గోర యి వొద్దు నుంచో 

(2) తోరంపువేడ్యులు దుది య. 

(9) తోరబపు వేడ), వేం దుడి బొమలాడ (చ) 





ద్వీతీయాశ్వాసము 


నాచంద మాయంద మాదివర్ణిమూ ర్పి6 
జూచెదం గరుణింపు సుజనమందార 
యని వేడుకొన్నట్టి యాపాండురాజ 
తనయుని లాలించి తరుచ రేళ్యరుండు శ 
ఆకాలమున నున్న యట్టిరూపంబు 
నీకాలమున జూప చనెట్లగు నన్న? 
బెక్కు_మార్లంబుల ఛిన్నంబు లగుచు 
నొక్కవిధంబున నుండన్రు నిలిచి; 

తిర మొంద6ంగా గృత్రే తాయుగములు 
గరిమతో ద్యాపరకలియుగంబులును 
వెలయు నస్తంఖ్య_లై వేర్వేర నుండు; 
నలచరాచరకోటు లాప్ర కారములు 
భిన్న మార్లంబు లై పృథివి వర్తిలును; 
నున్నతోన్న తముఖై యొనరుచు నుండు 
ననిన నాయుగముల నాచారవిధుల 
ఘనవ ర్హనలు దెల్బగా దగు ననిన 
కురుకుమారునిమిద గూర్మి నెక్కొ-ల్పి 
తదచరాధీశుండు దగ నిట్లు పలికె 


189 


80 


రెక్తి 


40 


4రీ 


190 « సౌగంధికప న వావహూర్‌ణముం 


తిరి సనుమంతుండు చెప్పిన యుగధర్మ ములు ధిక 
పాలుపొందు గృతయుగంబున నాలుపాడ ' 
ముల ధర్మ మలరుచు బ్రమిండలమున 
వరర్తిల్లు వరేరుక్ష వర్షం డచ్చుతు(డు 
క్‌ర్త క్రయ బ్రాన్హాణక్‌ త్ర విట్ము._లము 50 
oe కవడ (క్రియా యోగ్యు లగుచు 
పటుప్తణ్యలోక సంపదల(జొందుదురు 
మరియు. గామ కొధమదమత్సరముల 
మరగరు రోగదుర్శ రణముల్‌ లేవు; 
ధర జానుజు(డ శ్రే తాయుగమ్లునన్లు ర్‌ర్‌ 
ధర్మంబు భద పాపముల వ ర్తిల్లు; 
పట్టుగా స్ఫుటరకవర్గుండై విష్ణు 
భట్టారకుం దుండి వ్రజల రకీంచు( 
బొదలుచు జనులు తపహోడానసత్య 
విదిత 'యోగంబుల వెలయుదు రందు 60 
ద్వాపరంబున డి పొదముల ధర్మ ంబు 
చూవట్టు మండునచ్యుతు. డుండు వీత 
వర్లుడై జనుల నుర్వర బ్రా, బోచుచుండు 


ద్వి తీయాశ్వాసము 


వర్షాశ్ర మంబుల వర్తన లలిగి 

స్థిర వేదశాస్త్ర చోదితములు నగుచు 
ధరసర్వకర్శ ముల్‌ ధర్మ ముల్‌ బరగు,; 
వెలయు గామాదు లావేశించీ యుండు; 
కల సత్య నీతిమార్లంబులు దజుంగు 
ప్రోదిగా కలియుగంబున ధర్మ మేక 
పాదంబున మెలంగు వటుగ్భవ్లవర్ష్యం 
డగుచు విష్ణుండు బ్రోచు నవనీతలంబు 
నొగి జను ల్బవాత్‌మోయాుక్తులై యెపుడు 
కామాదిదోషసంగతు లై యధర్మ 
ఛీముకర్మముల జుంపిల్లు చుండుదురు! 
పాలుపాందునట్టి తపోదానమహిమ 

లీల బహుఫలములై యెసగుచు నుండు 
నని యుగ భేదంబు లన్నియు దెప్పి 
యనువొంద దీవించి యరుగు మిం కనిన 
యనుమోదమున మొక్కి. యభినుతు ల్చేసీ 
వనచ రేంద్రునకు భూవరుం డిట్లు బలికె 


191 


65 


75 


:80 


1 భిమకర ముల మొరపెట్టుచుందుదురు (చ) 


102 సౌగంధిక, ప్రసవాపవారణము 


అరి నానుఘంతు(డు విశ్వరూపమును జూపుట.రఆా- 


ఆనాం48 మూరూవ మారనీ కాని 
పో నన నంజనీపుత్రు డవ్వ్నేళ ' 
నపరిమితం బై న యాకార రేఖ 
నిపుణత మెకయనానృపతికిం జూ వె 
గగనంబుం గబళించు కనకా ది వోలె 


తగిన గాత్రము దిగంతము లెల్లం గప్పీ 
యలమిన వాలయుతాొకార మరని 
కలంగి విస్తయనుంది కనుదోయి మొగిచి! 
చింతించి యాభీమనేనుం డెంత యును 
మంతు కెక్కిన హనుమంతుని కనియె 


అరీఫీషణం బది యత్యద్భుతంబు 
వితతంబు నగుచు పృథ్వగగనంబు 
లలమియున్నది నీనువో కార రేఖ 
సొలయక కనువిచ్చి చూడంా నోవ 
బా లీంపుం డనిననాస హూజస్థుపల్కు 





న లలా కానాననాజిన.... దాదా. 


85 


90 


95 





l కలవియస్త యమంది కనుదోయి మూసి (1978) 


ద్వితీయాశ్వాసము 193 


లాలించి మునువటి యాక్సతి నిలచి 
మనుజేం ద! రక్కసుల్‌ మార్కొన్న వేళ 
లీ 

' నినువుడి ముమ్తుడి నేజెంతు నేను 
ఎప్పటి నిజరూస మిపుడు జూవితిని 
తప్పక చూడుము ధరణీశ యనిన 100 
విని కాంచి భీముండు విస్త యమంది 
వానుముంతునకు మ్రొక్కి. హా స్తము లొగిచి 
కనుగొంటి చేవ మోకమనీయమూ ర్తి 
నిటువంటిబల కౌర్యనిధి గల్లియుండ 
నల రాఘవుడు రావణాది రాత్ససులం 105 
శాలుచుట చోద్య మే శేసరితనయ! 
అరయక వలువమూాట లాడితి మిమ్థు 
కరుణించి నను ,బోవలగాందగు ననిన 
మన్ననతో హనుమంతు. డి ట్లనియె 
నన్ను నీ వాడిన నయమింత లేక 110 
నిన్ను నేనాడిన నేరము ల్లల వె! 
అన్న దములవట్ల నరమర లేల? 

3 గు 
జననాథ కన్నులు చల్లగా నిన్ను 

7 


194 సౌగంధిక ప్రసవాపవారణము 


గనుంగొనగలిగా నాకాంతు లీడేక 
అహి కేతనునింగార్చి హా స్త్పినాప్రరము 115 
విహితంబుగా నిత్తు వేడ్క_తో మోకు 
మక్కువ నీవిందు మలయుచునుండు 
గ్ర క్కు_న సౌగంధికములు నేదెత్తు 
ననిన సంతోషించి యంజనీకూరి, 
తనయుని పాండునందనుండు వీక్షించి 120 
కవీనాథ వమూకటాశీ౦ంబున మేమె 
యవరాధి యగు కౌరవాధీళు: దునిమి 
ధర నందనుచేత థారుణి యెల్ల 
నర్మిలి యేలింతు మనఘచారి త్ర 
తరలక నరునికేతనమున నిల్చి 125 
సొరిది మాబలశ క్రి మాతురుగాని 
గరిమతో6. గాంచనకమలము లున్న 
తిం లామార్లము శ్రైలుపవె యనిన! 
la. తెటుగును మార్లము ల్రిలుపవే యనిన (క) 


b. తెజగుల మర్శము శైలుపుడి యనిన (1876) 
౧ తెరగుల మర బు ఇలుపుడీ యనిన (చ) 


ద్వితీయాశ్వాసము 
నా { హనుమంతుండు సౌగంధికము లున్న 
శెలవు వెప్పుట 
మను వేం బ్ర, ,కనకపద్యము లున్న నెలవు 
లొనర6 దెల్పెద విను ముత్తరంబునను 
రజతాచల, పాంతరమ్య దేశమున 
రజత కాంచననవరత్న సంఖ చిత 
సాలగోపురథావమ సౌధజాలములు 
లాలి తాగణ కల్యాణసంపదలు 
నవని థానంబులు నవ్య భాగ ఫ్ట్‌ములు 
వివరింపంగారాని వివిధవస్తువులు 
సార్వభౌమునిసాటి సామ జేంద్రములు 
ఖర్వమహాఖర్వఘటసమూహములు 
పరికింప పుష్పక, పృతిమాన మైన 
సరస నానామణిస్థందనావళులు 
వలనొప్పు నుమ శ్ర వము, గౌల్వ జాలు 
క లీత్ర శంఖాసంఖ్య కంఖాణచయము 
శతధభృతిశైన నెంచంగరానియట్టి 
యతి శే "ర్యధనులు యమవాదినాయకులం 


180 


1835 


110 


196 సా ంధికప్రసవాపవారేణము 


గలిగి సర్వంస హో కామినీనుదుటం 
బొలుపాందు పాషటబొట్లోయనంగ 
నగ భదిప్రట భేదనంబు నకన్న 
నగణిగంచబె పాల్పునలకావు*ంబు 
ఆపట్టణంబున క ధిపత జే "ర్య 
దీవితాటోపుండు దిన రాజ కేజుం 
డమితధీరోచషా మం డరిభయంక రుండు 
సమర నిళ్ళ్శంక ప చండ ప, తావుం 
డతిబలకాలీ ధనాధినాయకుండు 
వతిభ చే సకలదిక్పతులలో నెల్ల 
తతకీర్తి గాంచి యుతకు మంతు కెక్కి 
శితీకంధరుని చెలి చేయుచు నుంకు; 
నతని యధీనమె యఖలవ.హీజ 
వితతుల ననయంబు విలనిల్లుచున్న 
వనమధ్యమున నొక్కవనజాకరంబు 
ఘనక ౪ె తేబోవికాసమై వెలయ 6; 
గొమరొందునట్ర యాకొలనిళోవలను 
కనునీయసౌగంధికములు గలవు; 


145 


150 


1(0 


డి తీయాశ్వాసము 


పాసంగ నాకొలనికిం బూర్వ్య భాగమున 
నసమానబలక"ర్యు లగునట్టి యత్‌ 
బలము ముక్కోటి సల్వది వేలు గొలువ 
చలముతోో గావలి జూంబీరుం డుండు 
కనుగల్లి యారులశుల పదివేలు 
దనుజవీరులతోడ దథీణంబునను 
గంటికి రెవృగాం గా పాడినటుల 

నంటి కావలియుండు వాటకామయుండు; 
నెలకొని సావాసాన్వితు లై దుకోట్ల 
నలుబది వేలుగంభరు(లు గొలువ 

బలు హాచ్చరికలతోం బశ్చిమంబునను 
జెలంగి కావలియుండు చిత రథుందు; 
నాలుగుకోట్ల కిన్నరనేనతోడ 

కాలకం శా భీలఘనపరా క ము(డు 
హాొశ్టి మాణిక్టర ఖారూఢ్గుః డగుచు 
నుత్తమోజ్యలు డుండు ను_త్తరమునను; 
సమరంబులో వారి సాధించి నీవు 

కి నములము లైచ్చుట గానంగా రాదు; 


197 


165 


170 


180 


198 సౌగంధిక, వ్ర సవాపవారణము 


వారితో. గలకింఠివాంఛలు చెలివీ 

చేరిక ల్లావించి చెలీమి వాటించి 

వినుతులు చ క(కించి వినయము లేసి. 

వనజము ల్లొనీరమ్ము వలదు వె రంబు; 

మసలం జెల్లదు! నీన్ర మానవపతివి 185 
వసుధాతలాధీశ! వారు దేవతలు; 

మపి బలి హోేమనమస్యారమంత్ర, 

మహిత భక్షి జ్ఞానమతులచే వారి 

సాధింప నగుంగాని సావాస ర్‌ యల 
సాధింహగూడ దాచారంబువలన 190 
ధర్మ ౦బు జనియించు దన రారునట్టి 

ధర్త ంబువలన వేదములు వరిల్లు 

చారు'వేదముల యజ్ఞములు వర్గ్‌ల్లు 

వారక యజ్ఞ ంబువలన దేవతలు 

సరితృప్పు లగుదురు పార్ధివో _త్రంస; 195 
స్థీరబుద్ధి చేం గాలచేళ న. లెటిగి 

సాధింపే నగునయ్య సామా ద్యు పాయ 
సాధకంబుల సాహసము నేయవలదు 


ద్వి రీయాశ్వాసము 


నుతకీర్తి నిగృవోనుగృహ ప్రతిభ 
లతిభ క్రి క్రియ కి క సీయందును గలవు, 
అటు గావునను వళ్ళు లందటు నీకు 
దిటమున నేతెంచి తెన్దు పద్మములు 
ధర రృమున్నట్టిచో దై చె వంబు గలదు 
ధర్తవర్త వర్తను లన్నదమ్థులు మీరు 
తలపోయ మా కసాధర్థింబులు గలపె! 
గెలిచి రమ్మనుచు గాగటం జేర్చి యతని 
శరశరాసనగదాసాధన పతతి 

మరి గొన్ని వరదివర్థి మార్లణంబులును 
ధర నీడులేనికోదండంబు నొకటి 

తిక మొందంగా నిచ్చి దీవించి పనిచె, 
వనిచినందగ మ్రొక్కి పవన వేగమున 
చని చని పొండురాజతనూభ నుండు 

క రిఘటానీక ఘీంకార రావములు 
నరుదైన తురగ హేహోకవంబులును 
ఘనతర ఖేరఫాంకారరావములు 
ననుపమునై నవీ రాలాపములును 


199 


205 


210 


215 


200 సౌగంధిక్కవ,సవ వనారణము 


చటుల శ రాసనజ్యానినాదములు 
పటుజయశంఖగుంభ థాషనములును 

వీనుల విందుగా వినుచు నే తేర 

పూనిక నరుదెంచు ఫు త్రునిచలను 220 
బలము చలంబు శుంభ త్స భావంబు 

వెలయు నుద్దండంబు వీథతీంచి మెచ్చి 
యనిలుండు కనకర త్నా భిపేకములు 

తనివిదీరయగగ్గ జేయం దలంచి వేగంచె 

యాయతపడి యున్న తాకారములుగ. 225 
బోయి కాంచనరత్నములరాసు లనంగ 
వినుతికెక్కిన బవావిధనుహీజములు 

తనరారు నానా లతానికుంజములు 

పరివూర్ష కోరక ప్రసవజాలములు 

బరగు నవ్వనభూమి భావించి చూచి 230 
గరుడగంధ ర్య రాతుసయత్ష బలము 

పరికించి బృంఫిం చెం బాండునంద కండు 

కలవాంస శుక శారికాశలకంఠ 

జలపతంగర శాంగజలయుతం బగుచు 


( ద్వితీయాశ్వాసము 901 
అథి ఫీముండదు సౌగంధిక జలజాకరము సమిపించుట తా 


విలనీళా మోదముల్‌ వెదచల్లుదాని 235 
సలలితసౌవర్గ జలజాకరంబు 

గనుంగొని చాల వక్కా_ణించి పొగడ 
వనజాకరముం చేరవచ్చు నవ్వెళ 
యతరాతసనేన లనిలనందనుని 

వీతీంచి యత్యంతేవిస్తయు లగుచు 240 
నారార! యీతని యాకారశనౌర 
సారబలోద్దండ సంరంభగరిమ! న 

పరువడి మనల నేపట్ల నింతైన 

సరకునేయక నిదె చసుచున్న వాండు! 

పదపదం డన బాణబాగణాసనములు 245 
పదపడి దాల్చి నిబ్బరమున నేగి 

యవ్వీర శేఖరు ననువెల్లం దెలిసి 


6 ఏమ, యడ రాతన సంవాదము ఖా 


మయొవ్వరివాండ వీ వెవ్వండ! విచటి 
శెవ్యండు బనిచెం? బే రెయ్యది నీకు? 


202 సౌగంధిక ప్ర సవావవా రణము 


నివ్వనభూమికి నేలవచ్చితివి? 

తక్కులు దక్కక త త్తరపడక 

నిక్క ౦బు. బలుకుమా నృవకులో_త్తంస! 
యనిన నావీరుల నందట: జూచి 
వినయుః! డై పటా నావిజయా గ జుండు 
వినరయ్య వ నే విన్నవించెద మికు; 
జననుతుం డగుపాండుజన వతిసుతుండ; 
సకలధ రాధీశసందోహరత్న 

మన ts 
విందుండై జగతివై విలనీల్లు ధర్మ 
నందనుతమ్మండ నను సము డంర్రు; 
వనములో. గాంచనవనజంబు. గట్‌ 
ననబోణి యిటువంటి నలిన మి మనిన 
నిచ్చెద నని పల్కి. యీజొడ దెలీనీ 


వచ్చిళ,; గప జాచి వనజ మూవలయు; 


అన విని పాండు రాజూత్మ జు: జూచి 
దనుజాధినాథు6 లెంతయు నిట్టు లనిరి 
మానవ్ర లెక్కుడ! మహనీయదేవ 


250 


25 


260 


265 


ది తీయాశ్వాసము 


నూనములెక్క_డ! సులభమె నీకు! 
నీలతాంతము లిట నిచ్చుపా వరు? 
పొలస స్తుం డున్నాండు శ్నభుం డందటజీకిని, 
నొయ్యన శావలియున్న వారలకు 
నియ్య స్వతం త్రంబు లేలీలం గల్లు? 
విచ్చేయు' ధననాథు వేడును శ్రీదుం 
డిచ్చిన కొను మిట నీలం జెల్ల 
దనిన పాండుతనూజుం డావీరవరులం . 
గనుంగొని యిట్లను గలకల నగుచు 
గురులైన శ తి యకులమునం బుట్టి 
శరళ రాసనములు చాల(గం బూని 

ధూ రారికోటులం ద్రు,ంచి నల్లడల 
వార్తకు నెక్కి. యావై ఖరినుండి 
వడిదవ్పీ నే నర్ధి వర్యుచందము న 
నడుగంగం జెల్లునా నాబలంబునకు 
నుడుగశ కావలి యున్న వా రగుట 
నడిగితి మిము రాజు నడుగంగ రాదు, 
ఇచ్చిన మే లగు; నియ్యకశయున్న 


203 


270 


275 


280 


285 


204 సౌగంధిక ప్రసవాపవా రణము 


వొచ్చి నేగొని పోదు సూనంబు లనినం; 
గనుగవ విస్ఫులింగము లుప్పతిల్ల 

జననాఖథు. గనుంగా న్హిసెనికు లనిరి 

చనువరివలెనె యిచ్చటికి నే తెంచి 

నునుజకీటమ! యోరి, మము సడ్డగొనక 290 
శంక'లేశ మడించి శౌరలంబు మించి 
వపంకజూశరతిరభాగంబు. జేరి 

కొంకళ బొంకించి కొని పోందలంచి. 

చంక దుడ్డును వెండి శరణార్థి దగునేె!! 

నరుండవు నీన్ర దానవులము మేము 295 
వెరువను ప్రజ్ఞలు విడువవు నిన్ను 

కరవాలముల కడికంకలు చేసీ 

పరమవార్షంబున భఛ వంతు మనుచు 

నడిదముల్‌ యులళివించి యత్యుగ్రు, లగుచు 

వడి. జుట్టుముట్టిన వాయునందను 6డు 300 
కనుబొమ ల్లుడి వెట్టి కను లెజ్టంబేని 


న న. 
నా ఆనా 
ఇ 





]. చంక దుడ్డును వెట శరణా3 యగుణెి (క్క -. 
GG థి 


డి § త్రీయాశ్వాసము 205 


ధను వందుకొని గుణధ్వని చేసి 'యార్చి 

ఘన భీకరాకారకఠి నమూన సుల 

వినుత శ "రుల దైత్యవీులం గాంచి 
చండిపోతులు గుణసాధ్యులుగారు 805 
దండసాధ్యులు మహోస్ధండులు మిరు 
గాటంపు టమ్థులం గదియక నుంచి 

మాటల మిరు వద్మము లియ్యంగల రె! 
శేటుబుదులు మాని చెడిపోక వేగ 
హోటకాబ్ద్బము లిచ్చి యనుప్రుట లెస్స! 810 


అధి భీముడు యకరాకుసవీరులతోో బోరుట ిఆా- 


కా చేని నాచండకాండజాలముల 

ఛేదింతు నని యొక్క_భీషణా స్త్రంబు 

నారి సారించి ,యానర నాథ మాళ€ 

ధీరత చెవియాన దివియు న మేళ 

యత రాతసనేన లరువదినాల్లు 815 
లయ లొక్కుముకి లావు రెట్టించి 

అద్దిరో! యితని హం కారమహిము! 


206 పొగ ంధిక ప్రస 


వాపనారణము 
కొద్దిగా దని యెంచి కోదించి మించి 
తడబడళడిదముల్‌ తళతళ మనలోం 


గడువడిం దొడరి యొక్క_ట జుట్టుముట్టి 


పాడువుండు పొడువుండు పోనీక గదిసి 
యడువుండు నడువు. డత్యంతళ స్రముల 
'నేయుండు డాయు(దు నింతింత దునెలు 
నేయుండు గూయుండు చీకాకుపడక 
వటుుండు గొటుఃడు బలిమి పగములఈ 
(ye) రి ౧ 
గట్టుడు చెట్టుగా ఖండించివై వుం 
డని యార్చివేర్చి మవోరౌద్రు, లగుచు 
గొనకొని యత్యంతఘాోరళ స్త్రముల 
చుసలజూలంబుల నుద్దరంబులను 
నిశితకూలంబుల నిష్థుర భింది 
వాలంబులను గదావలులకుంత ముల. 
గోలావాలంబుగాం గుపష్పి యుప్పాంగి 


విక్కమింపుచు నున్నవిబుథారి యక్ష, 
చక ౦బుం గని పాండుజనపాలసుడుంధు 


820 


330 


ద్వి తీయాశ్వాసము 


గ హ్యారగగనము బ్రగోలుపడం!ే 
నీంహనాదము చేసి జృంభీంచి దనుజ 
యవవీరులం గాంచి యరుణాయమాన 
వీశుణుండై ఘోరవివిధ బాణములు 
నిగుడించి బెగడించి నెగులు బుట్టించి 
పగయెల్ల నణంగించి పడగలు దంచి 
యురుములు బెకలించి యుదరము ల్రించి 
శిరములు ఖండించి చెక్కులు వెక్కి 
కరములు నురుమాడి కండలు చెండి 
చరణము ల్నరికి విచ్చలు చేనీ జవన 
తురగసంఘముల రాతుల నుగ్దుచేసి | 
కరివరావాంబుల గణములు గూర్చి 
రథికుల జంపి సారథుల మర్దించి 

రథర థర్థిచయము చుూూర్హంబు గావించి 
గద బూని విజయళంఖంబుం బూరించి 


207 
8835 


846 


న. 


1. ంహరుల్‌ గగనంబు ౫గోలుపడగ (క్ర 
2 గగనగ వ్వారములం గగ్జోలుపడగ 


పగటెల్బ నుడిగించి వడి గెలం ద్రుంచి (చు 


208 సౌగంధికృప్పన వాపవా రణము 


యదరించి బెదరించి యటునిటు. బకవి 
బిట్టల్య_ వెన్నంటి భీకరఫా9ఢి 
నట్టహాసము చేసె నమవహాబలుండు 
అంతట దానవయశ్‌ నె న్భములు 

యా 
పంతము ల్బాలించి వతిభలు డించి 
యదరి పా రడువారు నర చెడివారు 
చెదరి మూచెడువారు ఫీతిల్లి నేం! 
బడి కాను మనువారు పదరికిల్‌ చెదరి 
తడంబడువారు పాద ల్టూరువారు!ే 


తరువు లెక్కెడివారు _ఖేరన్టము ల్లూలి 


శర అనువారు విచ్చలవిడి దిశ ల 
పరువు లె ల్తెడువారు ప నగాత్రముల 


మరువు చేరెడువారు మరిసాయ వెజుచి 


కన్నులు ముకులించి కడలనివారు 


అన్నన్న! య బోవు మనియెడువారు 


1. వడి కావు మనువారు బడలికల్‌ దట్టి 
ఠలపడి పాఠ పొద ల్రూూరువారు (చ) 


CD 
Ot 
@ 


లిరీర్‌ 


360 


ద్వి తీయాశ్వ్వో సము 209 


నదె వచ్చె నిదె వచ్చె ననియెడువారు 865 
గుదిగొన్నదిగులున గుం దెడివారు 

చొగులుచు మిగుల వాపోయెడివాళో 

నగుచు నై న్యాధిశునండకుం జేరి 

వోవోరవంబుల నడల నీహీంచి 

సాహసబలళాలి జాంవీకుం డప్పు 870 
డోహో! భయం బేల? నుడుగుడ టంచు 
మోహరంబుగ బలంబుల నేర్పరించి 

పేరైన రథికులం బెంపు చేయించి 

భోరున బోరికి. బురికొల్సి తాను 

వదరుచు నేనాధివతులతోంయసాడి 875 
కదయ సన్న దుండై గదియ నేతెంచ; 

అంతటం జెల రేగి యమాదిబలము 

కౌం కేయుమోంద నగ్గలికతో నురికి 

కనలుచు గర్జించి కరకరి నొరనీ 

తనరార సీింవానాదములును చేసీ 880 
కరవాల ముసల ముద్దర ఛింది వాల 
కరవరంపరల చే: జలమున నరికి 


210 సౌగంధికవ, చనవావవారణవము 


కు సుమి రెమ్మియు జిమ్లి గుచ్చి నాటించి 
బిక్సుటి గొనలేనె చెరవ్లగినటుల 
౫దిసీన యత్‌ రావ్‌సననేనం జూచి 


చెదరక నెదు రేయి భీనునేనుండు 
దురుసుగా నెడ లేక తెలుకారువాన 
గురియుచందంబున ఘోర బాణములు 
సడలక నేయుట సంధించుటయును; 
గడు నెలుంగకయుండంగా నవ్పలించి] 


పక్కలు బిక్కలు పాదము పొడలు 
చెక్కలు ముక్కలు చేతులు చెవులు 
నడుములు మెడలును నరములు శిరము 
లుడుగని గినుక నొక్కు_ముడి చిదిమి 
భటుల నెల్లను బటావంచ గావించి 


చటుల భయంకర జ్యూరవం 'బెసలయ 
గమకించి తుకగసంఘములు నూటాడి 


1. జెమైర గొని "తేనె పెరమూగినటుల (చు 


త5నీ 


3£0 


రేర్‌ 


1. కడు నెటుంగకయుండ గా గట్ట ముంచి (క;చ) 


ద్వితీయాశ్వాసము 211 


సమచేభకోటులం జలమున జంపి 

వంతుకు నెక్క_ మావంతుల జెండి 
పంతంబుతో సై వ క్యపకుల నుగ్రాడి 400 
పేరెన రథికులపీ చంబు లడచి 
ఘోరదానవయతకోటులనెల్ల 

హారిణంపుగుంపుల నదలించి గదుము 
హరికిశ్లోరము లీల నార్చి తోలుటయు; మ 
గలలౌ నేనుంగులు చీకా కయ్యె బలము 405 
బొరిసీరి దొరలు చప్పుడు మానె వారులు 
నరదము ల్బొడియయ్యు'హతు లైరి రథికు 
లరిమురి గూ లె మహాయోధకోటి; 

అంతట: బోక_ , ౯ "ద్రా వేళుం డగుచుం 
గుంతీతనూజుండు కులిళశ బాణమున 410 
నాహవస్థలి వోటకామునిం దు, ంచి 

సావాసు ను _త్తమోజ్వలు గంధ వావు 

శ్రరమున వధియించి జలధ రాస్త్రమున 

ధరచిత్ర, తృురథుం గూల్చ్పి దర్పంబు మెరసి 

గనల జోంబీరువై వ్‌ 6 గవినీ కేతనము 415 


212 సౌగంధిక ప్ప సవాపవారణము 


ఘనశిలిముఖమున ఖండిం చుటయును 

మలసీ జూంవీరండు మారణ త్రయము 
విలయాంతకునిలీల వింట సంధించి 

యోరి నరాధమ! యోారి దుర్తార్ల 

యీరీతి పాంగెద వేల నాచేత. 420 
జానక పోవోరి చచ్చెద వేని 

బోవక నిలు నీ పొం గల్ల నణతు 

ననుజూండు నినుజూండు నానేనం జూండు 
పనుపడ నాదివ్థు బాణము య్బండు 

మనుచు నాక ర్లాంత మగునట్టు దిగిచి 4265 
గోనఫొనినేయనాఘోర బాణములు 

"వెలుచ నేతెచి యాభీమువత్షంబు 

గలయించి విలునారి ఖండించి గళము 
భేఏంచుటయు. గాంచి బెట్టుగా నార్చి 

పాదము ల్లట్టించి బావావు ల్పగచి 480 
గద బూని నడచి యుగ త మోదుటయును; 
జదియ ఛారుణి గూలె జూంచీకుుం డంగ 
ఘునతరం బై నసంగర భూమి నెల్ల 


ద్వితీయాశ్వాసము 218 


గనుంగొని భీము డ్యాగృహము చాలించి 
వనజాకరమూ సొచ్చి వనజము నిచ్చి 435 
'మొనసీ వేజొక్క. యమ్థులపొది నించి 
తన వచ్చురాక యాధనపతి వినక 
చనం జెల్ల దనుచు నచ్చట నిల్సి యుండె 
అంతట హాఠేేషు లరిగి కుబేరు 
నెంతయు గనుంగొని యిటునటు. దొట్రు 440 

హతశేములు కుబేరునికి భీమునివృ త్తాంత 

మును 'దెలుపుట | 

పడి మ్రొక్కి. ద_త్తరపాటున లేచి 
గడగడ వడంకుచుం గలగి యి ట్లనిరి 
గ్సీేవ వినవయ్య యొకవింత నేండు 
మోదంబుతో నృపమూర్థన్యుం డీ డొౌక.డు 
చనుడెంచి బలములం జంపి జూంబీరుం 445 
దునిమి యోధులంనాల్సీ తోయజ వ్ర తతిం 
గొొనిపోవుచున్నా (దు గురకుళ క్తి మెరసీ * 


214 సౌగంధిక్మప్తసవాపహ రణము 


యని సారె సారెకు నదలుచు 'దెలువ 

నిని ధనాధీశుందు విసయమొంది " 

కను(గవ మిణుగుగ్గు గవ ని ట్లనియె, 450 
వింటిరే! MO లెం దైన! 

కంటిలే! యెవరె న గణకతో మున్ను 

వీన్న కన్న దిగాదు వివరించిచూడ! 

కిన్న రగంధ ర్వగీ ర్యాణసిద్ధ 

పన్నగ దై! తేయపాలకులై న 455 
నన్ను6 జెన్సంగ లేరు నరుం డొక్కండంట ! 
'దేవతాభూమి శే తెంచినా డంట! 

శావరంబున యోధగణములం గూల్చీ 

గొనకొని కమలము లొని చనె నంట; 

కనంగ నీవార్త నిక్కం బనందగునె ! 460 
యని బిట్టుగా నట్టవోసంబు చేనీ 
ఘనయతునాథులం గనుంగొన నపుడు 

నలు వగ్తలించి యా శలకూబరుండు 


ద్వి తీయాశ్వాసము 


గలిగా నా కిది కన్నె కయ్యం బటంచు! 
గొలువు చావడినుండి గుప్పున దుమికి 
వలనొవ్చం దండకి వలగొని యొ క్కి 
యింతటి పనికి య మెళ్వర నీవు 
చింతిల్ల నేటికి నెల విమ్తు నాకు 

చని చేవర యనుజ్ఞ 
గొనివత్తు నిపుడె నీకొలు లోవలి 

మలనీ మ గొంత న్‌ 
చలమునం గలనిలోం జక్కు గావింతు 
నన విని ధననాథుః డగుగాక యనుచు 
వినుత ఒదెరో్యాదార్యవిక్క క మాన్నితుని 
జాంగలు రావించి సకలనె నై_న్థ్రీముల 


915 


465 


470 


475 


తరి నలకూబరుడు రుద్ద మునకు వెడలుట థి 


బొంగుచు6 బిలిపించి భూపాదు లొనంగి 


1. & కలిగ నాకిది వేగ కయ్యం బటంచు 
కొలువుచావిడినుంచి గుప్పున దుమికి; (చ) 
b కలిగె నా కిది... న్నెకయ్యం బటం చు 
కొలువుచావడినుంచి గుప్పున దుమికి (క 


“లారానానాంయానా నాణవాలపోుఖులుణా నకాజకముతా లాయ. 


216 సౌగంధిక, ప్ర సవాపవారణము 


నలకూబరునిం జూపీ నయవాక్థి సరణి 

చెలగి జేమురు జెప్పి నెల విచ్చుటయును; 
నెంతయుం గొరలి యచేశనందనుండు 

వింతంగా రణభేరి వేయించి వేడ్క 480 
నరుణవన్త్రంబులు నరుణభూవణము 
లరుణమాల్యంబులు నరుణగంధములు 

ధరియించి చండమా రాండసంకాళ 
నిరుపమమాణికనిక రసంఖచిత 

ధగ ధగద్ధగిత ని_స్తంద్భపుదీ షి 45 
నగణితంబె మించు నరదంబు నెక్కి. 

తన చెలీకాం డ్రైల్లం దగ నలుగడల 

ఘనర శారూథు లె ఖర్వము ల్నడుప 

నెలమితో గిన్నరు లిరువడి గోట్లు 

చలమునం గారలి విచ్చలవిడిం జనంగ 490 
యతులు వపడికోటు లరువదిలత్న 
లతీణసాహసులై యేగు దేర 

గంధర్భవరు అదు ఖర్వము ల్పొదలీ 
బంధురన్ఫూర్తి వెంబడిం జను దేర 


ది తీయాశ్వాసము 


పరువడి గరుడులు వదియారుకోట్లు 
ధరణి గంవింవ నుద్దండత నడువ 
దనుజు లిర్యదికోట్లు దర్పము ల్తెరసీ 
కినిసి కయ్యముసకు గేరుచు నడువ 
వరచతుగ్గంతు లిర్భది రెండు లత. 
లురుముదారూఢి మహోద్య ఎత్తి గదలి 
కాటుకకొండల కరణి శోభిల్ల 

మేటి కరు ల్లెక్కమిోారి యేతేర 
జవననై ంధవముల స౭ఖష్థలు మించి 
భువి తలడిల్ల నద్బుతముగా నే~ 
విలనీల్లు క్రయకర్థింపు వేడ్క 'బెక్కుండ్రు, 
మలయుచు యశుకుమారకు ల్నడువ 
పదరుచు మొనల నేర్పరచుచు లత 
పదివేలు నేనాధిపతులు వే జనంగ 
గొడుగులు పడగలు కోటులు మించి 
కడువడి వెనువెంట గముకురాంగ 
గంభీర ఛేరికా కాహళధ్యనులు 
కుంభినీగగనము ల్సి (భీ నిండ 


217 
495 


500 


505 


510 


218 సౌగంధిక ప్ర సవాపవారణము 


కరదీవమణిదీవ కాంతులు దిశల 
పరువడి గ డుపట్టపగ లుగావింప 
చెలగి ముత్తెదువ 'ల్సేపలు జల్లి క్‌ 
యలవడ గెలిచి రమ్థనుచు దీవింప 
వలనొప్ప తనదు లావణ్య వై ఖరులు 
నలువొంద యత&ీకన్యాసమూవాంబు 
గని సౌధవీథులగదలనియట్టి 
కనకపుంబొమృల గతి నిల్పి మాడ 520 
ఘనబలోద్ద ండ వికృమవై భ వములC 
జను దెంచుచున్న యాసమయంబునందు 

“  -ర్రిరూర్పురెేల్లనారుట ధిక 
తనవచ్చురాక మారాండుండు వేగం 
దనబాంధవుల కెల్ల దగందెల్బు మనుచు 
ననిచిన రయమున నరుదెంచు దూత రీజన్‌ 
యనంగ శు కుడు దోంచె నతిక భాన్ఫూ ర్తి 
పనుపడ పరి నీవరిణయంబునకు 
దినరాజు వేడ్క నేతెంచు నవ్వేళ 


ద్వి తీయాశ్వోసము 


నలీమిర నుదయాచలంబనుభ వ్య 
విలనసీతకల్యాణ వేదికయందు 

నిరువురి నడుమ నిం పెసంగంగ నిల్వ 
తిర మొంద వెలివల్య తెర యో యనంగ 
నలవడ సకలజనానంద మగుచుం 
బొలుప్రు మోరంగ తూర్పున తెల్లవారె 


అథి సూర్యోదయము te 
అలరుచు నాసమయమున భాస్కరుండు 


మలయక నేతెంచు మార్షంబునందు 
ధీరత నెదిరి మందేవోది.దై త్య 
వీరులంబోరిలో విశిఖజాలనుల 
నలుక చే ఖండింవ నప్పుడు దుముకు 
గళగళ దృ క్షసంఘాతేం బనంగ 
సరభస ద్ర తిఛల జనుదెంచి వంచ 
శరుండు ముల్లోకము ల్ఫాధించివచ్చి 
వేవేగ శుకవికవీర నై న్యముల 
రావించి తగుననురాగంబుతోడ 


219 


రీత0 


ర్‌ లిరీ 


రశ) 


920 సౌగంధిక ప్రస వాపవా రణము 


నందంద రావించి యలరు వేడుకల 
విందులు గావించి వెస మది(గోరి 
బలుబింబముల నవపల్లవ పతతి 

నెలమితో రాశి బోయిం చెనో యనంగ 
పనువడ నరుణ ప భావై భవములం 
గనువించె నుదయరాగంబు తూర్పునను 
వఏపునం జెలరేగి యిం ద్రజాలికుండు 
రావించి సమయ గారుడవిద థ్రనాండు 
సుర లెల్ల భావించి చూచి మెచ్చంగను 
హారివాయ! బవుపరా కని "బాచ్చరించి 
రంగు మిరంగ నెజ్టగం గాగినట్టి 
బంగరుగుండ్లను బరువడి మి,0గి 
నడుము వే నులిబెట్టి నాలుక సాచి 
మెడ గొంత నిక్కీంచి మిక్కు_లీ గొంతు 
సరసుచు జేతుల6ం జప్పట లిడుచు 
మరలం దెప్పంచి విస్నయముగా నగుచు, 
చెలంగుచు మునిపండ్ల చేం గొంత నిల్పి 
యెలమితో నింగికి యెగనూవె ననంగ 


రీ1ర్‌ 


550 


550 


ద్వితీయాశ్వాసము 991 


సముద గ కరసహా స్క వ్ర భాజాల 
మమురంగా నుదయించె నబ్ల బాంధవుండు 
ఫఘటోత్క చుండు (ద్రౌపదిసహితుండైై } 

ధర్హరాజుకడ శేసట 
ఆనఘాత్త వినవయ్య యవలి సత్మే_ థను రరర 
ననువొంద తొ లినాండజె యూఘబోత్క_ చుండు 
బొదలుచు పాంచాలపు త్రి దోడ్కొనుచు 
బదరి కావనము నిబ్బరముపేం జేరి 
యమసుతాదులకు సాష్ట్రాంగంబు లెరంగి. 
శమ మొష ప్ప గాంచనకమల మిచ్చుటయు6 5/0 
బరమవార్ష ౦బున బాండవాగ్రజుండు 
పరికించి సంతోపభరితు.చై యుండె 
సే మ నందరి జూచి భీమనేనుండు 
"లేమికి బెగడి నట్టక్కులు. జూచి 


~ఇతెర్రి. ధర్మజూండు సీమ సేనుం చేడయని యడుగుట థిఆా- 


కాంచనాబ్దముం జూచి క లంగు చునున్న 575 
పాంచాలీమోము తప్పక చూచి పలిళే 


999 సౌ ంధికప్ప సవాపవా రణము 


చెలువరో మే మెంతం జెప్పిన వినక 

చలపోరి కాననసంచారమునకు. 

దొలగక ఫీముని దోడ నేంగితివి 

"తెలినె మూరంద చే శకెంచితి రిటకు 590 
కరుణాంబునిధి రానికారణ మేమి? 

పరువడి నతని నే పనికిం బంచితివి? 

అదె నాభుజాదండ మదరుచున్నదియు; 

తుద లేక కన్నీరు దుముకుచున్న దియు; 

ఇనుండు తేజము దక్కి యినుపవిల్లవలి _ 535 


గనుపించుచున్నాయ కడలనుత్పాత 

ములు దోంచుచున్నవి పాలతి నిక్కంబు 
బలుకుమటన్న నాపొంచాలతనయ, 

కలంగుచుం దెలికన్నుగవ నశ్రు లొలుకం 

దల వాంచి ధర్మ నందనున కి ట్లనియె. 590 


అక దౌపది ఫీమునివృ త్రాంఠము ధర్మ జాతో కెప్పుట ధిఆా- 


జననాథ మీోయాజ్ఞ జనుదెంచి ఘోర 
వనమధ్యమున వాయువళమున వచ్చి 


ద్వితీయాశ్వాసము 228 


యీకమలను వ్రాలె నిది చూచి నేను 
నీకూరి తముని నీరజములకుం 
శత ఆ ల్‌ 

బనిచితి చనియె నాబల శే 'ర్యధనుండు; 595 
అనఘ నన్నిటకు బొ మనిన వచ్చితిని! 
అనిన చింతించి యా యమతనూభవు(దు 

“ఇతిథీ ధర్మ తనయ ఘటోత్క_చుల సంభావణలు ఇ 
ఘనశే "ర్యనిధి ఘటోత్మ_ చుం జూచి పలికె, 
దనుజాధినాథ మిాతంద్రి దానొంటిం 
జను చుండ యజ రాతసనీన్ధ సాధ్య 600 
గరుడగంధర్వ శేఖకు లెల్లయెడల 
జరియింతు రివ్వని సౌవర్ల జలజ 
ములు దెచ్చు కేరీతి! మోస మే మగునొ! 
ఎలమి నచ్చటం గావ లెక రున్నారొ! 
తలంశెద మీూయమయ్యు తడ వాలనీంచె 605 
కలవాంబు బహుళంబుగా గ ల్లె నేమొ! 
అచ్చటి కరిగి నీ వామేలువా ర్త 
దెచ్చిన నామది దిగులు దీరెడిని 


2924 సాగ ంధిక ప్రస వావవా రణము 


అని యానలిచ్చిన యమసూతి మోము 
గనుంగొని యాఘటోత్క_ చుం డిట్లు పలికె 
పరమపావనమూా ర్చి బంధురకీ ర్తి 
గురుకటాతునిరీ క్ష కురుకులాధ్య క 
శెలువొంద మూపాదనేవం జేయుచును 
గొలిచి నే నుండగా గొంకు మోకేల? 
కందర్చు. గన్నయ్య కములలోచనుఃడు 
బ్రిందిరారమణు( డహీళతల్పకుండు 
భవరోగ వై ద్యుం డావద్భాంధవ్రండు 
రవికోటి తేజు డార్తశరణక్థిమూాంర్తి 
మదనగోపాలుండు మనపాలం గలుగ 

జ ల ! 
చెదరి పల్కంగ నేమి పృథ్వీత లేంద! 
అరయంగ యుపవృద్ద యావీతుణములు 
నెరవ జ కవచంబు నీశతములకును; 

Wy - 
నొనర నీసన్ని ధి నున్న వారలను 
డజెనకంగా శక్తుండె శితికంఠు'డై న? 
అవనీశే నీమది ననుమానమైన 
పవనజు చెంతకు. బనుష్ర పోయెదను 


610 


620 


ద్వితీయాశ్వాసము 


ఎదిరి ముల్లోకంబు లేతెంచెనేని 

అదలింతు నేనె మాయయ్యకుం జూప 
నను గారవించుచు నాతల్లి మెచ్చ 
కనకాంబుజములందు గలవింత "లెల్ల 
సిరులొందం గొని భీమనేనునింగూడి 

పర తెంతు నని వేగం బయన మౌ నపుడు 


అథి నారదాగమనము ధియా 


పొలుపొంద నిద్దంపుభూతి మెం బూనీ 
కలితమా జవ మాలికయుం గేలం దాల్చి 
త్రళుశైన బెళుకు చెత్తము చేతం బూని 
విలనీల్లు పెన్టడ ల్యీవున వ్రాల 
సరిగమపదనిస స్వరములం "బెంచి 
వెరవొప్ప ఘనదండవీణె మోటుచును 
హరి నమో నారాయణాయ యన్మ ౦త 
మురవడి సారెకు నుగ్గడింపుచును 
పారద నీహార పాటీరవోర 


'తారకామందార కారాచ లేంద్ర 


2253 


6830 


685 


640 


౨26 సౌగంధిక సవాపవారణము 


శారదాశారద శర సుధాసార 
సారవర్షుండు డేవసంయమోం,దు ౦డు 
చను దెంచుటయుం గాంచి శవుననందనుండు 645 


వినయంబుతో య క్కి. వేడ్క_ం బూజించి 

నలువంద నుచితాసనంబున నునుప 

నలరి ధర్మజుం జూచి యవ్లూని వలిశె 

వసుధథాతలాధీశ! వాయునందనుండు 

మస్తలక కుసుమకోమలిళకో ర్కె_దీర్చం 650 
నారదుండు ధర్మజునకు భీమనలకూబర యుద్ధము 
సంగతిని చెల్పి సహాయము సేయం బొ ద్యునిచెప్పుట 

గమలంబులకు నొగి కాననభూమి 

నమితమోదంజున నంజనీతనయుం 

గనుంగొని యతనిచేం గమలంబు లున్న 

యునికి నెల్ల నెణింగి యొగి నేంగుదెంచి 

వనజాకరం బున్న వనవీథియ శ “6055 

దనుజగంధర్వులం దార్కొబని పోరి 

యుక్కుమిరిన నెర రరాధులం గూల్చీ 


ద్వి తీయాశ్వాసము 927 


తక్కి_నబలముల దర్శ్నంబు లణంచి 

క్ర య్యాంబునకుం జాల కాలు.ద్రువ్వుచును 
నయ్యెడ నున్న వా డనిలనందనుండు, 660 
ఎలమి చారులవల్ల నిది యెల్ల చెలిని 
నలకూబరుండు సె నై న్యంబులతోడ 

నడ చె నాతనిమింద నలు వగ్గలించి 

తడయక నీవు నీ తనుజులతోడ 

ననుజులతోడ నీయభావీతోడ 660 
మునులతో వి వ సమూహంబుతోడం 

జనందగు; మరో లిచ్చట నిల్వం జెల్ల 

దని పల్కి. ,త్రిదశమవోముని జనియె 
శమననందనుం డంత సంఆ"*పమంది 

యమరారి కులనాథు నాననాబ్బంబుం 670 
గనుంగొని యి ట్లను గటకటం బడుచు 

దనుజేం ద్ర వేగమే తరలంగావలయు 
నలకూబరుండు వాయునందను మొద 

మలసీ పోరక మున్నె మన మేంగం దగును, 
అనివల్క_ నంత నా యసురనాయకు(డు 670 


228 సౌగంధిక ప్రస వాపవా రణమా 


అధి ఘటోత్క_ చుండు హం మరుగుట థి 


జనకుల నల్వుర జలజాతముఖని 
ఛారుణీసురల రథంబున నునిచి 
వీరాగ్రగణ్యుల వే ర్యేజం బిలిచి 
బలములతో గూడ బారులు దీర్చి 
నలుదిక్కుల నమర్శ్చి నరవతి మెచ్చ 
తనసరి చెలికాండ్ర, దై తేయపడుల 
మొనచేసీ బలిమిగా ముందణ నిల్పి 
రణభయంకరు లగురథికులతోడ 
వ్రణుతి కెక్కిన మూలబలములతోడ 
ననుపము హేమరశథారూథు డగుచు 
వెనుక దా నిలిచి పృథ్వమండలంబు 
గ్ర క్క_తిలంగ దిగ్గజములు మ్రైగ్గ 
గ్ర క్కునం గదలె రాశుసకు లెళశ్వరుండు 
చనుమాగ్షమున రథచక్రఘాతముల 
ఘన దై త్యబల పాదఘ్యునంబులను 
హర8ఖురావాతుల వేదండ వ్ర చండ 
చరణోద్ధతంబుల శె లముల్‌ ఘోర 


690 


685 


690 


డ్వి తీయాశ్వాసము 229 


శాంతారములు నేల గలసి మాయంగ 
నంత మహోద్య త్తి నరుగుచుండంగను, 

“అధి నారదుడు కరిపురమునకుం బోవుట 3ఆ= 
అలరు వేడుకల కయ్యపుదిండితపని 695 
పాలుపాందు హూ స్థినాపురి కరుదెంచి 

గురుకృప గాంగేయ గురుసుతేకర్ల 
గురుబలాఢ్యులుతోడ ఫొలువ్రన్నయట్టి 
'కురుపతియెదుట గ్ర క్కు_న నిల్చ్బుటయును 
ధరణీళుం డప్పుడు తమ్ములు దాను 700 
నెదురే(గి వూజించి హితభ క్రి యు క్కి 
ముదమున మణికీఠమున దగ సురచి 
మునినాథ యెపని పూని వచ్చితిరి 
నను దయంబ్రోంచి యానతి యియ్యవలయు 
నన విని కౌరవాధ్యమయునిమోము 
గనుంగొని యిట్లను గలవాభోజను(డు; 

నారదు(డు భిమునివృత్రాంతము, ధర్మ రాజాదులు 

సాయము వెడలుటయు, నాదిగా(గలసంగతులు చెల్పుట, 
అలకాధివతినేన కనిలసూనునకు 


అజ్ఞ 
నూ 
dt 


230 సౌగంధిక ప్రసవాపవారణమా 


గలనైన నెలుంగని కయ్యంబు గలిగె 
నావార్త విని భూసురావళితోడ 
పావనశీలయా పాంచాలితోడ 
తేక్క_క కవలును ధర్మనందనుండు 
సమరఖీకరుండు నిశ శంకుం డర్జునుండు 
అమనేందుఫురి కేం నతంయ రాండాయె; 
మంటు నెక్కి నయోధ ముండ లిచేత 
నింతకు పవనుజుం జేమెయి నగునొ! 
యెటి వీరున కె న నిదరి కొకండు 
టు =" "ది 
కటిన గొరియయుం గాదె భూపాల; 
6 
యనిలజు నిడివించి యఖిలదిక్కులను 
నినుతకీ రుల నించు వీరాగ్తృగణ్యు 
లన్నదములలో నలుక లెనైష్నాన 
వాలీ 6... 
నున్నను బర నేనను దరింపందగవు; 
ధర నీడులేని భూతలవతి వీవు 
నెరయోధు లున్నారు నీసమ్ధుఖమునను 
దెలిపితి నున్నంతం దేటగా నీకు; 


710 


715 


720 


720 


ద్వి రీయాశ్వానము 


దలంవం దల్ల్తి'కి లేని దయ దాది కేల? 
ననుచు దిగ్గున లేచి యమరేంద దృ వురికిం 
జనుదెంచె "జేవతకాసంయమిాళగరుండు 
కురు రాజు తనమదిం గొంత యుప్పాంగి 
పరగ యోూధులకెల్ల పయనము ల్పెప్పి 
కొలువు చాలించి దిగ్గున లేచి నగుచు 
జలజా _ప్పసుతుని వా _స్హంబు( చేపట్టి 
రయమున నొకయంతరంగ స్థలమున 
బియముతోం గనార్చుండి “సేమప ల్లునుల 
సమధిక సాహస సత్వము ల్లలంచి 
కనులా ప్రనందనుం గనుంగొని పలికె 
నోవీర శేఖర ! యోయిరాభేయ! 
యీవేళ మనకోర్క_లెల్ల నీడే! 


అధి దుర్భోధనాధుల దుర్శంత్రము బ్రా 
నెలకొన్న కంటిలో నెరసులువోలేె 
విలసీల్లు నిశ్శంక విక్రమాన్వితుల 
ఫీమార్జునులం గన్న భీతి వాటిల్లు 


231 


780 


785 


740 


282 సౌగంధిక ప్ర సవాపవా రణము 


మా మదిలో ననుమానంబు దీర 

ధరణివె ఫీముండు ధననాథు నెదిరి 

దుర మొనరించినం ద్రుంగుట నిజము; 
పొలదీర్చవలె నని గోయచుండంగను 745 
లలిమిోర కాకతాళీన్యాయమయె; 

నర్జునుం డొక డున్న నావావస్థలీని 

నిర్జింపంగా వచ్చు నిజనేనం గూడి 

తడయక మన మేంగి ధర జుం గవలం 

బడ నేనీ పాంచాలి బట్టి లేవలయు 750 
నని వల్క_ విని శోధుడై నరనాథు. 
గనుంగొని గద్దించి కర్ణం డి ట్లనియె, 
మేలయ్య కురురాజ! మెచ్చితి నిన్ను! 
స్థూల సూక్షుంబుల సుళు వెఆుంగుదువు 
బలమరి బ్రాహ్మణపల్లి య జేరి 

తలచెడి యిండిండ్లు తప్పక తిరిగి 

తిరివ మెత్తుక తిని ధీరత్వ ముడిగి, 

పర దేశులై గుళ్ళవంచల మొజింగి] 

"1 పరదేశులై గుళ్టవంచల ముడిగి (క. చ) 


a3 
cr 
mn 


ద్వి తీయాశ్వాసము 


బాములపడి వేదబాపలై యున్న 
భీమార్జునుల నొక చెద్దంజేనెదను 
సరకునేయక నాదుసాహస పు తిభ 
గుటిమేరగలవా(దు గొలువండు నిన్ను 
గకవికల్లా నిండ్లు గాల్చు నమేళ 

నొక "వేదవాండై న నొదిగి తా నున్నె! 
పోనాడి యాయుధముల దోచునపుడు 
శూరత్వ మున్నను జూపకుండుదురె! 
కొలువులో నిల్లాలి కోక లూడ్చినను 
దలపడ రే బంటుతనము గల్లీనను! 
నుల్లముల్‌ భేదిల్ల నుదిరించి పురము 
వెళ్లగా ద్రొబ్బించు వేళల నయిన 
నొక్కి_ంత జెనకక యుందురే యకట! 
మక్కువ చెడి దొడ్డమలలోనం జేరి. 
గతిమూలీ యున్న యా కష్టమానవుల 
వ్ర తిభ లెన్నెదన్ర నాబావోబలంబు 
'డెలినియు నొక్కి_ంత దెలియనవు నీవు; 
కలంగిడివాండ విక్కడ నిల్వు మూవు; 


288 


740 


765 


779 


234 ఖా ంధిక ప్ర సవాపవారేణము 


నెల విను నరనా థ శేఖర నాకు 

కలికి వీనులవిందుగా విందు వధివ 

నరఖీము లేల పద్నాల్లు లోకంబు 

లరుదెంచెనేని చక్కాడివై చెదను; 780 
దలపడి గవలను ధర్మజు దునిమి 

బలువేగ పాంచాలి బట్టి తెచ్చెదను; 

నావిని రారాజు నగుచు నేజెంచి 

వేవేగ రాధేయు వెస గాంగిలించి 

నర భీము లన నెంత నాయన్న నీకు!, 785 
హరిహర బ్రహాదు లైన సమంచె!ీ 

తీరమెొంద నీమది అెలియంగవలనె 

వెరువక నే నంటి వీరాగ్రగణ్య!, 

మలయ శీనేరము లృన్నించు! మనుచు 
వెలయంగ నొకళొన్ని వినయముల్చేస్కి 790 
భూషించి, నవరత్న భూపాదు లొసంగి 
భీమణంబుగ రణ భేరి వేయించే, 


ద్వి రీయాశ్వాసము 235 


దుర్యోధనుడు నై న్యములతో బదరికా 
= { వనమున కరుగుట } rr 
సక లసన్నాహము ల్పవరించి దిశలు 
గకవిక ల్లాంగ శంఖములు పూరించి, 
హితులు బంధులు భూత లేం ద్దు లేలేర, 795 
నతులిత ద్రోణభీప్తాదులు నడువ, 
తతళ_క్రి నూర్లురు తమ్దులు నడువ్య i 
నతులితాటోవులె యాత్మజు ల్నడువ, 
వితతనానావాద ఫ్రవిభవవై ఖరులం 
జతురంగవాహినీ సహితుడై గదలె, £00 
ఇంద్రు,నిం బోలె నాగేం ద శేతనుండు 
సాంద్ర వైభవ మహోత్సాహియె వెడలి 
వడి నేగి బదరికావనమున కరిగి 

“అధి పాండవు లందు లేకుండుట థతా- 


తడయక పాండునందనుల శోధించి 
యొవ్వరు లేమి వా రేంగినజాడ 805 
దవ్రు గాం గదలీ మార్తాండనందనుని 


236 సౌగంధిక ప్ర సవాపవారణము 


తనయుల హితుల బాంధవుల సోదరుల 
గనుంగొని చేంజూవీ కడిమి యి ట్లనియె 

ఇదె యిదె పోయెద రిఫ్టడు పాండన్సలు 

కొదకక వెన్నంటి కూడ నేశెంచి 810 
శమనతేనూజాునిం జక్క. గావించి 

గర్కచుమున నకులుని ఖండించివై చి 
సమరాంగణంబున సవహాచేవుం దునిమి 
రమణీయగుణఛావు, శామాభిరాము 
ఆలికులవేశి రకాంభో జపాణి 815 
సలలితమృదుపాణి సై కత శొణి 
కాంచనసువునాస్క కౌముదీవోస 
పాంచాలపుల్ర్రని బలె మనిన 
కారవాధిస్రమోము గనుంగొని కనలి 

భోరున నరదంబు బోనిచ్చి యతని 820 
గూడ నేతెంచి స్మకొధుండై మండి 

శేఢించి దూది గాంగేయుం డిట్లనియె 


ద్వి తీయాశ్వాసము .297 


అరి భిమ్ముండు దుర్యోభనునకు హీరము చెప్పుట రతా 


గురుతై న యీమవో ఘోరపాపములు 1 
కురురాజ! నిను గట్టి కుడుపక పోవు! 
మంచివాండనువోలె మలసి యే తెంచి? 825 


హొంచక యిటువంటి కుటడిలముల్‌ మేలెః? 
వమి శతుడవె వగం దీర్పవచ్చు 
3 CU) ou 
నమిన జెకచుట నాయముగాదుి 
ఈ లేడుజగములు నీచేటుబున్ధి 
వారక దలచినవారికే వాని 830 


పరికించి చూచిన పొండుతనూజు 
లరు[ధైనసాహసుల్‌ వారి కృష గలదు 
వారితో బోర నెవ్యరికి శక్యంబు! 
చేరని యీపను ల్నీతి గాదన్న 
యిందరిలోం బెద్ద తెవరు 'లేరై ౩ 835 
Ws గురు త్రైన యీమహాఘోరపాపాూలు. (క) Mn 
2, మంచివాడవువోలె మలసీ యే తెంది. (టు) 
టెం నమ్రించి వెరచుట నాయంబుగాదు (1878) 


2838 సౌగంధిక ప్రసవాపవారణము 


యందురు జనులు మాయపకీ_ర్టిం బాపు 

కడిమిచే మాబుద్ది గాదంటివేని 

యడరు దుష్టచకుష్ల ఫ్టయంబును గూడి! 
పాలియునేన లటంచుం బుల్ల దా నిరిచిీ 
యెలమితో జేతికి నిచ్చు నవ్వేళి 840 


అట్టి కర్ణ గాంగేయ సంవాదము ఏతా 


కలీ కర్లుండు గాంగేయుని దిక్కు. 

మరలి పౌనకు లీల మండి యి ట్లనియె 
గంగాతనూభవ కటకటా యిట్టి 

వెంగలిపలుకులు వెస వల్కందగునె! 

అందతికిని దాతవై యున్న యట్టి 845 
మంచె మేళంబున మము సడ్తంగొనక 
వఖ్లిదంబులు పల్కి ద్ర భువునన్ని ధిని 
జప్టించుకొంటివి చేగాచినాడ 


నా. 





1. యడరి దుష్ట చత.సష్ట-యంబునుగూడి (449 1) 
2, పొలియుసేన లటంచ్ముపుడక దా విరచి (చ) 
8, యెలమి మిరంగ6 జేతి కిచ్చె నావేళ (4491 


ద్వితీయాశ్వాసము 239 


మితిలేనియట్టి స్వామి దోవ లగుట 

హితళత్రు, లగుట మి మైఅుళగమే మున్ను 850 
పాండవు లన నెంత! పద్దాము. జెంత! 

దండింతు నాహవస్థలి నిల్చి ేని 

చేరి మీ కొకబుద్ది చెప్పెద వినుండు 
థారుణీధన్రనిచెంతల రంతు మాని 

మేరతో నుండిన మిానీగ్లు దక్కు. రరర 


హ్రూరులై: చేరని కూతలు గూని 

యడరు గల్పించియు వోస్యముల్‌ 'నెరవీ 

కొదువ లెన్ను చుం గరి గుక్ల్గెజ్హేసి 

వీకీంచి యాపాండవేయులం బొగడి 

పశ్‌ పాతంబులు పలీకితిరేని 860 


గురుండును గృప్పుండును గురుపుత్రు,. డీవ్ర 

నరిది దుష్టచుతుషస్టయంబు నాచేత 

'జెడుట నిక్కువ మని చేచాచి చాటి 

కడిమి మోరంగ బల్కీ. గద్దించుటయును 
కురురాజు నీతీంచి గుపనూనుం డనియె 865 


240 సౌగంధిక ప్రస వావహ రణము 


అథి కురురాజ గురుసూనుల సంఛభావషణము ధ్రికా 


ధరబళ నీయెడ తవ్పేని లేదు 
నలువంద కమలా స్పనందనుం డనెడి 
పలుకొంబు చేరిన పాప మొక్క._టియె? 
ఇన్న రాధము పల్ము. లిచ్చగించుటకు 
నిన్నుంచి యిది యొక్క నేరంబు గలిగె 
మెలంగుచు నీపాలిమృత్యు వై చేరి 
సొలవక నాసలం జూవి నమ్రించి* 
శంకింప కిట నిన్ను జంవింతు ననుచు 
గంకణం విడె చేత గట్టి యున్నాండు 
అదిగాక రాధేయు నను వెల్ల వినుము; 
కదలని నెరబంటునే వడి వదలి 
కదనంబునకు నిన్ను. గదియించి మోద 
పదవడి కార్యంబు వై కొననేని 


యనిలోన నిను డించి యరుగు వేగంగా; 


మన మెజుంగ మె! కళ్ణు మగతనం బెల్ల 


870 


875 


850 





1, తొలలక యుండిన దోర్భలంబునను (1378) 


ద్వితీయాశ్వాసము 941 


వరుస నీసామ్రూజ్య వై భవంబునకుం 
శారలితోంచిన ధూమకేతు వర్కజుండు 
నలువంద దురోషచనలు మాని వారి! 
గలసి సవాయంబు గను పవన 
జననాథ విరాబుద్ధి సరిపోవ దేని 685 
యినతనూజాునిగాడి యీనేన లడంగు 
ననం దోశదద్రొక్కిన యహిరాజులీల 
ఘనరోషచిత్తుండై. కర్షుం డి ట్లనియె 
కెటి కర్ణ గురునూనుల సంవాదము థ్రికా 

ముది మది దప్పిన ముదుకం డటంచు 
వదరినం గాచితి వాహినీసుతుని 890 
బాపండ వీవు నీవని యన నెంత; 
భూపతి నినుచుండం బొంగౌద విప్పుడు 
కోపించి నిన్నంటి గూల్చక యున్న 
నాపంత మేటికి ననుం జూడు మనుచుం 

&. నలువంద యీాపుచ్చనలు మాని వారి 


గలసీ!సవాయంబు గము వేవేగ (5) 
2, భూవతి వినుచుండం బెౌక్కె_ద విపుడు (242 1) 


242 సౌగంధిక పృనవాపవారణము 


గరమున బెడిద ౦ప్ర ఖద్ద మంకించి _ 895 
గురుతనూభనునిపై గురుళ క్రి నడ చె 
కనలి యశ్యశామ క్టునిమిోాంద 
ఘనకరవాలంబు కొని శెరలి 
యరదంబు దుమికి చయ్యన నేగుదేర 
గురుడు గౌరవరాజు గొబ్బున నరిగి 000 
కర మి నెడసొచ్చి ఘనుల నిర్వురను 
నరికట్టి వారించి ననునయింప్రు చును 

'ద్రోోణుండు దుర్యోధనుడు వారి నిద్దణీని వారించుట 
బరువడి నలుగడల్‌ భావించి చూచి 
గురుం డిటులను నృపకుంజరు. గాంచి 
నరవర కంటివే నా చేతిదిక్కు £05 

ఆంగ ద్రోణుండు దుర్యోధనునితో బ్రసం 

గించుట్క అతండు చెప్పినహితము 
అవి 

వరధూమశతువువ లె మిన్ను ముట్టి 
గాఢవిస్ఫూ రులు గనుపక్షైనదిగొ 
రూఢిగా గండ భేరుండ ధ్యజంబు 


ద్వితీయాశ్వాసము 


వాంజెపో భీముని వరనందనుండు 
వాండి మించిన మవో వరబలాధికుండు 
అరిది ఘటోత్క_చుం డరుదెంచె నింక 
హరిహర బహాల శన శక్యం బె! 
త చ 

యీకర్టుసాహసం బెంలైనం గలదు! 
చేకొని యొశబున్లి చెప్పెద వినుము 
ఎవరై నం దనబలీ యెదుటి బలి యును 

ఆశీ శీ 
వివరించి చూడక వేగిరవడిన 
మనుజేం వ్ర మోసమా మానుము కినుక 
చెనకిరో ని న్నేమి చేసీరో వారు 
వారితో నీ కింత వైర మేమిటికి ? 
ఫఘాోరరాతసులతోం గూడి యున్నారు 
గరిమెతళో బంధువరములు మోారు 

౧-౪ 

వరుసతోం బురిం జేరవలనీతి'ేని 
వడుచుబుదులు మాని పోండవేయులకుం 
గడిమి సవనోయంబు గండు వేవేగ, 
అది సరిపో చేని యవనీత లేం ద్ర | 
కదలు శీఘ్రంబునం గరిప్రురంబునకు 


2483 


910 


920 


929 


244 సౌగంధిక ప్ర సవాషపవా రణము 


మనము వచ్చినయట్టి మర్మ ము ల్యినిన 
నిను సాగనీయండు నిర్హరాహితుందు; 
అన విని కోపించి యాచార్య్యు మోము 
గనుంగొని యి ట్లను గమలా పవసుకుండు, 980 
పరమాన్న 'మొబ్బట్లు పప్పూ బూ రెలును 

అధీ కర్ణు(డు ద్రోణుని దూషించుట థిఆా- 


బరువంపుశిఖరులు పచ్చళ్లు తేనె 
లొరవై నకూరలు నూరగాయ లును 
బరకాళవెరుంగుతోం బరిపూన్ణ ములుగ 


చారణ ల్లావింప బ్రౌఘులు గాని 935 


మీరిన పనులకు మో నెంత దవ్వు! 
అధికు నల్చుని-జేయ నల్పమానవ్రని 
అధికునిగాంబచేయ నటునిటు. బొరల 
విరిపోటు6 గల్పింవ వికలము ల్సేయ 
బికుదువాక క్థిము లాడ చెక్కు_లు పేల 910 
'వేలారువిధముల విమతులం బొగడ 
నలిన పతికారర మెంతయు. జెరుస 


ద్వితీయాశ్వాసము 245 


మీరె సమరులు! మిము నెర నమ్మి 
ధారుణీపతి వచ్చెం దా వెళ్లగా! 
గొంటుసుద్దులు చేరి గూయనేగాని 945 


బంటుపంతము లేల చాపనయ్యలకు! 

అదె స డని యడరు గల్పింప 
'బెదరునే కర్ణుడు! వేల నేమిటికి! 

మొనమాట' లనిన శేషుని గుండె లవియ 

విను నీతనూజుండు విక భరయ నొంద 950 


నీవు సిగ్తువహింప గృఫపుండు ఛేదిల్ల 
గోవిందు. డెందము గొందల మంద 
గరుణ పాండవుల వె 6 గలవారి కెల్ల 
విరవిర హృదయముల్‌ పలి చ్యెల్లం 
ఈ "౧౫ 
దలపడి శీముననందనుని ఖండించి 955 


మలనీన మా చి కుమారుల జంవి 
తెగువ ఘటోత్కచుం దెగటార్చకున్న 
నగ! మీ రందఠు నను జూచి నవుడె 
యన విని కృపుండు మార్తాండనందనుని 


246 సౌగంధిక వ్రనవాపహారణ ము 


==్రెర్టీ కర్ణ కృ పాచార్య సంవాదము ధియా 
గనుంగొని డగ్గరి గద్దించి పలిశె, 
మేలు! మేలుర! కర్ణ! మేదినీరమణుం 
డాలించి వినుచుండ నాడినం జెల్లి 
వద రెదు (చ్రాపదీపతులకు నీకు 
మది నెంచంగా హా స్తీమశ కాంతేరంబు; 
వారి యేవురిలోన వాసవతనయు. 
డీరేడుజగముల నెనలేని మేటి; 
అరయంగ నీకు దై త్యాధీశునకును 
మరి తృణ మేరుసమానంబు లగుట; 
నిరవొంద భీముని నెంచ నేమిటికి ? 
నరయ హిడింబ బకాసురు ల్ఫ్భాతీ. 
హారిపు త్రుబలిమికి యం త్‌ మత్స్యంబు 
నరుడై న చిత్ర నేనాదులు సాథీ. 
పాండునందనులతో. బగ గొనుబల్ల 
గొండతోం దగరు డీ కొనునట్లు గాదె; 
ఎందైన ఘనులానా వ్పెటుగరగ రాదు 
వందలే పెద్ద బాశెడునోరు 


060 


00రీ 


970 


9rd 


ద్వి తీయాశ్వాసము 


మాయుే! నినువంటిమగంటిమి బంటు 
-ఈ యోధవరులలో నెవ్వరు లేరు! 
మ దెటుంగవు వద్దుమోరినపనులు 
గాదన్న వారల గరువం బోయెదనవు! 
కలగవు నీ గెలుంగవు మొల దెచ్చి 
వలని వై బెట్టిన వైఖరీ నీవు 

తలవెట్ట పరువె_త్తం దలంచుకొన్నాండ 
విల నీకు వగచు వా నెవ్వరు లేరు 
నీపషల్ము. నెర నమ్మి నిక్కు_వ మనెడి 
భూపతి కొకయింత బొక్కెద మిపుడు? 
నెలవైన మాబు” నీ వేల వినెదు 
'చెలంగి దైత్యుండె బుద్ది జెవ్చెడు నీకు 
కలకపుళ్లుడిని నిక్కంబుం బల్కి_నను 
నిలుకడగా నీత నేరనివారి 

గంగమ కొనిపోవుగాని మాకేల! 
అంగ రాజ్యాధిప యరుగు పా మనిన 


“0 కర్థు(ఢథు కృపున్నిపై కురుకుట థ్రిత్రా= 


నొదిరి కోపించి మహో గుఃడై కరు 


247 


935 


990 


248 సౌగంధిక ప్రసవాపవా రణము 


డుదుటునం గృషునిపై కురికి ఖడ్డంబు 
యులివీంచి వేయ నశ్వజ్థామ గినిసీ 995 
తళతళ మనుగదాదండంబు బూని 

అరి అశ్వస్థైమ కట్టుని శిరము మోదుట ధ్రితా- 
వాలు చూూర్ల ముచేని వనజా ప్పసుతుని 
ఫాలంబు వ్రృయ్యలై పగల మోదుటయు 
బెడిదంపుమూర్భల బెట్టుగా థార్తి తిం 
బడి లేచి యినజుండు ప్రశయమాస్తుండ 1000 
సదృళుం టై వేర్చి యాచార్య్థీనందనుని 
సొదుకర నడిరొ"మ్లు గుప్పున బొడువ 
నది దాకి గురునూనుం డర్మ_నందనుని 
గుదికిలం బడ దోచి గుండియ ల్పగుల 
బిడికిటం బొడిచిన భేదిల్ల కతండు 1005 


అధీ కర్ణ అః కాలుల యుద్ధము be 
తడయక చంగున దాటి వేరొక్క. 


కరవాలు శేడెంబు “కొని నడచె 
కురువీరు లద్రువ గగోలుగా నార్చి 


ద్వి తీయాశ్వానము 249 


యడిదంపు పలక రయంబున బూని 

నడ తెంచె యాచారస్థనందనుం డప్పుడు; 1010 

తడంబడి కారర్థింబు దస్పె నటంచుం 

దొడిబడి నరదంబు దుమికి యే తెంచి 

నరపతి యిరువురననడుమ దాం నిలిచి 

గురునందనునకు 'మ్రక్కు_చు మస్తరించి! 

గరిమతోం గర్లుని గాంగిటం జేర్చి 1015 
అధి దుర్యోధనుండు వారిని చారించుట థణా- 

సరసోకులను వారి సమ్మతిపణిచి 

పలుమరు గగ్ఫుని భావించి మాచి 

పలికే నెయ్యంబుతో ఫణికేతనుండు 

ఇ్రదియేమి రాధేయ యేల పోరెదవు 

పదుగురు గా దన్నపని నేయందగదు 1020 

విహితం చెలుంగవు వినుము నాబుది 

బవజన ద్యేషంబు భావంబు గాదు 


1. గురునందనునకు , . .క్కు_చు కున్తరించి (క) 
షస ప్ర మ మ 


250 సౌగంధిక, ప్రస వాపవా రణము 


తనర నీ వేగి ళా త్రో వులం గెల్పినను 
నవెద్ద లెల్లను మనలోని వారె 
అటుగాక వే రొక్క జైన నీఫుణ్యు 1025 


లటువలి గావలె ననియొడివారె 
ఈమవోతులమాట లెన్న్నైనం గలవు 
అా్య్ట్ర Qa. 
నామాట మోరకు నాయన్న నీవు; 
అని బుష్ల చెప్పిన యటువలె కద్దు 
ననుజులసుతుల నేనాధి నాయకుల. 1080 
గనుగీటుటయు మహీకాంతునిబుడ్షి 
విననికై వడిం గురువిభు ధిక్కరించి 
ధనువులు మ్రాయించి తముకము బించి 
లం! 
ఘనవాహినులతోడం. గదలి రెంతయును; 
మచ్చరంబున మదోస్మత్తులె కెరలి 1035 
ధుటోక్క_చుడు ధర జునితోం 
ఆం | కారవులరాక నెలింగించుట } om 
విచ్చలవిడి కురువీక పుంగవులు 
వచ్చు నగ్గలిక భూవరుల మోవారము 


ద్వితీయాశ్వాసము 


లచ్చెరుగొని చూచి యనురాగమొంది 
శౌర్యవిస్ఫూర్తి రాతసచక్రవర్తి 
తూర్యము ల్పూరించి దోళ్ళ కి మించి 
భరులు మై్రాయించి పృథివి గంవింప 
దారుణసింహనాదములు చేయించి 
దండి బారుల నెల్లం దగ నేర్పరించి 
పాండ చేయుల చెంత భద్రము ల్పేీ 
బలువడి దక్కిన న. నెల్ల 
నెలగోలుగావించి హెచ్చి శోధించి 
తనరార ధర్మ నందనునకు మొక్కే 
జననాథ కురువీరనె నై న్యంబు "గెరలి 
ప్రాకటంబుగ స స_ప్పపాథోధు లెలమి 
యే కార్ల వంబుగ  'సళెంచులీల 
హొలదీర జగడంబుం గోరి వచ్చెదరు 
తలకక మికూర్మితనయుని కిఫుడె 

నెల విమ్లు కరిఫురి చేర్చి వచ్చెదను 
తొ"లంగక నిల్చినం దునిమి వై చెదను 
నావిని ధర్మనందనుండు చింతించి 


251 


1010 


1045 


1050 


1055 


259 సౌగంధిక ప్ప సవాపహ రణమా 


భావించి కౌరవబలము వీహీంచి 
దిటము దొొలంగించి తెగువ చాలించి 

థి ధర్మజుని భయసంతాపములు ధియా 
కటకట పడి ఘటోత్క_చున కి ట్లనియె 
దనుజూధినాథ యెతంటికార్య మొదవె 
ధనపతిచే వాయుతనయుండు చిక్క 1060 
మనము దురోక్టిధన మండ లేంద్రునకు 
ననిలోనం జిక్కితి మయ్య కుమార 
అక్క_టా నిల్చి పోరాడంగా నోవ 
మెక్క._డం జనంగల మెవ్యండు దిక్కు. 
చండబలోద్దండసావాసాంకుండు 1065 
గాండీవి వచ్చిన గాచుగా మనల 
క వడిదక్క. యో కౌరవావళుల 
నెవ్వరు గెల్వ లే రీధ రాస్టలిని 
కూరిమి చెక్కి ౬ గొట్టితే పాలు 
గాశెడుబాలన్రు గదవన్న నీవు 070 
గురు భీవ్వ కృప కర్ణ గురుతనూభవులు 


ద్వితీయాశ్వాసము 


సురలతోం బోరి మెచ్చులు గన్న వారు 
థా_రాషులు సోమద_్త బాహ్లికులు 
వార్త కెక్కిన శ "ర్భృవరబలాధికులు 
శకుని భూరి శృవ నై ంధవాదులును 
మకరాంకవై రితో మార్కొనం గలరు 
పరువడి నిటువంటి బలియురతోడ 
నరుదై న సకలయోథావళితోడ 
నేరీతిం బోరెడ వెట్లు గాల్చెదను 

వీరా గృగణ్య యేవిధ మింక ననిన? 


వైరము చెప్పుట 


మేనెల్ల నిక్కించి మోసము బ్రీటి 

పూని వెల్లుగ నార్చి భుజములు సరచి 
థారుభపతిమోము. దప్పక చూచి 
-ఈరితి చింతింప నేలయ్య మోకు 
అతణబలళాలి యావాసుసుకుండు 
యయుల ఖండించి యరుదెంచు నిపుడె 


ఘటోత్క_చుండు ధర్మ రాజునకు } 


లన్‌ త్ర 


10/5 


1030 


1035 


254 సా ంధిక వ్ర నవాపవారగను 


దుర్గను లగువీరిం దునుమ పోందరుమ 
నర్జనుం డేల? యోధరాధీశచం ద్ర 
కురుబలంబుల నెల్ల. గూల్సి నే నిష్పడె 
మెరువడి నీచేత మెచ్చు లందెదను 1090 
వలనొప్ప నే చిన్నవా(డను మోకు 
కలనిలో రిపులకు గాలమృత్యువను 
ఈకురుబల మెంత! యెల్లలోకంబు 
లేకమె వచ్చిన నేగెల్లు నివుడె! 
కలనిలో. జంపక గౌరవాధిపుల 1035 
బలిమిచే పట్టుగ బట్టుకవచ్చి 
డిమి మూపాదవపంకజముల చెంత 
బడ వై వకున్న మోాపట్టిని గాను; 
నను జూడుమని సీంహానాదముచెేసీ 
జననాథు ననుమతిం జయ్యనం గదలి 1100 
తననై న్యముల కెల్ల దగంజేయి మూాపీ 
కనలుచుం గలనికిం గదియించుటయును 
ఆమయెడ దనుజనై నము లేవుమిరి 
కో యని దిశలు గగోలుగా నార్చి 


ద్వితీయాశ్వాసము . 255 


గుములై న వారిణంపుగుంపులమిాం:ద 1105 
గనుకించి దుముకు నింగములచందమున. 
గసరుబలంబుల నెల్ల గుంపులు చెరచి 

వరుసతోం జిందరవందర లేసి 

పదియు నిర్వదియు నేయబది నూరు వేయి 

పది వేలమందిని బట్టి యొక్కరుని 1110 
గిటగిట కోరలు గీటించి తలలు 

వటుకు పటుక్కు.న పగులంగ గొరికి 

కుటుములౌ హాయములం దొక్కి. వేదండ 
ఘటలళిరంబులు కబళించి నమలి 

ఏీరశేనలమో(ద వెగదండ నురికి 1115 
నేరెము ల్ఫారించి వ్రైవులు దూరి 

గళములు గరచి రక్తము లూర్వువిడక 

కళ నగభం (ద్రావి చెగ్గడిలంగ( ద్రే్చి 

పొజ్తున మెదడులు జులు మఏంచి 

'ఏజ్జుగుజ్రున రొప్పు గుండెలు నమలి 1120 
నుచబొమ ల్వడి వెట్టి గద్దించి గదిమి 

ఫనువులు విరిచి సాధనములు పెట్టు 


256 సౌగంధిక ప్ర సవాపవారణము 


చేసీ ఛతృ్సంబులు చించి ధ్గజంబు 

లాసించకుండ బోకార్చి శంఖములు 

వూరించి బెట్టుగా బొబ్బలువెట్టి 1125 
"భేసపలు మ్రోయించి ఫీతి పుట్టించి | 
వగటున చతురంగబలములం: దరమి 

పాగెక్కి. యటు బోకు పోకు. డటంచు 
వెన్నంటి యరికట్టి వికలము లేసీ 

మిన్ను విట్టలుపార మెరిసి యార్చినను 1180 
కావు కావు మటంచు గర్హుం డున్నెడకు 

వేవేగ గౌరవవీరనై న్యములు 

పర తెంచుటయు గాంచి, వావనిపట్ట 

శరళ శాసనములు సంధించి నిగుడి 


తరి కురుపాండపుల రుద్ద ను te 
తేక్క_క కర్ణుని. డా సిజృంభించి 113¢ 
వెక్కు_బాణంబుల భేదించి వలికె 
మాయయ్యలకు నీకు మాయనివగలు 
పాయని కోథముల్‌ బలనీ యుండంగను 


ద్వి తీయాశ్వాసము 


గనుపడు వేళల గారవకోట్ల . 
దునుమాడి ధర్మ సుతు! నిచేత ధరణి. 


నేలింతు నని మది వో 

నేల వచ్చితి రిం నెందుం బొ చ్చెదరు 
రవిసుత నిను జంపి రారాజు ద్రుంచి 
కవినీ దుక్నాసను ఖండించి శకుని 
దునుమాడి తక్కిన దొరల మర్దించి 


ఘనవై భవంబులం గరివురి కరిగి 
గట్టిగా పాండవాగ్రణికి నే నిపుడె 
పట్టంబు గట్టుదుం బటుళ క్రి మెరనీ 
ఆనితనయరదంబు నంటగాందోలి 
ఘనశిలీముఖములు కర్భునిమిాయదం 
గురిపించి పడగలు గొడుగులు నించి 
వరధనుర్చాణముల్‌ వ్రయ్యలుచేని 
యరదంబు సారథి వారుల6 చెండాడి 


కరవాలమును పల్మ_ కీవచంబు దునిమి¥ 


1 కరవాలమూను పల్క_ కవ్వంబు దునిమి (ట) 


9 


2ైగ్ర్‌7 


1140 


11465 


1150 


258 సౌగంధిక వ నవాపవారణము 


ప్ర 
పరువడి శకుని వెంపరలాడి గదిమి 

వర యోథవర్యుల వరుస ఖండించి ' 
యొగి దుస్సనేనుని యుదుశుల్ల నడచి 
కు విజృంభించు దై. తేయునిం గాంచి 
"పజొక్కురథ మెక్కి వి ల్లొండు దాల్చి 
ధీరత నెదిరి రాధేయు డి ట్లనియె 

ఒరి నిశాచర యుప్పాంగ నేల 
నూరతచే నెందు చొచ్చిన నిన్ను 
వుడియించి ధర్మజు మర్దించి కవల. 

బడ నేనీ పాంచాలి! బట్టుక పోదు 

నని నారసంబుల నతనివి ల్లునిమి 
ఘనతరధ్యజము చీకాకు గావించి 
గొనకొని యరదంబు గూల్చి దై లేయు 
తను వెల్ల జర్షరితంబు గావించి 

బలముల శరపరంపరల జక్కౌాడి 

తలపడి రథికులతలలు ఖండించి 

కినల నారింట నాగ హమున నొంచి 
కిషిసీ ధర ,జామో(ద గమకిం చుటయును; 


1155 


1160 


1165 


1170 


ద్వి తీయాశ్వాసము 


అలుక రెట్టించి యాయవనీశ్యరుండు 
వ భయకాలాంతక పృతిమాను6 డగుచు 
పృథివి ఛేదిల నార్చి వేర్చి మాణిక $ 
రథ మొప్ప నెక్కి. బల్‌ రథికులం జంపి 
రవిసుతు6 దాకి నారాచజూలముల 
కవచంబు విలు తురంగముల సారథిని 
చెలరేగి యింతింత చిద్రువలుచేనీ 
మలనీ యొక్క_మ్లున మకుటంబుం గూల్చి 
యెక్కెడునరదంబు లె త్తేడువింద్లు 
చెక్కలు గావించి శరములు నజిీకి 
సాయకప్రతతిచే జళుకు ఫుట్టించి 
కాయంబు జల్లెడగంన్లు నేయుటయు; 
కలగి రా భధేయుండు కౌరవాధిపుని * 
బల మున్నయెడకు నిబ్బరమున 'బెగడి 
తలవీడ బార న త్రేట్‌ దైత్యవిభుఃడు 
నిలునీలు మని యార్చి నిగుడ వెన్నంటి 
యినసుత వాండె ని న్నేలినవాండు 


గొనకొని నిను. గాచుకొనుగానిం విలువ 


259 


1175 


1180 


1185 


11£0 


260 సౌగంధిక పృసవాపవారణము 


తలయ నేవేళ మంత్రములు బోధించు 
చెలి వీవు గాపాడం జెల్లదె నిన్ను 
మారాజు బెగడ మా మేదినీళశ్య్వరుండు 
గారవింవంగ నిన్ను ఖండింతు ననుచు 
భాసిల్లు నొక దివ బాణంబు వొదిగి 
యేసీన మూర్చిఫీ యిల జ్‌, నతడు 
సృకటించి కర్ణుని పా ళుల్లం జూచి 
శకుని దుళ్శాసనుల్‌ నై న్యంబుత్‌ గ 
రహివేరుగల మవాోరధికులతోడ 
వహిశెష్కు. నెక యోధవర్యులతోడ 
దనజాధినాథు నెంతయు6 జుట్టుముట్రి 
సుని౪తాస్త్రంబుల సోన నముంచుటయు. 


1200 


గనుంగొని యాఘబోత్మ_చ( దుక్కు మోరి 


ఘునతరదివ్య మార్గణజాలవృపి. 
గురియించి బలము గ గోలుగా నీకి 
కరివారిరథ యో ధగణము ల. ద్రుంచి 
చేరి యొక్కట దుష్చనేను మంచి 
థారుణి నతిథో త్తములం జక్కాడి 


1205 


ద్వి రీయాశ్వాసమా 


వీ రాధివీరవహాంనీరులం జంపి 
కౌరవాధివునివై గమకించుటయును; 
అవనీశుసోదరు లకవదిమువ్వు 
రవిరళధృతి. “నడ్డ మె నిల్చుటయును; 
వారినంద ఆం స్‌ల్చి వడి నేంగు చేర 
థారుణీనాథునందనులు 'వెక్కండ్రు 
గృక్కున నెడసొచ్చి గదిసి పోరుటయు; 
సక్కు_దూరుల నెల్ల నవలీలం దునిమి 
సమరాంగణమున మూార్భలం బడియున్న 
ద్యుమణితనూభవ దుళ్శాసనులను 
కడువడి శిరములు కబళించిపట్టి 
బెడిదంప్ర ఖడ్దంబు6 బెరికి బెట్టార్చి 

5 డిమితో గంథను:ల్‌' ఖండింపవంబూని 
తడయక మదిలోన దండ్రుల ప్రతిన 
దలంచి యంతట వారితలలు._ మన్నించి 
నలువోంద నొక యోజన ప మాణంబు 
భోరున దప్పి నంభోవీథి వైచి 
కౌరవాధిప్రమోము. గనుంనొని పలికె 


261 


1210 


12105 


1220 


1220 


262 సౌగంధిక ప్ర సవాపహ రణమా 


హా గాత | దుర్తార్ష! కుటిలమానసుండ! 

వీర నీతమ్మ్లులు వీర నీసుతులు 

వాడె సీయనుజుండు వాడె కర్చుండు 

పోండిమి జముంజేరం బోవుచున్నారు; 1230 
గొనకొని విడివించుకో పోదు రమ్ము; 

జననాథ నీసాహూసంబుం జూచెదను 

అలగి వీరలం జంపునప్పుడుగాక 

ఎలమితో నీశౌర్య మెపుడు చూ పెదవు 
చెలనేంి నీవు వచ్చిన పని యేమి? 1235 
యు లుకుపట్లక నూరకుండుట యేమి? 

యోాక్‌ కలుషాత్త కు లీల్లినం జేరి 

నీకు దుర్శంత్ర ముల్‌ నేర్చవా నెవరు?! 
ఇటువంటి చెలికాని నెడంబానీ రాజ 

మెటువలె నేలెద వీబ్రదు కేల? 1240 
మావారి మును బలుమాయల( గెలుచు 
క్రైేవసంగరమున “గెలువుమి నన్ను 

ముస్ను నీ దురుణంబులు చాల విందు 

నన్నుంచి యెంత కాంతగుణంబు గలిగె! 


ద్వితీయాశ్వాసము 


దురమున నను డానీ తొడర లేవేని 
కరిఫురివై యాస గదలించి చనుము; 
అనీచు నుల్లాసంబు లారాజు నాడి 
వనజా ప్పసుతుని భూవరుసహోదరుని 
వ్రలమోందంబడిరేని యీాల్లుదు రనుచు 
నులుకుచు. బట్టి వేతొకచోట నునిచి 
శకుని దూరి నికాతబాణముల 
వికలంబుచేసీన వెన్ని చ్చుటయును 
ఘాత చే నగలించి గర్జించి గోర్చి 
నీతిగా విది నీకు నృపతి చూడం౫గ 
పోదువా! వె న్నిచ్చి పోరిలో నిటుల! 
నేదక్కు. నేంగిన నేల పోనిత్తు 
ఆనాడు బలుసవోయంబు ఛచెేనితివి 
యానాండు నిను జావ నిచ్చునె రాజు! 
అదిగాక నీకు మేనల్లుడు విభు:డు 
కదనంబులో నిన్ను గావంగా éca!: 
విలువుము యోధుల పిలువు రారాజు 
దలనుము నీకుల దై వంబు నిపుడె 


268 
1245 


1250 


1255 


1260 


264 సౌగంధిక వ్ర సవాపవారణము 


ఖ్యాతికి నెక్కుసంగరభూమి గాని 

తాతయ్య మాయజొదంబులు గాన్ర; 

వలనొప్ప ఘో రాహవస్థలి గాని 1865 
చలపట్టి పోర నీచావడి గాదు; 

పాలుపాందు ఘవశరంబులుగాని నీవు 

పలికిన ట్లనె బడ బాచిక ల్లావు 

నలువంద' దానవ నాయకు లొని 

బలుమాయలను బన్న పాండవు ల్లారు; 1270 
పోకు పో కిట యెందు బోయిన నిన్ను 
చీకాకుపరచక చేగాచి విడువ; 

నని పల్కి ఘోరదివ్యా న్రంబుం దొడిగి 
గొనకొని రధథమువై గూల నేయుటయు 
గనుఃగొని గురుడు గంగానందనుండు 1275 
కనలి మిక్కిలి ఘటోత్మ_చునినై దాకి 

నిలు ద్రుంచి యరదంబు వికలను ల్బేనీ 
చలమున వాయముల సారథిం దునిమి 

ఘనతేర దివ్య మార్లణములు వొనిపి 

2 జే ఒం దే ుంగటును నించుటయును 


ద్వి రీయాశ్వాసము 265 


పవనతేనూజునిపటి పదునాల్లు 

భువనము బ్రలంగ నద్దు తముగ నార్చి 
శాలాంతకుని లీల గద యొక్క. చేత 

కూలంబు నొక చేత సూటిగా బట్టి 
గురుభీష్యకుల మిోా6ద. శోధించి గదిమి 1285 
వరనుంతే యుతముగా వ వై వె; వై చుటయు 

నవి రెండు చండమార్తాండ తేజముల 

వివిథాగ్ని లీలలు విస్ఫులింగములు 

గృక్కు_చు దళదిళల్‌ గ్రమ్మి యేతేర 

మక్కువం గాంచి భీష ద్రోణు లప్రడు 1290 
గరుడ పావక రా చ్‌ కమలా _ప్రకులిళ 

వరుణపన్నగ మేఘవాయు బాణములు 

నిగుడింప నవి యెల్ల నీలు గావించి 

తెగువ చే తెంచిన దివ్యాయుధములు 

గనుంగొని గురుడు గంగానందనుండు 12905 
జననాథుసోదరు ల్లగతీశ్వరుండు 
గురుతనూభవకృపుల్‌ కుంభినీధవులు 

సరువడి భగద _త్తబాహ్టాకముఖ్యు 


266 సౌగంధిక ప్ప వనవావపహారణము 


లవిరళ దివ్య శస్త్రా,స్త సము ల్లానుప 
నవియెల్లం బొడి నేసి యరూదెంచటయును; 
అదియెల్లం బరికించి యాచారుస్ధం డుదిరి 
యిదె మహో ప్రళేయంబు లేకెంచె నింక 
వడి నాయుధంబులు వావానంబులును 
విడిచి కరంబులు వెస ముకుళించి' 
యెదురుగా నిలిచిన యీనేన లన్ని 


బ్ర దుకుట నిజము శె"ర్యముం జూం జెల్ల 


దని యెలుగె ర్తి వైన్యంబుల. జూటి 
జననాథురథము పై (6 జంగున దాటి 
కౌరవాధీళుని కర మవ్చళించి 

ఛారుణి లంఘించి తగ నిల్చుటయును; 
చిటిముడివడి యోధ శేఖరు లెల్ల 
దుటుకున నరదముల్‌ దువి. 89 నేన 
లటువలె గరిడురంగాయుథావళులు 
_వటుగతి విడిచి చొప్పడ నిల్చటయును 
నతిరయంబున తన ధ్‌ న్నరమ 
ప్రతిభ నేతెంచి మేంభద్దీ ప్ర మించి 


1300 


1305 


1810 


1815 


More 


బాలాతవములీల పరస 
కీలలు బర్వించి శేడించి మజిలె 
దనుజూధినాథు. డంతటం బోక గారలి 
ఘనరథ మెక్కి. సత్కాాం డాసనంబు 
కరమున సంధించి కాండజాలముల 
గురు రాజుమకుటంబు గూలంగ చేసీ 
గంగాతనూజు నొగ్కట స్రక్క-ంజేసి 
సంగరంబిన రెంట నైంధవు నొంచి 
గురుని మూడింట గగ్గోలు గావించి 
గురుసుతు నాల్లింట గుదియంగా నేసి 
దారుణంబుగ భగదత్తు గక! 
నారింట బాహ్లికు నని దూలనే 
కు నెన్తిచెంట భూరి శృను పదింట " 
నృవుసహోదరుల ఫూనికల నేనూట 
నలుకమై నేసి నైన్యము నుగ్గు చేసి 
మలనీ యాళకునివై మరలి శోధించి 
చలవట్టి రథమువై 6 జంగున దూకి 


తలద్రె ౦వ గమనించు తమకంబు గాంచి 


267 


1320 


1325 


1330 


268 సౌగంధిక ప్రసవావవా రణము 


యరదంబు నూకి డాయంగ నేతెంచి 1335 
కురురాజు గనుంగొని గురుం డిట్లు పలికె, 

మను జే౨ ద మా మేనమామ యవస్థ 
దనుజాదినాథు నుద్దండంబు జూడు 

సాగవ్రు మనసాహాసంబు లిచ్చోట 

వగతి నిది మాన్న నెవ్యరికశము 1810 
కోవంబు చాలించి గుకుబంధుజ రుల 

గాపొడి నిను నీవ గాచుకొ మింక క్ట 

చేరి రక్కసునితోం జెలిమి వాటించు 
పోరాటములు మాని పుం చేరకవలయు 

పడుచు పాపం డటంచుం బాటించవలదు 13815 
పిడుగు కొొంచెంచైన బెడిదంచె గాదె 

ఈ నరభోజనాధీళ్వరు నెంచ. 4 

నానాటి రావణు నంతటి మేటి 

యనిన నంతయు నిశ్చయం బని బెగడి 

తనమది చింతించి ధరణిశ్వరుండు 1350 
* తనయులు హితులు బాంధన్చలు సోదరులు 

ఘు యోాధనర్యు లు గలనం గూలుటయు 


ద్వి తీయాశ్వాసము 269 


దనుజనాథుని. గెల్వం దరముగా దనుచు 

మనుజవల్లభుండు వేనురు దలంపుచును 

మదమున లంఘీ౨చి మగటిమి డించి 18355 

యుదుటు దోలంగించి యుబ్బ దగ్చించి = 

యరదంబు దుమికి చయ్యన తలవాంచి 

పరువడి నెడ సొచ్చి భళీ యని మెచ్చి 

కరము కరంబున గబళిం చిపట్టి 

సురవై గి వదనంబు జూచి యి ట్లనియె 1350 
దుర్యోధనుడు భుటోత్క_చునితో సంధి } an 
యొనర్చి పొండవులకుసవోయు.డై పోవుట 

అనఘాత్మ మోకు సవాయంబుగాంగ 

జనుచెంచువారితో సావాసం బేల 

కాదుగా పాండవకెరవు లనెదు 

భేద మే మున్నది! ప్రమ నూహింప 

నొగి వారు మేము నీ కొక్క_ట గాదె! 1865 


పగవానివలె నెంత పనులు చేసెదను 
మలనీ అద్దము వయ మా మోందలాక 


270 సౌగంధికప్ర చ సవాపహరణము 


బొలుపాంద దూరము పోయివచ్చెద వె. 
చను నింటగాల్సి రచ్చల గెలవలయు 
ననెడిసాటువ నిజ మాయె మాయన్న 1870 
ధనవతిమింద యుదమునకు మనము 
చనుటకు నీదివరశరకౌళలంబు 

నీసాహనఫా)ఢి నేజూడవలనీ 

నైన్యముల నెల్ల మరలింపనైతి. 

నిన్ను నీశౌర్యంబు నీకొళలంబుం 1875 
గన్నులవండువగాం జూచినాండ 

మాయయ్య వాౌదువు మాయు"ే! మేలు 
నియంత ఘను లవనీసలి గల! 

యని ఘటోత్మ_చు( దన యక్కు_న జేర్చి 
తనరంగళోకుని వై  దముకంబు నూని 1350 
దనుజవీరునితోడం దన నేనతోడం 

జని ధర్మతనయున్లిచర ణాబ్దములకు 

గరిమతో మొక్కిన గని ధర్మసుతుండు 
'వరుసతో దీషోచి వారి, కందతికి 

సరసఫీలల నుపచారము లేసీ 18395 


ద్వి రీయాశ్వాసము 271. 


ధర వ్రీల శంఖనాదంబు పూరించే 

తతళ క్రి ధర్మనందను నాజ్జ6 బూని 

యతివేగ నుభయనై న్యంబులు గదలె 
శరజా_ప్రతనయదుక్నాసను ల్లూర్ళ 
లరయంగ చెలిసి వివ్యాలచిత్తు లగుచు 1390 


'మొలకసీగ్దులు మొగంబుల నావహింపం 
దలలు వంచుకయున్న6 దగ నిరీట్రీంచి 
గురునూను( డంత నర్కుని నుతుం గాంచి 
విరుగుట దిరుగుట వీరుల కెల్ల 

గలదు నీతరమునం గలుగునే కర్ణే, 1 


(౨ 
ల 
Ct 


అల ఘటోత్కచుని సావాసముం జొచితివి 
సెలవుగా మాబుద్ది నిజమాయె నింక 
ములును దాక[గలాని మొగ్గ "వ్యాది 
వోటకంబుగ మించి నాడరా దనెడి 


1 విరుగడ తిరుగడ పీరులశెల్ల 
గలదు నీ తెరగున గల్రెచే కర్ణ (త్ర 
2, ములును దాకినంగాని ముగ్ద రెవ్వారు (చు 


272 సౌగంధిక, వ్ర నవాపవా రణము 


మాట యొక్కటి గాక మజీయొండు గలదె1400 
పాలుపొందంగా మించిపోయిన సిగ్గు 
తలపోసు కొన్న నెంతయురాదు వినుము 
చెక్కు_మాటలు' మ ఇ లెడువాని 
"కెక్కుడిసిగ్దు నీ కేల 'దింలంప 
పాగరు నుద్దండంబు. బుట్టక యుండ 1405 
సుగు లడంగించె రతోవల్ల భుండు | 
నిలువుము శాంతంబు నీడొధర ంబుం 
దల(ప్రమో యిశనైనం దలదాశె నంత ' 
అనుచు. జిల్లులు వోవ నాడినమాట 
'లెనయంగ' చిలుకులై హృదయంబు గాడి! 1410 
"వనకముందజ. జాచి వికలంబు నొంది. 
వినియుసు విననట్లు వెస నేగుటయును 

థి నలకూబరుండు యుద్ధమునకు సన్న ద్ధుండగుట de 
అక్కడ సకల నై నృపమేతుః డగుచు 
జక్కు_లరాపట్టి చను చెంచుటయును 


ప మునమునాలాతా. 


1]. లెనయంగ ములుకులై హృదయంబు గాడి (కచ చ) 


ద్వితీయాశ్వాసము న 
దుర్వార శర్య్భసందోహా ప్ర, వచండ. 
గర్వి తారి మచేభకంథఠీరవ్చండు 
ఫీమబలాఢ్యుండు ఫీనునేనుండు 
భూమి తల్లడమంద భుజగంద్రు( డదర 
చారలు ద్రుశ్లీ ది కృటను లల్లాడ 
భోరున శంఖంబు. బూరించుటయును; 
తనమది నుప్పాంగి తమకించి ధర్మ 
తనయుండు నాగశేతను నిరిత్నీంచి 
అదె విను భీమళంఖా రావముహిను 
కదనంబు చాల నగ్గల మయ్యె నే మొ 
వదపదం డని బెట్టు పలికిన వెగ 


గదలి యాభీముని గదియంగా నేగి 


తనకు (మ్రొక్కిన వాయుతనయుని (గ్రుచ్చి 
యొనరథ గౌంగిటంజేర్చి యుప్పాం7” రాజు 


పావని యషప్పు 'జాపాంచాలివు శ్రి 
భావించి సంతోషభరితు(దై చౌొచి 


273 
1415 


= 1420 


425 
=యైధ్రి ధర్మ రాజుఖిమునొ' ద్దకువచ్చుట శ్రితా- 


14180 


274 స్లోగంధికబ్రసవాపహరకాము 


యరదంబు డించి నెయ్యమున లాలించి 
తరుణికి గములముల్‌ దండలు గవార్చి 
గురుతుగా నొకకొన్ని కొప్పున నునిచి 
మరికొన్ని చిత దామములు గవార్చి | 
కరుణతో నిఖలాంగకముల నమర్చి . 1485 


అరవిందముఖినుతు లంగీకరించి 
కవల ఘటోత్కచు6 గెంగిట నలమి 
కువలయాధిపుం జెంతం గొలిచియున్నంత 


అమరావతిలో నర్జునునకు నారదుండు భిమునకును గుబే 
రునకును సంభవించిన యుద్ధముసంగతిని దెల్పుట. 


తిలకింప నమరావతీప్రరంబునను 
బలు దెజ(గుల దిశాపతులు గొల్వంగను. 1440 


తొలుగక రంభాది తోయజూననలు 

నలువున చెలరేంగి నాట్యము ల్సలుప 

నాక గంధర్వ కిన్నర యత. గరుడ 
రాకేందుముఖులు పరాకులు దెలుప 

వోభీ వమూరంగ జయంతుం డర్జునుండు 1445 


ద్వి రీయాశ్వాసము | 275. 


మ్రోల గనార్చుండి యామోదింపుచుండ 
వలనొవ్చ బలువై భవంబులతో డం 
గొలువున్న సురరాజు కొలువులోపలను 
నరుని వీతీంచి యానారదమాని 
వెరవొప్ప నందటు వినగ ని ట్లనియె 1450. 


నరనాథ పవమాననందన యత 

గరుడ దానవులకుం గదనంబు గలిగె 

నది విని మూయన్న యనుజూలతోడ 
మదవతిశతోడ భఛీమతనూజుతోడం 

జనుచున్న6 గురుపతి చయ్యనం గదలి 1455 
యనిచేసీ పిదప సవోయు(డై యే:7 
నలకూబరుండు నేనలగూడి వచ్చి 

క లహూంబు6 గావింవం గదిసి యున్నాండు 
బలుకయ్య మగుంగాని పరిపాటి గాదు 
అలకాప్రరముచెంత కరుగు పా మనిన 1460 


అకలి అర్జునుడు ధర్మ రాజాదులకడ శే తెంచుట థితా- 


నము'రేంధధ్రునకు మ్రొక్కి యాపాండుతనయు. 


276 సౌగంధిక ప్రస వాపహ రణము 


డమితవేగమున రథారూఢథ్గు: డగుచు 
జనుదెంచి సాష్టాంగవిధు లాచరించి 

థీమశే సనాచార్య భీప్తాదులకును 1465 
నామోదమున వంద హదు లమర్చి 

తివిరి వెద్దలచేత దీవన లంది 

కవలు (మ్రొక్కిన వేడుకల గారవించి 

యంచితం బగు తనయరదంబుమూా:ద 
పాంచాలపు త్తి లి నిం బటుగతి నునిచి 1470 
సురపతి యొసంగిన సుముదామకళకములు 
చిరమణినోరముల్‌ చి త్హాంబర ములు 

కరుణతో నొసగి వేడ్క_ల నాదరించి 

ధరణీశు చెంత బంతము మోర నిలిచె 
ఆసకుయంబున యనుతనూభవు(డు 1475 
భానిల్లు కిన్నరపతినేనం జూచి ' 

తమబల మున్న 'చందము విలోకించి 
యమరనదీసూను నాననాబ్దంబు6 

గనుంగొని య్రక్కి_ యోకరుణాపయోధి 
ఘనయత, రాక్షస గరుడగంధర్వ 1430 


ద్వితీయా శ్వాసము 277 


బలముల రథికుల బరికింపు మయ్య 

కిల కొట్టు చును దమకించు చున్నారు 

మోాసమ్ము రానీక మున్నె కన్లలిగి 
యీనైన్యముల నెల్ల నే ర్పాటునేయు 

బలువికి జేనాధిపతివి నీ వగుచు 14835 
నిలిచిన కారర్థింబు నరవేటు చేవ; 

అన విని గాంగేయుం డౌంగాక యనుచు. 
ధనరారునట్టి పదాతివర్టములం 

గనుంగొని మొన నలగోలు గావించి 

ఘన యోధవరులం జెంగట భద్రపజుచి 1490 
హరులను నిరుకోపులందు. నమర్చి 

కరులను బార 6 భాగంబుల జేర్చి 

కరినై ౦ధవపదాతిగణ ముల చెంత 

సురవైరి గురుసుకార్దునుల నేమించి 

వారిచెంగట ద్రోణ వనజా_ప్పతనయ 1425 
భూరి కృవుల నద్భుతముగా నునిచి 

వారికిం | భ్రావుగా వలనొప్పం గవల 

మారుతి బాహ్లిక మగధుల నునిచి 


278 సాగ ంధిక ప్రస వాపవారణమం 


ఛారుణీధవుల మధ్యమున నునిచి 

వారక నెక యోధవర్యుల నెల్ల 1500 
వెన తావుల మొన లేర్చరించి 

యాపాండవా గ్‌ ణి కావిధం బంత 

గనిపించి విజయశంఖంబుః బూరించి 

ధనువు మ్యోయించి సాధనముల బూని 

పనుపడ సేనాధిపతి తానె యగుచు 1505 

మొన నిల్పియుండె తేంపును బెంపు మిగుల 

నలకూబరుండు మానవనాథుబలము 

చెలరేగి యాశ్ళ్చర ట్టి దిత్తుడై చూచి 

చెంగట బేరి మచ్చిక గొల్చియున్న 

బాంగలు వదనాంబుజము గాంచి ప్‌ 150 

అన్న కంటివె దానవాధీశుబలము 

లున్న చందంబు నాయోధుల తెజుంగు 

గమకించుచున్నారు కదనంబుశకును 

కమలంబునకును నొక్క_౦డు వచ్చి యెంత 

“వని చేని నటువంటిబవాయోధవరులు 1615 

మొన చేనీనారు సము ద్రంబువో శె 


ద్వి తీయాశ్వాసము 


ఆవీర యోధుల నలఘు తేజంబు 
భావింప గన్ను లపండు వయెెిడిని; 
మానవులే యని మసలంగా వలదు 

నీ నేర్చు జాచెద నెరయోధవరుల 
బలముల నేనాధిపతుల నేర్పజచి 
కలనికి యడిమొనగా నిల్పు' మనిన 
జని సర్వనేనల సమకట్టి నిలిపి 

ఘన భేరికాహళ ఘంటికారావ 

ముల చెట్టుగా మిన్నుముట్ట మ్రోయింంచి 
కలంగి పద్నాల్లు లోకములు ేదిల్ల 
తరుచుగా సింవానాదములు నేయించి 
నిరషమాటోఫవుండై నిఖిలనై న్యముల 
వేరైన యోధుల వేరులు వాడికే 
భోరున కలనికిం బురకొలుటయును 
భీష్మ వప్రతాపజృ్బంభిత శౌర్యధనుండు 





1 జ. పేవైనయోధుల పేరులు వాపి (క) 


ఏ. పేరై నయోధుల "పేరులం జీరి (చు 


279 


1520 


1525 


1580 


280 సౌగంధిక ప్ర సవావహారణము 


భీష్యం డుదతి రణ భేరి వేయించి 

ఘననై నికుల నెల్ల కదనంబునకును 

గసలుచు వేవేగ గవయించుటయును 

నురువడి నీరీతీ నుభయబలంబు 1535 
లరుదార మార్కొను నాసమయమున 

'భేరులు దళదిళల్‌ 'భేదిల్ల మొర నె 
దారుణనీంవానాదములు సనెలంగె 

క రిబ్బంపితములు వెక్క సముగా( గూడె; 
హరిహేవ లద్బుతంచై నింగి నిండా; _ 1540 
వరరథ నేమి రావము లుర్విం బర్వె; 
గురుతరకోదండగుణగుణధ్వను లు 

వెలనె పరాగంబు వినువీథిం గవ్నె; 

నిల తల్లడం బంది నెలగోలు గవిసె. 

వీరు వా రని యింత వివరింపరాని 1545 
పోరు ఘోరం బయ భూతలాధీశ! 
భల్బంబులను మించి వట్టిసంబులను 

శిల్లుబ్బి నురీకి మిక్కిలి దాని పెద్ద 


బళ్లిములను గుమి బాకుల జిమ్మి 


ద్వి రీయాశ్వాసము 


వెల్లుగా గదలచే భేదించి భిండి 
వాలమ్ములను గూల్చి వడినేగి ముసల 
జూలమ్థులను మోది చక్రృసంఘముల 
నడుములు ఖండించి నరములు . దె,౦చి 
లో 
తొడలు భేదించి కుత్తుకలు నుగ్రంచి 
కరములు ద్రుంచి వశత్నములు నూటాడి 
సరభస వ్రతీభలచలమునం గినిసి 
పొదలి ఫ ఖడాఖడ్డి పోరెడివారు 
యెదిరి ముప్రాముపి. నెకివారు; 
బాకులచే (గుద్ది బరులు చోనులును 
చీకాకు గావించి చెండెడివారు; 
చూారీలచేక రామారీల చేత. 
జెరిచి చిందరలుగా జేనెడివారు; 
కడు మెరుంగుల చివ్వగడలచే బొడిచి 
తడయక చెంగున దాశ్రుడివారు; 
జిగి పెద్దయీకెలచే గుదు ల్లు)చ్చి 
పగటున దూరము పడ(జిమ్లు వారు; 
తెగునతో సురియల తగచేనీ డానీ ' 


281 
1550 


155త్‌ 


1565 


282 సొగంధికప వ నవాపనా రణము 


లగువుల దవ్వుగా లంఘంచువారు; 
చేరి చెద్దకటాగ్ల చే కొద్ది గుమి 
"క్రై చివ్వున గుప్పళించేడువాలే* 


వ్రైలుచు ఏ” వాడి పీడెముల నూని 
వీలమిరంగ చెకళలించెడువారు; 
ఖోరున పొడిచినపోటు గండ్లబడి 
దూరి యావలదాటి దూ వెడువారు; 
గుంపులు నొంటిగా గోరించుహారు; 
గుంపుగా నొక్కని గుమెడుబార్యు 
నివల కవల నుంచి యేతెంచువారు; 
నవల కివ్యుల నుంచి యరుదెంచువారు; 
నాథ పరాకయ్య ననుండాడు మనుచు 
యోథావళుల మింద నురికెడువారు; 


తలలు ఖండించి వింతగ నెగవైచి 
చెలగో యనుచు నార్చి చేయెత్తువారు 
అరుదొంద కట్ల శార టు ల్నేనీ 


* "శిరి చివ్వున గుష్పగించెడువారు (క) 


1570 


1575 


1 


ఆ 


80 


ద్వితీయాశ్వాసము 283 


విరిగి పొడువుం డని వెన్నంటువారు 
నలకూబరుం డేడి నరపతి యీడి 1585 


పాలీయింతు మని వొచ్చి పోయెడివారు . 
నలకూబరుండ నేనె నరపతి నేనె 
మలనీ నిలు! డటంచు మారొనువారు 
కేజీల లేజీల భే యని నూతి 
% 
నేజెలచే గ్రుమ్మి నిగుడి వెన్నంటి 1500 


పాటించి రాతును బల్లంబు వాయము 
వేటారుదునెలు గావించి భేదించి 

కో యని*యార్చి కగ్లోలుగా నరికి 

వోయి! బాబు! ళబాసు! రని వేలు గరచి 

అశు సీవేమునై, దు లరి మురి ద్రుంచి 1595 


తుకెములవై 6 బొరం దోలు రాహుతులు ' 
గజముల గజముల గజిబిజి గొన 
నిజభుజూబలళ్‌ క్రి నిగుడి కవ్వించి 


* ౧, జేబీలచే గ్రమి నిగుడివెన్నంటి (క 
గ. చేజలచే గ్రమ్మి నిగుడి వెన్నంటి (చ) 


ఖో 


“ 


284 సౌగంధిక, ప్రనవాపవా రణమా 


కొొముకత్తుల మొనకొమ్లు లాడించి 

యిముల కురికించి యేపు గల్చించి 1600 
పీరాళ జయశకాంతు లిచ్చలం బొదల 

వారక పోరు మావంత వర్షములు 

పడరుచు హయమనుల భటులవె నురికి 

తుది చాపకట్టు ౧”. ద్వొకీంచువారు; 
మొగముల నరుకుల మువయుచు. జొచ్చి 16065 
మొగి హల్లకల్లోలముగ నార్చువారు; | 
శిల్లుబ్బి వాయముల శేడించి త్య 

చిల్లాడముల కొద చిమెఢువారు;" 

నూకించి గజముల నొదికల బడంగం 

జేకొద్ది జముదాళ్ళ(జెండెడివారు; 1610 
తెగువ సామంతుల దెగటార్చువార 

లగుచు జె న్నొందె మహారణభూమి 

అప్పుడు గాంగేయుం డమౌేం ద్ర సుతుండు 

తప్పక చూచి యుద్ధండకోపముల 

ఖోరున నరదముల్‌ బోనిచ్చుటయును 16105 
మారుతి ద్రోణుండు నూరాండసుతుండు 


ద్వి రీయాళ్వాసమం 


కుని బాహ్లికులు నై ౦ధవకృపులు 
కులుడు నాచారస్థీనందన నోము 
త్తిలు రథము లుద్ధతి బోవ నిచ్చి 
ఎ_త్రిల్లీ బవుఘోర మార్లణంబులను 
ంరుసుగా సెడ లేని తొలుకారువాన 
రులవై వర్షించు క్రియను బర్వించి 
మిడి తురగ వేదండసంఘముల 
రడుల యముల గంధర్వవిభుల 
రభోజనులను గిన్నరకులాధిపులు 
రుడింపరాని కింపురుష శేఖరుల 
థకుల దొరల సారథుల మావతుల 
శ కేతనచ్భ త్రరథ్యసంతతుల 
)౨డించి దండించి గనెలు గావించి 
ఏం డాడి భేదించి చిద్రుపలు చేని 
నుయించి లెగటార్చి చంపి మర్దించి 
ఎమురులు గావించి తు,౦చు న వ్వేళ 
కరు లివి వారు లివి రథావళలు 
ఛత్రసంఘము లివి కేతనంబు 


285 


1620 


1025 


1650 


286 సాగ ంధిక ప్ప సవావవా రణము 


లివి ముక్కు. లివి చెవు లివి ను స్తకంబు 
లివి పక్క లివి పిక్క. లివి భుజూలతిక 
లివి హ_స్తపద్మంబు లివి కా శ్లటంచు 
నవయవ భేదంబు లరయంగ రాని 
సంగరం బొనరించు జనపాలవరుల 
బొంగుచు ధననాథపుత్రుండు గాంచి 
సారె సారెకు మౌర్వి సారించి దివ్ట 
నారాచ మంకించి నయనాంబుజముల 
మినుకైన మినుగుర్లు మెండుగా రాల 
తన యోధవరులతోం దద్దయుం బలె 
మాయన్న లార యామాన వాధి పులు 
శేయుక యరములు వీథీంచితి రివుడు 
ఆరూఢి మిరు యమాధీశుతోడ 
సారె పల్కీ_న పలిజ్ఞ లు చెలవలయు 
వ గ 
మసల సామాన్యషు మానవు ల్లారు 
కనీదీర యుదంబు గల దిం దరికిని 
ధవళవావానుం డల్ల తళకేతనుండు 
దివ్చరుచు6 గెరలి నాదిక్కు. చూచెదరు 


168 


1643 


1650 


ద్వితీయాశ్వాసము 287 


వారితో చేంచోరవలయు వేగంబె 
ఘూ రాజి జీరికి గొన రంత వారి 
రణభూమి తక్కినరథికులతోడ 1655 
గణులింప నని గెల్వగాం డగు మూరు; 
అని తనసారథి నదలించుటయును 
గనుంగొని యాచిత,గాత్రు, డి ట్లనియె 
అనఘాత్మ మానవు లన నెంత నీకు 
పనుపులుచేత దిక్సతుల "గెల్బితివి 1660 
తెలిసి వచ్చుకలవై దివ్యనారాచ 
ముల బూనం దగవానె! మోవానాకాగ 
కనలి కోవింప లోక ప్రభుల్లారు 
నిను మ్రోన పనిగశైనే నేను గలుగ 
లో 
మనుజుల పనుజుల మర్చించి వత్తు 1665 
ననుం జూడు వనాని ధల "సాడు 
మని వల్క్‌ గంధర్వు లర్వది కోట్లు 
కీకుకతో నకువ గాంగేయుని దాగో 
కరకరకదనభీకరులై న గరుడు 
లిరువదికోట్లు బెం వెక్కి. యే తేర 1670 


208 సౌగంధిక, ప్ర సవాపవారణము 


చెలగి కవ్యడిదాంకె చి త్ర నేనుండు 

నలువదికోట్లు పద్నాలుగు వేలు 

కిన్న రబలముతో c గయూరభుజు(డు 

ఇ న్నొందంగా ఫీమనేనుని దాగే 

దిశలు భేదిల నార్చి తెగి విజృంభించి 1675 
దశీకోటియతు లుద్దండత నడువ 

మణికేతనుండు దా మారాండసుతుని 
రణభయంకరపరా క్రమ బలాన్వితులు 
ఘోరసావాసు లారుకోట్లదెతేయ 

వీరులతో వృధ జలీంపం గదలీ 1630 
. ఘోటకాసురుడు దార్కొనియె నాచార్యు 
ఛాటిగా బవాుచతుర్దంతులతోడ 

ననువమ జయసావాసాంకు(డై మీరు 

ఫొనియె జయంతుిండు గురుతనూభనుని; 
ముప్పదికోట్ల కింవురుషులతోడ 16835 
- నిష్టలు గ్రక్కుచు నిరుపమళూల 

ఛారియె నిగుడి మార్తాండ కేతనుండు 
ఈరసంబునను బాహ్లీకునిం దాయ; 


ద్వి తీయాశ్వానము 989 


తక్కిన యట్టియోధులు యోధవరులు 

తక్క_క దాశి యుద్ధము నేయుచుండ 1000 
నాసమయంబున నంబుధు బలంగ 
భాసురదశదిశాభాగము లీ ల 

మహిత శ "ర్యుండు పాడింబానందనుండు 

బవాుఎు భరి తమృటపటహానిస్సాణ 

దాంధణ దంధణ ధణధణం థాన 1625 
బంధురారావముల్‌ వరంగ మ్యోయించి 
అతిబలోద్దండ దె తా దినాయకులు 

హితులు నెచ్చెలికాం డ్ర నేకులు గొలువ 

కరకరి నొరనీ సంఖ్యల శక్కు_డై న 

కరినై ంధవపదాలిగణములు నడువ 1700 
జని మహోోద్ధతి యత్‌ నై న్యంబు దాకి 

“నలి దానవకోటి గవియించుటయును; 
మేటిరక్క_సు లుక్కుమిరి యయ్యత్‌ 

కోటుల భఘోరర టో బలంబులను 

గ రుడనై న్యముల జీకాకుగాం జంవి 1705 


వరుసతో గంధర్యవరులం చెండాడి 
“10 


290 సౌగంధిక, పృ సవావవా రణమా * 


ఓన్నరచణేనల గీ టణణించి 

పస్ను గా వారణ వ తతులం దునిమి 
పాలుపొందునట్టి కింప్రరుషులంగూల్చి 
నలనూబకరునిమిోంద నడ పెంచుటయును 1710 


_అఖిక్రిదాంగ ళు. డొనర్చిన యుద్ధము te 


ఆవేళ జూంగళుం డధికరోవమున 

"సేచేగం జని వైత్యవీపలం జూచి 

రణదతు లగు నతిరథమవోరథుల 
గ%నకుమోణ్‌న కరితురంగముఅ 
దానవమ్లానవదళములమోా(ద _I715 


పూనిక గదియించి భోరున గదలి 

ఘనతూర్య్థ భేరిశంఖములు మ్రాయించి 
శగకముల్‌ గిరులవై వర్షించులీల 

బండ కాండములచే సక లనై న్యములం 

జెండాడి చట్టలు నీల్చి గర్జించి 1720 
కాండలు దునిమి పక్కలు చక్కు. చేసీ 

గుండెలు కలిచి ముక్కులు చెక్కివెచి 


ద్వి తీయాశ్వానము 


తోడలు పొదంబులు తునియలుచేశీ 
నడుములు మెడలు భీన్నములు గావించి 
మెండైన రథికుల మేతినిం గూల్చి 
మండలాధీ శుల మదము లణంచి 
సురవైరిపై నంపసోనలు నించి 
ధర వ్రీ ల నీంహనాదములు నేయుటయిు, 
వరభయ శ్రాంతి నిల్పంగ లేక చెగడి 
పరు వెత్తెనర దై త్యబలము నలబ్దడల 
కడువేగ తురగసంఘంబులు జరిగా 

నెర 'యోధవర్యులు నీల్తీరి ధరణి; 

అలిగి యంతట బోక నాజాంగలుండు 
బలువేగ ఛారుణీవతుల.వై నశిచె 
కను6గొని యాఘటోత్క_చుం డేపుమోరి 
'మొనంజేసి నిజనై న్యములం బురికొల్పి 
రాకురాకుం డటంచు రహి నార్చి పేర్చి 
దీకొని నిల్చి గద్దించి పల్కుటయు; 
తమకించి మదగ జేం దృములవై బొదలి 
గమకించి దుముకు సింగముల చండమున 


29 | 


1730 


135 


1740 


292 సౌగంధిక వ్రనవఐ+వహరణము 


"మొననసీ రాత్ససనై న్యముల జుట్టుముట్టి 

ధనువ్రలు దివ్యనాధనములు గూల్చీ 

పరువడి గొడుగులు పడగలు డుల్చీ 

యరదము సారథి హయములు నల్సీ 
రథచక్రవితృతి ధరాస్థలిం గూల్చి 1745 
రథిక శేఫరుల వీకము లణంగించి 

యరిమురి సురవైరి కడ్డమె వచ్చు 
నర్నదైత్యపతుల పద్నాల్లుపద్మ ముల 

బెట్టుగా వీనుంగు చెంటలుచేసి 

కట్టల్య_తో ఘటోత్క జుమకుటంబు 1750 
పొట్టు గావించి నేర్చున విల్లు ద్రుంచి 

దిట్లగడ కవచ మిం తంతలు చేసి 
వాయసారథులతోడ నరదంబుం గూూల్సి 
రయమున జనుదేర రాశు నేళ్వరుండు 
'వేరొక్కరథ మెక్కి వి ల్లూండు దాల్చి 1155 
నారాచ మొక్కటి నారి సంధించి 

సార వై ళ్యానరసదృళుండై మండి 

థీరు.డై బాంగలు దిక్కు. వీఖీంచి 


ద్వి రీయాశ్వాసము 


ఓరి యమేౌధను యొగి నిన్నుంబట్టి 
ఫఘాోరబాణంబులం గూల్చక విడువ 
నని యార్చి యేసిన నమ్మహాశరము 
ఘనరత్నమకుటంబు ఖండించుటయును ; 
సుర ఇనిరి మజీకొ న్నిసునిశితాన్త్ర సముల 
వారులను నరదంబు నవనివై 6 గూల్చి 
సారథి ముడియించి చక్రము ల్ల్రుంచి 
ఘోరాస్తముల మేను గుదిగొన నేసి 
యూనిన యరదంబు నొగి నుగ్గు చేసీ 
పూనిన విం డ్లెల్ల పొట్టు గావించి 
కడకతో ఖండించి కాండజాలమును 
నడిమికి రెండేసి నణికి ఫెం డాడి 
యతనికి నడ్త మై యరు దెంచునట్టి 
శతకోటియతుల చక్కు. గావించి 
పన్ను గా నెడసొచ్చు పదియారుకోట్లు 
కిన్నర శ్రెష్టుల గి టణంగించి 
మొనసొచ్చి పర తెంచు నుప్పదికొట్టు 
ఘననీద్ధసాధ్యుల గనెలు గావించి 


298 


1760 


1765 


1770 


1775 


294 సౌగంధిక బృ సవావహ రణము 


గరుడుల పదికోట్ల గరకరి జంవ 

సర గ గంధర్వులం బదికోట్ల దునిమి 

వయుట తొడుగుట లెటుగ రాకుండ 

సాయక వృష్టి. చే సకలనై న్యముల 1780 

గదిమిపార(గ దోలి గద్దించి యార్చి 

యెదు ెన్వరును "లేమి యేచి జూంగలుని 

గదిసీ మించులు గుల్కు_ కాండ రాజమున 

యెద దూర నాటించి యిల. గూలనేని 

కనలుచు మొల నున్నఖడ్ల మంకించి 1785 

యొనర కంఠము డ్రైంచ నుంకించుటయున; 
ఇతి నలక బని ర న్‌ ge 

నలకూబరుండు దానవనాథుః గాంచి 

యులుకుచు నొకవీతిహో (ర్రేబాణంబు 

నారి సంధించి దానవనాథుమో (ద 

సారూఢిమంత్ర పూర్వకముగా శేయ ]700 

భునతరవిస్సులింగ ప కాండములు 

వనువడ్‌ దళదిశాఖభాగము ల్నీండ 


ద్వి తీయాశ్వాసము 


రవిసహా స్రృప్ర, భాభాజితం బగుచు 
పవనజుతనయు వై 6 బర తెంచుటయును 
నరుం డది గాంచి తా నారాచ మొక్క 
వరుణాన్ర్రమున ద్రుంచి వైచినం గెరలి 
నలకూబరుం డిం ద్ర నందనుమి:ద 

నలుక రెట్టించి బవ శ్రంబు సొనిపి 
నలువంద వాయుబొణంబు సంధించి 
బలుకోధమున ద్రైత్యపతి నేయుటయును 
సురరాజనూనుండు సురనదీసుతుండు 
సరగున నాదిత్యళ రము వనీశీంచి 
యవలీల బ,హూనాగాన్తజాలముల 
నవిరెండు వారింప యమేశసుతుండు 
గంగాతనూజువె గరుడాంబకంబు 
బొంగుచు నరునిపై భూధరాన్త్రంబు 
పవననందనుపట్టి పై మేఘశరము 

తివిరి వెల్లార్చి. గద్దించి యేయుటయుం 
అరనీ భీష్ణండు రొద్రాన్తంబు చేత 
గరుడసాయకమును ఖండించి వై చె 


2935 


1795 


1800 


1805 


1810 


296 సౌగంధిక ప్రనవాపనారణము 


కులిశమార్షణముచే గురుతనూభవు(డు 
పొలియించె నప్పు డాభూభరాన్ర్రంబు 
గంధవావాళరంబు గాండీవి పూని 

కంధ రాళుగము వృక్కలు నేయుటయును 
రూఢిగా బ్రవ్హశిరో నామకంబు 1815 


గాఢవిస్ఫూ ర్తుల గాండీవివిగాంద 

పాకట దివ్యునారాయణా స్త్రంబు 

భీకర ప తిభచే ఫీహష్ణనిమిా(ద 

కలి ర్స్‌ చం డాంధ కార బొణంబు 

సొలవక నాచార్యసుతునివై జొనివీ 1820 


ఇతి భుటోక్క_ చుడు గూలుట దితి 


చలమున నలిరేగి శ క్షి సంధించి, 
యలఘటోత్కచునివై నలయించి యేసె 
వంచింవక కింటి వైవ్లవాస్త్రమునం 

దుంచె నా బ్రహశిరోనామకంబు 

నగణితం బైన నారాయణా స్త్రంబు 1825 


నిగిడి తచ్నరమున నిలివె ఛీష్తుండు 


ద్వి రీయాశ్వాసము 297 


వారిదశళ్ళశరమున నంధకారాన్త 
మరుదుగా దునుమాడె నాచార్యసుతు(డు 
గురుడు మవోదివ్యు భఘోరబాణములు 
బరివిన నవియెల్ల భగ్నము లేసీ 1680 
కమలభవాండము లబ్లలంగ మార్తాండ 
రమణమె చని శ_క్లి రాత, నేళ్వరుని 
ఫాలంబు డాశిన వతముల్‌ విరిగి 
శై లంబు గూలిన చందంబు దోయ 
పాలదిండి మూకలు భూతలాధి పులు 1835 
గలగి బెగ్గిల ఘటోత్క చుం డిలంద్రెళ్ళి 
తనతనూభవుపాటు ధననాథుతేనయు 
'ఘనతరోద్దండవి కృమళ క్రి గాంచి 

అతి ఫీముని యుద్ధము రుతు 
యనిలతనూభవుం డ శ్రుసంఘములు 
కనదు గ విస్ఫులింగముల కాండములు 1810 
పెనంగొని కన్నుల బెట్టుగా రాల 
ధనువన్త్రచయము రథంబుపై వైచి 
నిట్టాప్పవేడుముల్‌ నిగిడి యుప్పాంగ 


298 సౌగంధిక ప్ర సవాపహ రణము 


ధట్టించి యలదండథధరుండో యనంగ 

గిరినుండి యిలకు లంఘించి యేతెంచు 15405 
హరికిశోరమునీల నరదంబు దుమికి 

యదలించి బొదలి కో యని యార్చి నేర్చి 

గద కరద్యయమున కబళించి నడచి 

చని మహోదతి యత్‌ సై న్యంబు దాం!ి 
మునుమున 'నెదిరిన మొనల ముట్టాడి 1850 
రథికసారథుల ధ రాస్థలింగూల్చీ 

యధికవేగంబున నరుబేరంగాంచి 

నలకూబరుడు ఘోరనారాచతతుల 

చలమున ములుదూర్న సందు లేకుండ 

కాయ మంతయు నించంగా నవి సడ్డ 1805' 
చేయక గని ఖీమునేను6 డాఘనుని 

రవికోటి సంకాళశరమణీయరథము 

నవలీల రేణువుల రాల మోబె 

అట మున్న రాజరా జూత్త జుం డుదిరి 

దుటుకున నరదంబు దుమికి పోనురికి 15860 
చేరొక్కరథ మెక్కి వెస జన నదియు 


ద్వితీయాశ్వానము 


ఘోరగదావాతి గూల్చి మోదుటయు 
ధననాథుసూనుం డంతకుమున్నె దునికి 
చని యొక్కరథ. మెక్కి చయ్యన నడువ 
ధీరుడై భీముం డాతేరువై నురికి 
భోరున నొగలంట బొసంగ సంధించి 
గిగగిరయ చదివి మిక్కిలి వెకినెత్తి 
కరకరి భగ్నంబుగా థ్మాత్తి మోదె 
అట మున్నె దాటి యమోధీళుపట్టి 

వటు వేగమున నే వవమానసుతుండు 
ఆర్చుచు నాతని యరదంబుమిోాంద 
గనార్చుండనీయక గోరించుటయును . 
యత్న రాతసయోధవరు లరువదికోట్ల 
యతుతనయున కడ్డ మేతేర 

తమకించి తనగదా దండఘాతమున 
నిమిషమా ల్‌ ౦బున నీరు గావించి 
నలకూబరుని మిూంద నడువ నా ఘనుని 
జెలికాంద్రు పది కోట్లు శితసాయకముల 
బరవి మార్కొనిన నాబలియుర నెల్ల 


299 


1865 


1870 


1875 


300 సౌగంధిక వ్ర సవాపవా రణము 


ధరంగూల్సి నడువ గంధర్వులు నాల్లు 
కోటులు గృమ్టిన గోరించి మోది 
ఘోటకంబుల గూల్చీ కుంజరఘటలం 
గరకరి వధియించి గద ద్రివ్వుకొనుచు 
వరబలోద్దండుడై. వచ్చుచుండంగను 
దనుజుల యత్షగంధర్వులం గనాల్ప్చి 
వనజముల్‌ 7 కొన్న వాండీతం డనుచు 
చెప్పరంబై న భీతిని దల్లడిల్లి 
చప్పుడుల్‌ చాలించి చలములు డింది 
చతురంగబలము లచ్చట నిల్వ వెరచి 
పతి నొప్పగించి నిబ్బకమున నరిగె 
అంతట నాకు బే రాత్మ జుం డలిగి 
పంతంబుతో సార్యభౌమువై నెక్కి 
పవనతనూభవువై గవియింప 
గవిసిన నామ త్తకరిమిా(ద దూరి 
పటుగదాహతిని కుంభస్థలం బవియ 
వ్రేటువేయంగ చండ వేదండంబు బెగడిగో 
ఈ నటువ య చండవేదండంబు బెగడి, 


18530 


1885 


1690 


1£95 


ద్వి తీయాళ్యాసము 


కళవళమంది ఘీంకారము చేసీ 

తల్తకి యొక్కి_౦చుక ద వ్యరుడెంచి 

ఆ "త్తం తెలి వొంది యావిగ్గ జంబు 
మత్థి  త్తిల్సి భీముె మరలి యేళకెంచి 
కరమున గట్టిగాం గబళించివట్టి 
చరణముల్‌ గదియించి చలము శెట్టించి 
కొమ్ముల చేడించి కుమ్మిన నతండు 

పమ్మి తుండంబులోవల నింత చెలికి 
జిలిబిలి రావాువుచేః జిక్కి. విడలి 
యలరారు చండవమూార్తూండుని లీల 
దప్పించి మరలీంచి శ్రైరష్టంబు మించి 
గుప్పున గదళొద్ది గుమి పోనీక 

వాల మంకించి యావరణముల్‌ ది ప్పి 
వెలారువిధముల వేలు పెట్టి 
పాదముల్‌ తుండంబు బంధించి థార్తి 
మోద నెంతయు వీల్ల మెరముగా నూకి 
దీనత్య మొందించి దిటము దూలించి 
పోనీక సరాషంగములు గుద్ది వెచె 


801 


1900 


1905 


1910 


302 సా ధిక ప్రస వాపవారణము 


నలకూబరుండు నంతకు మున్నె కలగి 
_తోలగి వేదండంబు దుమికిపో నురికి 
గురుదివ్య రథ మెక్కి, కోదండ మొకటి 
ధకెయించి ఘనగుణధ్యని చేసి కదిసి 

నరళ రాసారముల్‌ వర్షి ంచుటయును 
కరహరిరథ రెకాధగణములు గమ 
అంతట జూంగలుం డళతిమూర్భం చెలిసీ 
యంతకు గతి నట్టవోసంబు చేసి 

సరువడి యీతెంచీ వవనజు దాశి 

సుసు దిరాంబకముల సోనలు ముంచె 
ఆడరి నియంతుః డతరంత వేగమున' 
కడుసార్యఖౌముం డగ్గరం జేర నేగి 
మ _స్తకంబు కరంబు మహీ తాంగకములు 
వ స్పరించుచు దువ్వి మదము గల్పీంచి 
దే నస్టంబు తమకంభు దర్పం బవార్యు 

. శ"ర్యంబు చలము రోవంబు చెప్పించి 
పదరుచు గజరాజువై నెక్కి నిక్కి 
గదినీ ఖీమునిమింద గవియించుటయును 


19105 


1920 


1925 


19830 


ద్వితీయాశ్వాసము 


అంతట నమేటి యందటీ మోద 
వింత కయ్యము చేసీ వెస విజృంభించి 
మొనలు భేదించి తెంపున పెంపు మించి 
ఘననై నికులం గూల్చి గజముల బేల్చీ 
యరదముల్‌ చెండాడి వారుల నుగ్తాడి 
పొరిబొరి కాల్బలంబుల జక్కు_ చేసీ 
యోధుల జంపి మహోద్దండళ క్స్‌ 
సాధనావళుల విచ్చలవిడి దు,ంచి 
కరవాలముల:బట్టి కరులతొ 6 గరుల 
వారులతో హారుల రయంబున మోంది 
కట్టల్కతో నార్చి కవియవచ్చుటయు 
బెట్టుగా నుండి కు బేరనందనుండు 
-అథ్రినలకూబరఫిమ్ర సేనుల సంవొాదమురియా- 
బ్రవ్మోండభాండముల్‌ పటపట పగుల 
బవోత మరిపొనీ పావని కనియె 
ధరణీళశ యతగంధర్వ దై తేయ 
వరుల జూతుముగాని వరబావాుళ కి 


303 


1935 


190 


1945 


304 సౌగంధిక ప్ర నవాపవారేణము 


నినువంటి బలశౌర్ష నిధిని మే మెందు 
గనలేదు వినలేదు ఘను(డవు నీవు 1950 
నీ సావాసఫాాఢి నీబావాంబలిమి 
నీ సముదండత నీగడా ప తిభ 
లు © 
నీ మవాటోవంబు నేం జూచినాండ 
భీమనేనుండ నీకు భీముడే సాటి 
కాక యన్యులయందు గలదె యీ మహీము 19'5 
మాకు ని౯ జూచిన మది సంతనీళ్లె 
గట్రివాండవు తలి గర్శంబునందు 
ఆ ట్లీగర్భ 
పుట్టిన నీవ లెం బుట్టంగా వలయు 
మలనీ నిన్ను వధింప మదిం దోంచదయ్యె 
కలుగండు నినువంటి ఘనుండు లోకముల 1960 
నరదంబు వాణబాణాసనంబులను 
'నెకళక్టి జూడంగ నీయందు లేదు 
హారిహార బవహోదు లటు నిల్వంజూల 
లీ 
రరుదుగాం జూడు బవోనస్త మూ, శరను 
WH 
ఇన్నారసంబున నీల్లణా వలవ 1965 
దన్న నీ వెంధైన నరుగుము వేగ 


ద్వి తీయాశ్వాసము 


అన విని యి ట్లను ననిలనందనుండు 
ధననాథతనయ యెంతటి బల్మీ నాది 
నీసావాసం చెంత నే నెంతవాండ! 
దోసంబు నన్నెంచె ద్రోణం డుండంగను 
గురు కప కృత వర్మ గురుసుతు లుండ 
నరఘటోత్క_చ సింధునాథు లుండంగను 
తగిన బాహ్థాక సోమదత్తు లుండంగను 
బొగడొందు భూరి శృవుం డురడంగాను 
జగ చేశవీరుండు శకుని యుండంగను 
నగణితం బైన మాయన్న యుండ(గను 
పరశురాముని గల్పి చఖ్యాతి గనిన 
బిరుదాంకమూా ర్తి యా భీఘ్త డుండంగను 
వన్నె నెక్కిన యోధవర్యు లుండంగను 
న న్నెన్న(దగునేె కిన్నరనాథతనయ 
వీరుండ వనుచు నీవే నన్నుం బొగడి 
పోరిలో వెన్నిచ్చీ పొామన్న దగునె! 
మొననీన వేళల మొన నిల లేక 

వెనుక దీనీన మూె నిక విక నగరె 


305 


190/5 


1030 


806 సౌగంధిక ప్ర సవావవా రణము 


వల నొవ్చంగా రాచవారము మేము 1985 
కలనై న విరుగడ గాన మోయయ 

తొల. లంగక నీనేనతోంగూడ నిన్ను 

కళవళపజుచి చీకాకు గాం దరిమి 

పూనిక మోర మిాఫురము గన్లొనక 

నే నెందుబోయెద నిటు చూడు మనుచు 1990 
కొదకక కాలాంతకునిలీల నార్చి 

గద ద్రైప్పుచును మహాోగ్రతవచ్చుచుండ 
నలకూబరుడు సాయునందనుమోా(ద 

నలుక మె కమలభ వాంశుగం బేసి 

నేసిన నది వటుహీరాళ భాను 1995 
భాసుర పావక స తిభాసమాన 

మగుచు పంకేజభవాండముల్‌ నిండి 
'తెసనవతోంగూడి యేతెంచు వవ. 

కని యర్లును(డు పంక జభ వా స్త్రంబు 

ధనువున= బూని మం త్ర యుతింబుగాలో 2000 
'కడకతో నేనీన ఘససాయకములు 

తడవు బోరాడి యంతట కాంతి బొందె 


ద్వి రీయాశ్వాసము 


మారుతి యవ్వుడా మహానీయశరము 
వీరువోవుట నార్చి బెట్టుగా నేనె 
నలకూబరునిమి6ద నలు వగ్గ లించి 
చలమున గవియ నాజాంగలుం డపుడు 
ఎడ సొచ్చి యరికట్టి యిషుపరంపరలు 
జడివాన గురిసీనచందంబు దోంవ 
పటుశే_క్లి నిగుడించె బవాుఎయోధవరుల 
భటు లశ్వములు గజపం క్తులు గవినె 
ఆసమయంబున ననిలనందనుండు 
ఆనైన్యముల నెల్ల నవన్నిపై గూల్చి 
జాంగలునరదంబు జక్కు.గా మోది 
పొాంగుచు ధననాథుపు త్రుపెం గవినె 
అగ్గలికనువచ్చు నాభీమః గాంచి 
బెగ్టల్లె నేనలు ఫీతిల్లెం గరులు 
వీరవుంగవు లెల్ల వెన్నిచ్చి చనిరి 

పారిరి యోధులు పరచె నశళ్వములు 
'వేరెనరథికులు వెంవైె నదొరలు 

తీరై నచెలికాంద్రు దిక్కుదిక్కులను 


807 


2005 


£010 


2015 


2020 


308 సౌగంధిక ప్రస వాపవారణము 


చెదరిపోవుట గాంచి చెలగి ఫీముందు 
బొదలుచు య మేళుపుత్త్యువెం గవినీ 

' గదవా_స్తయుగమున గట్టిగాం బూని 

పదరుచు నమ్రవోబలియునిరథము 
తొలగిపోనీయక తుమురు నేయుటయు 2025 
తలకి య మేశనందను( డటమున్న 

వెన్నిచ్చి పారిన పెసనంట దరిమి 

యన్న రాగృజు(డు మవారాద్రుం డగుచు 
గడియ నే తెంచి 'వెక్క_సముగా నార్చి 

గదగొని మోదిన కళవళమంది 2030 
దంభో ళిధారచే ఛారుణీభరము 

కుంభినిం గూలిన కొమరు దీపింపం 

బెట్టు మూర్చిలి లేచి జేర్చి కుబేరు 

పట్టి యొక్క_రథంబు వై కి లంఘించి 

ధనువు సంధించి సాధనములు పూని 2085 
, యనిలాత్మ జునిమో(ద నరుదెంచుటయును 
అంతని యంతు. డత్యంత వేగమున 

నెంతయు నాదిగ్స జేంద్రము నెక్కి 


ద్వితీయాశ్వాసము 809 


వెస మ_స్పరించి కవించి నాాయకుట యు 
వసుధథాతలాధీళశు వడువున నేగి 204) 
తలవాంచి తుండంబు తగసాచి పొడువ 

తలకక మారుతి థె రష్థంటు మెరనీ 

వెలుచ నొక్కింతయు బెళికి యో న 
తొోలగనీక గజంబు దుమికి గుముటయు 

అది దప్పి మత్త వేదండకుంభములు 2045 
గద కొద్ది జవఏవివీన గకవిక నొంది 

యాలోన అెలివొంది యాడిగ్గజంబు 

కీలున మేలున గేడించి మించి 

చిమ్మి (గ్రుమ్హినను ఖచిక్కున నాల్లు 

కొమ్ము కత్తులు గాడికొనలు దెల్వెడలి 2050 


అథి భీముడు మూర్భిలుట థతా- 
మొనలు మూవిన చెట్లు మూర్చిప్లీ పవన 
తనయుండు రోంజుచు ధరణివై వ్రాలె 
పవనతనూజుని పాశెల్లం జూచి 
భువనై కవీరుండు ఫురువూతసుతుండ్తు 


810 సౌగంధిక వ్రనవావవారణము 


శికలి వైశ్యనరు క యమండి యార్చి 
తరుచుగా దేవద త్తంబు పూరించి 
గురుతరగాండీవగుణము మో/యించి 
గరుడ నేనలతోడ ఘనచిిత, నేను 
దురమునఖండించి వోళ్ళ క్రి మించి 
వస్తి అస్టునుని యమన ను be 

యరదంబు శాజరాజార జుమోంద 
పరువడి దరిమి కోవంబు "రెట్టింవ 

శ రవకంవపరల రాత సయతశతీ బలము 
నురుమూడి హయముల నుగ్గు గావించి 


కోరి ఘటావళి నెల్ల గనెలు గావించి 
సార్వభౌముని నొక్కసాయకంబుననె 


యురీ(తలంబున నొగి ద బృనేనె 
జాంగలుతోయనాడ శతకోటి రథిక 
పుంగవులను బొట్టు పొట్టు గావించి 
క్రూ రత్యమున నలకూబరు మేన 
ఘోరనా రాచములు గుప్పించి మించి 


2055 


2060 


2065 


2070 


ద్వితీయాశ్వాసము 311 


యతని నెచ్చెలికాం డ్ర నరువదికోట్ల 
శితసాయకంబుల జీశాకుపజుచి 
గరుడ కిన్నర యత ఖచరుల నూట 
యరువడికోట్ల యోభథావళిం దునిమి 
మునుమున్న మున్నూట ముప్పదికోట్ల 2075 
దనుజగంధ ర్య యోధుల చిక్కు_పణిచి 

'బెడిదంపు వీనుళన వంటలుచేసి 

తడయక చేవద త్తంబు పూరించి 

యరదంబు రాజరాజాత్త్మజువిాంద 

పరపుచు పడియున్న పావనిం గాంచి 2080 
యమరేం ద్ర నందనుం డడరి నోకించి 

క్రమమున గొంత థై ర్యస్వాంతుం డగుచు 
నరదంబు డిగి యెత్తి యక్క నం జేర్చి 

తొరగు నెత్తురులు పోదుడిచి వా యనుచు 
మోముమోముసం జేర్చి మూర్చిల్సీ తెలిసి 2085 
ధీమసంబున నలుదిక్కులు జూచి 
యల శ్రీదనందను నదలించి గదిమి 
యలవడ్‌ కన్నులు నృశ్రులు దుముక 


312 సౌగ ంధిక్‌ ప్రస వావవా రణము 


పలునురు వీశీంచి పాంచాలి చెంత 
వలనొప్పలగా నుంచె వాయునందనుని ౨000 


తిథి చౌ పవికోకము థణా- 


పాంచాలపు త్రియు బవమానసుతుని 

గాంచి శోకించి కన్షవ నీరు నించి 

విలవించి విలపించి విధిం దలపోని 

తలయూచి తలయూచి తడంబడి వగచి 
ముబ్బరిగొను వెనుమూర్భల(బొదలి 2095 
తెవ్పిరి యడలుచు దీనత్వ మొంది 

పవననందను మో౭ద౧బడి మోదుకొనుచు 
కవగూడి యునీరికెకాయ లంలేసీ 

కలితా శ్రుకణములు కన్ను లదుముక 
నలబింబముల బోలు నధ“ము ల్టణక 2100 
హోవీర శేఖర! వో, పాణనాథ! 

వోవిక్రమాటోప! వోవంళదీప! 

వో పాండునందన! వోపుణ్యమూ ర్తి; 
నోపాననచరి త్ర! వోదయాజలధి! 


ద్వితీయాశ్వాసము 
వూని కొంగిటంజేర్చి పాసగ లాలించి 
నానావిధముల నయములు పలికి 
వినయము 'ల్వేసీన వినక నేనిన్ను 
వనిచితి నెంత పాపము గట్టుకొంటి 


తిరమొంద నెందైన త్రీ లకు బుదు 
లొరఫ్రగా వెడతల నుండుట నిజము 


నీమోాంద నామో(ద నీరజూయుండు 
తామసచిత్తుడై దయదవ్పెనేమొ 
చేకొని నాకు నీజీవ మిచ్చితివి 
నీకు నాప్తాణము నిజముగా నిడ్తు 
భూనాథ నే చలపోరినందులకు 


ప్రాణవోనియు నపఖ్యాతియుః గలిగె 
కువలయాధిపుబుద్ది కొంత కొంతైనం 
జెవి చేర్చ కనుభవించితి నింత ఫలము; 
పతుల దీకొని మారుబలుకుచు మెలగు 
సతులకు బెక్కు_మోాసములు శాకున్నె! 


యనుచు దుఃఖంచు నయ్యంభోజముఖని 


313 
2105 


2110 


2115 


2120 


314 సౌగంధిక ప్ర సవాపవా గణము 


“<9 ద్రౌపదిని అర్జునుడు డోరార్సుట se 


గను(గొని లాలీంచి గాండీవి పలికె 

మానినీనుణి యనుమానంబు వలీదు; 

(ప్రాణంబు లున్నవి పవనజా మేన 

వూనిన బలుమూర్భ పొంది యున్నాండు; 2120 
కాని విచారంబు కలనై న లేదు 

మోనాశీ వెరవకు మిక్కిలి యతని 
పాణంబునకు నాదు ప్రాణ మిచ్చెదను; 

అనుచు దుఃఖము నూని యక్కునం జేర్చి 

నను జూడు మని సీంహనాదముేసీ 2130 


ఇథి నలకూబరాక్టునుల సమరము కణ 


నలకూబపని గాంచి నారి మ్రోయించి 
తలకొని చేవద త్తంబు పూరించి 
యరదంబు దోలించు నాసనుయమునను 
సురవైరి పడియున్నం జూచి యసను(డు 

6... జ 
అముల మిణుగుకు ల శ్రుసంఘములు 21835 
నత్షయంబుగ ఛా త్రి నవఘళింవంగను 


ద్వి తీయాశ్వాసము 


ధననాథసుతుని శోధమున నీథీంచి 
తనయుని దనయుర సలమున నలమి 
యరదంబుపై నిడి యలి వేణి తాను 
వరుసతో వలవించి వగపు చాలించి 
కరకరి నొగనొగల్‌ గదినీ తార్కొ_నిన 
నరదంబు బోనిచ్చి య స్టైళసుతుని 
వివిథాస్త్రతతుల బల్ఫిడి ముంచుట యును; 
అవియెల్ల దునిమి యమా ధీశుపట్టి 
యమితసాయక ముల యద్దునుమో౭ద 
గమకించి వేయ నాగాండివధన్వి 
యలఘు బాణంబుల నవి దునుమాడి 
నలకూబరుని నూట నాట నేయుటయ్సు; 
నలకూబరుడు దొడ్డ నారసంబునను 
నలి-రేగి నరుని కంఠము దూరనేనె 
లఅదియెల్ల బరికించి యమతనూభవుండు 
చెదరి య,శ్రువులొలుక ఛీషునిం జూచి 
కనుగొంటివే చేవ గాండీవితెజంగు 
మన ఖీమనేనుండు మారుతిసుతుండు 


315 


2140 


2145 


2150 


316 సొగంధికవ్ప సవా పవారణము 


పడినచందము మన బలములు తొట్లు 2150 
పడెడిమార్లము, యత పతిపుత్రు చెలువ్ర 

నించుక దడసీన నింద్ర, ద జుం దోరగు 
పాంచాలనందన వనిషమేమి యగునొ! 

అని పల్కి_ వగనొంది యందరి జూచి 

తనరథం బురువడి దరిమిన యపుడు 2160 
శమునుజా వెనువెంట శతవర్శ దక్షుని 
యమరనదీసూనుం డర్క_నందనుండు 
గురుడును గృవుండును గురుతనూభ వుండు 
కురురాజు నకులుండు కురుకునూరులును 
వాగడొందు భగద _త్తభూరిశ్ర వులును 2106 
తగ దుస్సనేన నై నై ంధవబాప్లాకులును 

కడు సవా దేవమాగధసోమదత్తు 

లెడపక తమమింద నెపరించి పోరు 

నెర యోధవర్యుల నిమిషమాత్రమున 

బరుపడి ఖండించి బలములం గొల్చి 2170 
రాజ ఖర కే "ర్య రజితా ద్ర ర్య 
రాజరాజతనూజు రమణీయ లేజు 


ద్వీతీయాశ్వోసమా 


నారూఢి దాకి దివ్యాస్త్రజాలములు 
భోరున బుంఖానుపుంఖ ముల్లాంగం 
గురియించి శరలి గగ్లోలుగా నార్చి 

భర పి వీల సింవానాదములు బర్వించి 
శమనుజుం డవ్వీరు సారథి జంపె 
గమకించి భీష్ణు షుండు కవచంబు జించె; 
నరదంబు నలిచేనె నర్మ నందనుండు 
తురగంబులను గూల్చి దుక్మాసనుండు 
గురుడు కిరిటంబు గూలంగ నేనె; 
గురుతనూజుండు గొడుగుల గూలనేనె; 
నకులుండు పడగ చూర్లంబు గావించె; 
శకుని కోదండంబు చయ్యన దునిమె; 
కరవాలు దుమురులుగా జేనె కృపుడు; 


కురురాజు పలక గ్రక్కున నుక్క డం; 


అధిపతి కడ్డమె యార్చుచువచ్చు 
రథికుల మూూ(డు ఖకంబుల దాకి 
సుర రాజతనయుండు సునిశి తాస్త్రముల 
బరగించి రూపు లేర్చ్పడకుండం వేసె 


817 


2175 


2180 


2185 


2110 


318 సౌగంధిక వ్ర సవావవా రణము 


దానవ మానవదళము లవ్వేళ 

నానాదిశల సీంహానాతము ల్నించి 

యనువొంద కిల్లిల్లి కారుటులే సీ 

చని గరుడ యత రాతసబలంబులను 

గొరవి ద్రివ్చినమాడ్కి_ గోరించుటయును 2195 
తిరుగ లేనట్టే భీతిని దల్లడిల్లి 

"దెస చెడి దగదొట్టి దీనులై చెగడి 

కుసీదప్పీ బలుసు సుక్కి కూతలు మాని 
యలకాఫురము క్రొ కట నరుగు సైన్యముల 
నలకూబరుండు గవి నగుచు నిట్లనియె 2200 
ఏలపోయెద రన్న యిపుడు నాలావు 

పోలించి కనుగొని పోదురుగాని 

నిలు నిలుడని చాల నిగుడి వెన్దగిలి 

బలముల మరలించి భయముల మాన్ని 
నలువొండ నూతననవరత్న ఖచిత 2205 
సలలిత కాంచనస్యందనం చెక్కి. 

మవానీయ తరచండ మారాండకోటి 

విహిత తేభో వార్య వీర్యుండై. "శెరలి 


ద్వితీయాశ్వానము ఆ 


ధననాథనూనుం డుద్దండ వేగమున 
ఘనరోవచిత్తుడై గడియ నవ్వేళ; 
కనుగొని చెలరేగి గాండీవధ ని 
ఘనదివ్యళ రవృష్టి.. గవ్పీన నతండు 
నవియెల్ల పొడిపొడియె రాలనేనె; 
నవశిలిముఖముల నరుని గప్పుటయు 
విలయాంతకునిలీల విజయుం డ వ్వేళ 
నలకూబరుని దొడ్ల నారసంబులను 
పరువడి గరిదూరి పార చేయుట యు 
వెరగొండి మూర్చిల్లీ వేవేగం చెలిని 
యమ లేం ద్ర సుతున్నివై యలుక రెట్టించి 
రమణీయ దివ కక 
గడిమి వింజాపింజ గదియ నేయుటయు 
నడరి భీష్తదో దోణు లాదిగాంగల్లు 

రథికో త్త ల న తనూ 
నధిక రౌ, ద్రాకారు లై చుట్టు ముట్టి 
మునుకీొని నవ మేఘములు నేక మగుచు 
ఘనపర్వతంబు వై గవ్పీనలీల ' 


319 


2210 


2215 


2220 


2225 


320 సపూగంధిక వ్రసవాపహారణము 


విరివిగా బలుళర వృష్టి ముంచుటయు 
గురుబలాధ్య్యుండు నలకూబరుం డలిగి 
వివిధదువోఘాోరవిశిఖజూాలముల 
నవియెల్ల నవలీల నవన్నివె6 గూల్చీ 
పాండ వేయా గణి పదిట నొవ్పించి 
గాండీవి నారింట గళవళవరచి 
గురుని మూండమ్హులం గుదియంగ నేసి 
గురుసుతు నాల్లీంట గోరించి వేసి 
పరువడి కృవుని డెబ్బదిముల్కు_ లేనీ 
గాంగేయు నేశుమార్షణముల నొంచి 
యం గాధిపుని దొమ్మి, దమ్లులం గలంచి 
శకుని పదేనింట చట్టలు సీల్చి 
నకులుని వదిరెంట 'నకనకల్లేసీ 

నే తవర్హు నై దింట జక్కు గావించి 

క్ష ప్రతిభచే క్‌ సవా చేను పదమూట నొంచి 
చల? మూటను దొస్స నేనునిం గనాల్చీ 
నలుబదేనింట సైంధవుని జెండాడి 
భగదత్తు ఖండించి బాహ్హికుం జంపి 


2200 


2285 


2240 


2245 


"ద్వితీయాశ్వాసను 321 


తెగి సోమదత్తుని తెగటార్చ్పి యార్చి 

భూరి శ వని థాత్రి బొరలంగ నేని 

వీరనై నిముల పృథ్వస్థలింగూల్చి 

శరనిధు బలల నత త్రములు రాల 

ధర వ్రీ ల విలుగుణధ్యని నేయుటయును; 2250 
అమరేం ద్ర సుతుండు గంగాత్మ జుం జూచి 
సమహితచారిత్త చూచితే యతని 
శర్భమాటోపంబు శరకాశలంబు 

దైరర్థింబు వీర్య ముద్దండంబు చలము ' 
నలికలోచనునిడీ టనవచ్చు నతని 2255 
“నలముక దొమ్మి కయ్యంబు చేసినను 

మనల మెచ్చరు మేటిమగలు చూచినను 
వినుమయ్య్‌ సాహాసవిహితేంబు గాదు 

ఇవ్వీరు నందణు నేకమై గొలువ 

నెవ్యరి ప్రాభవం బెటుగంగ రాదు 2260 
ఇత డందతిని గాల్పెవేని చేశాధి 

వతు లంకెకును రారు వ తిభలు తొలగు 


తగ వుగా దిదియె పాతక హేతు వం డు 


322 సౌగంధిక వ్రసవాపవారణము 


దగుబాటునేయక నన్ను మన్నింపు 
నలకూబగునిమేలు నావిలు నేర్పు 
సొలవక కనువిచ్చి చూడుడు మిరు; 
చెన్నొంద నన్నుం బెంచిన నీవు మెచ్చ 
మన్ననం బెంచిన మాయన్న మెచ్చ 
విలువిద్య నేర్చిన వీరపుంగవు(డు 
సలస్‌త తేజు ఉ్డాచా ఓడు మెచ్చ 
నతని నే గాలి చెద నాయడుసుతు(డు 
చతురత్వమున నన్ను సాధించెనేని ' 
యప్పు డాతనిమింద ననినేసీ గెలువు 
మిష్పుడే పవనినేయ నెన్నిక గాదు 

నిలు డని యందట నిలిపి గాండీవి 
నలకూబరునిం జూచి నగుచు ని ట్లనియె 
నీచక్క_ దనమును నీ రాజసంబు 

చూచి మాపృద్యుమ్నుC జూచిన యట్ల 
నుండంగా నిందాక నోర్చుక యుంటి 
నిందు సావాస సళ క్రి నీవు చూాపితివి 
నీపెంపు నీ తెంపు నీవిక్కృమంబు 


22605 


22:0 


22765 


2280 


ద్వి తీయాశ్వాసము 


చూపుము నామిోాందం జూచెద నిపుడు 


మీొవారు నినుుజూచి మేలుమే లనగ - 
మావారు నను జూచి మాయురే యనంగ 


పోరాడవలె నని పురువూతసుతుండు 
నారసంబుల నూట నాటనేయుటయు 
నవశిలీముఖముల నలకూబరుండు 
కవినీ యరునుమేను గాడ నేయుటయు 
కళవళ మందంగా గాండీవధన్వి 
బలునారసంబులు బరవీనం గారలి 
నలువొంద వేయుబాణములు సంధింప 
యిల నవి గూల్సీ య మేశనందనుండు 
పదివేలళరములు పరపిన శీ డి 
పదరక నవియెల్ల భగ్నముల్‌ నేసి 
లశ్‌సాయకముల లడ&ీంచి యేసె 
యశువల్లభపు త్ర తుం డవి దునుమాడి 
వోటి బాణములు మిక్కుటముగా నేనె 
పాటించి కనుగొని భళి యని మెచ్చి 
శత నున్యుసుతుం డవి చక్కు గావించి 


828 


2285 


2290 


324 సౌగంధిక వ,సవాసహరణమా 


శ్‌తకోటిశ్‌రములు చలమున నేనె 
దోర్చలంబున నవి ద్రుంచి నిగుడ్చె 
నర్చుదాంబకములు య మేశసుతు(డు 
సర్వనేయక నవి భంజించి వై చె 
ఖరగ్గసాయక ములు గాండీవి సొనివె 
యన్నింటి పొట్టు పొట్టయి రాలనేనె 
ల | లు 
కిన్న రాధిపుపట్టి గర యుప్పాంగి 
పద్మ సాయశములు పావ కాశుగము 
పద్ధారికులజుని సై నేయుటయును 
దొలంగ నన్నింటిని దునిమి కిరీటి 
జ్వలనబాణ ప భాజాలంబు జూచి 
వరుణాంబకమున వారించి కినిసీ 
యిరవెన సమోవానాన్త మేయుటయు 
ఒ | 
న క 
నరదంబువై వ్రాలి య వశీసుతు(డు 
అంతట నిలువక యము రేం ద్ర సుతుండు 
వంతంబు శౌ"ర్యంబు బాపాుఎబఓ౬౦బు 
మిగులునం తంతకు మిక్కుటం బగుచు 


2300 


23005 


2810 


2315 


_ ద్వితీయాశ్వాసము 


నిగనిగ౯ా గులికెడి నిశితాంబకముల 
గరికరి మెకయంగ ీగడు నిగుడించి 
గరుడుర్వదికోట్లు గదినీన దునిమి, 
సింధురంబుల కోటి చించి చెండాడి 
గంధర్వులను నాబ్దుఖర్యంబు అదు 
లశులపదివేల లవములు చేసీ 
రాతసాధివుల నిర్వదోోటు లైదు 
లతల ధరణీతలంబునం గవాల్చి 
యవాధిఫుల పదియారుఖర్వముల 
నిరువదికోటుల నిలం గూల నేనీ 
యదయ సంఖ్యకు "నెక్కు. డైనకిన్నరుల 
భువిం గూల్చిీ వెక్కుకింప్రరుషుల: జంపి 
దివిజేందతనయుండు తేజంబు మెగసని' 
నారసం బందుట నారి పూనుటయు 
ధీరత నేయుట దెలియరాకుండ 

చెడ లేక గాండీవ మెపుడు గన్లొనిన 
గుడిబకి యుండంగ గ్యోధించి కవిసీ 
మిక్కిలి కరు కెక్కి. మించి యేసీనను 


825 


2320 


2825 


2835 


826 సొగంధిక్షవ్రసవావవా రణము 


ఎక్కడం గనుంగొన్న నెందు. జూచినను 
ఎచ్చోటం బరికింప నెచట వీశీంప 
హెచ్చు గాయంబుల నీల్రెడిభటులు 
సమయు నేనుంగులు చచ్చుగుణ్ణములు 
తుమురు లౌనరదము ల్తునియు సారథులు 1810 
మ్రగ్రెడి యోధులు మడియు దానవులు 

గ్య మావంతులు నురియు కిన్న రులు 
నరుదుగా బలు డొల్లియాడెడుతలలు 
సరువ్రు లెత్తుచు మిట్టిపడెడిగాత్రములు 
పచ్చడల్‌ దరిగి గుప్పలు బోనీనటుల 2345 
నచ్చ టచ్చట రాసుల న మాంసములు 
గాటంపు వినురొంవగా దండి నిండి 
మేటులై దగు కొను మెదడునె_త్తములు 
మూ ల్రెడువారును మొరలిడు వారు 
నీఖెడువారును నెరిదాలువారు 2350 
ఫార లెడివారు వాపోయెడివారు 
గొర లెడివారు డగ్దుత్సిక నురికి 
యర చెడువారు చెల్లా 'ర్చెడువారు 


ద్వి రీయాశ్వాసము 


కొర పాణముల బండ్లు గొరికెకువారు 
కలువరిం చెడివారు కనులార్చువారు 
పలువరిం చెడివారు థ్‌ ముసెడివారు 
చెబ్బరిం చెడివారు ఇభదిల్లువారు 
తబ్బిబ్బులై నేల తడ పెడివారు 

కలగి ఘూకాదిక కలకలం బగుచు 
నలఘు భయంకరం బయెర్థి నావేళ 
వరశేశచయము శై వాలము గాంగ 
కరమొవ్చ గొడుగులు కమలము ల్లాంగ 
రమణ నానారత్న రథనికాయములు . 
కమనీయక ర్కాటకంబులుగాం 
నెరిదేలు బ్రొవ్వుడిండిరంబుగాంగ 
కరిగా త్రములు జలగృవాములు గాంగ 
కలితరథాంగముల్‌ కమఠముల్లాగ 
మెణయివాందుఖడ్ల ముల్‌ విరానముల్షాంగ 
ననువొంద బాణబాణాసన ప్రతేతి 
ఘనతరజలవన్నగంబులు గాంగ 
పారిపారిం దేళికు ప్రఏయలపిండు 


ప్రలై7 


23055 


2360 


2865 


2370 


328 సౌగంధిక, వృ నవావవారణము 


సీరిగుల్కు ముత్యంపు చిప్పలుగాగ 

సరసంపుశ లగ ముల్‌ శంఖముల్దాంగ 

మరికొన్ని పాధనమండలావలులు 
గురుతరజలచరరకు లములు గాంగ 2375 
తరువై నతరువ్రులు ధ్యజములు గాంగ 

నడరి మెండైన గాయముల 'బెల్లుబ్బ్చి 
గడుజూలుకొని సాగి కాల్యలె. వంక 

లై వాగులై యేరులై నదు లగుచు 

రయమున గడుబానె రక్సవాహినులు 2830 
అ త్తరిం జెలరేగి యతినూత్నరత్న 
మ_త్సిష్కనవమాంసమ _త్రవిగ్ఫూర్తి 

కేలా కెల్లంబు-లై కేక లేయుచును 

వలలు బాదుచు నెగిరి యాడుచును 

మేలైన పరువుళు మెరువుళు మదయ 2330 
సోలుచు వొాలుచు నాొక్కుుచు6 గాగలి 

యోల యోల యటంచు నొనన నార్పుచును 
నాలోలగతి నీదులాడె భూతములు 

శాళముల్‌ 7” కొని తగువీణం బూని 


ద్వితీయాశ్వాసము 


తాళము దరువులు దప్పక యుండ 
పాళిపద క మవంతుమార్లముల 
లాలితస్వర కశాలలయకాలగతుల 
"వేలారునిధముల వీణమూటుచును 

. మేలని తనుదానె మెచ్చుచుం గారలి 
యోలలు వెట్టుచు నుదరంబు గదల 
వోలల్ల యని నాట్య మాడె నారదుండు 
'బెడిదంపుమూర్భ శెప్పిరిలి వెగ 
చిడిముడిపడి లేచి శ్రీదునందనుండు 
తననన భూతలాధ్యముని బలము 
కనువిచ్చి చూచి వేక్క_సమైనరోవ 
మున లేచి శంఖంబు పూరించి కనలి 
ధనవంది దివ సాధనములు బూని 
చెలీకాండ్ర రథికుల నేనల నెల్ల 
నలరుచు లాలించి యనికి నిల్వుటయు 
చెలరేగి యాసునానీరనరదనుని 

బలము నుద్దండంబు బాణలాఘవము 
"ెగవయుం జబొరవయుం దేజంబుం జూచి 


329 
2390 


2800 


2100 


2405 


830 సాగ ంధిక ప్రసచావవారణము 


తగ ధర్మతేనయు. జంతయు. గౌంగిలించె; 
గురుడు మూర్కొ నిమి; నక్కున జేర్చి భీష్టుం 
డిరవాందగా జంక నిడుకొ నెం గృపుడు; ' 2410 
కూర్తితో మున్దాడొ గురుతనూభ వుడు; 
నర్శి సై మొక. రలరుచు6 గవలు; 
మెచ్చ as మేలనె గుం 
డచ్చెరుపడి యెంచి రతికథో త్తములు; 
కన్ను లపండువు లాగ వీత్సంచి 2415 
మున్ను గా నెంచె జీమూతవావానుండు 

అధ కుచేరుండు యషవీరులం బొగడుట ఏఆ- 
అంతకుమున్నె యశో ధినాయకు(డు 
వింతకయ్యం బటు విని రౌ”ద్రుండగుచు 
మలనీ మణి గీవవ ణదంతు వ 
గలమువోర థికులు ఖర్వముల్‌ నడువ 420 
బవాంస సంఖ్యల" మూలబలములు గొలువ 
కపహకవోర్శటుల నాకాశంబు బగుల 
పదఘట్టనలకు భూభాగంబు న్రీల 


ద్వితీయాశ్వాసము 


నదనకాహాళ భేరికారిగం ఛీర 
"రావంబు లరికులగావముల్‌ ,గుంగ 
UW 9 
ఠీవిచే శౌర్య పాందిత్యుండై వేగం 
జనుదెంచి ఘనరణస్థలము వీశ్రీంచి 
వినుతించి యత్యంత విస్తయుం డగుచు 
నందను నాలీంగనంబు గావించి 
యందలిరథికుల నందంద బొగడి' 
నమధిక వాహీినీసహితంబుగాలో 
సమరసన్నగ్ధుండై చయ్యన నిలచె 
అనిలతనూభవుం డాతని ముద్దు 
తనయుండు శతెలివాండి తడయక లేచి, 
యన్నకు యెక్కి భీప్తాచార్యులకును 
జెన్నొంద ప్ర ణమిఖ్మి చేరి పాంచాల 
తనయను గవల నెంతయు నాదరించి 
ఘనర థారూఢుగై. గగనంబు ప్రీల 
దరములు బూరించి, దారుణగశఠిన . 
శరళ రాసనములు సంధించి, నిలిచి 
రనిన నాజన మేజ యాన నీళశ్వరుండు 


831 


2425 


24830 


2435 


2240 


932 సౌగంధిక ప్రసవాపవారణము 


మునినాథునకు గేలు మొగిచి యి ట్లనియె 
అనఘాతర్మ యాహిడింబాత్మజు ప తిభ 
అనిలనందనుని మవోటోవమహిమ 
ధననాథసుతుని యుద్దండ కె "ర్యంబు 24405 
జననుతుం డగుధనంజయుని సాహసను 
కురుయోధ వరుల గురువర్మాకృమము 
గరుడగంధ ర్వ రాత నసయతు యోధ 

వరుల విక్కమక ళా వై ఖరు లెల్ల 

నరుందుగా వింటి యవాధిశాయసపండు 2100 
చనుడెంచి సంగ రస్థలమున నిలిచె 

నని పల్కి_తీరి మీర లవ్యలికథయు 

వినుపింపవలె నన్న జేడ్క. నిట్లనియె 

జన మేజయునకు వై శెంపాయను'డు 

అని శ్రీమువోనంద నాధీళ్వ రాంఘే) 2455 
వనరువానిరత నేవానందు వే; 

భామినీజనపంచ బాణుని వేర 
అమలకశారుణ్యగుగణానిఢి వేర 

శీరభీసౌవీరశేకయ ద్రవిళ 


ద్వి రీయాశ్వానము 


సౌరావ్వ జననాథసన్ను తు'వేర 
అ 
పరగు శ్రీరంగ మాంబాగర జలధి 
అశ 3 
సరసక ళావూర్లచందు ని వేర 
ననుపమ రాయమన్నె కుమారు వేర 
ఘనదాననిర్దితకర్టుని వేర 
భూరినానాక ళాభోజభూవిభుని 
వేర దీనళరణ్యు వేర దేవేంద్ర 
విభవునివేర రావిళ్ళ శ్రీ కొండ 
విభుచంద్రు, లింగష బృక్వ్‌భ క్త ర్హజేర 
a ల చేజునివేర 
అనఘవ_ర్తను'పేర నంకితంబుగను 
బననుతసత్మీ__ర్థికౌర ర్థ్రచాతుర $ 
ధనుడగణ్యుండు రత్నాకరకొండ 
భల్లాణరాయ్య కుంభత్స _వపాండ్య 
వల్లభ ఘూర్చర BEES 
భల్లాగ్ళ బిరుద నవన్‌ ప 
సు రి రదర సంపళ్ళు నిేర (క) 
0 


888 
2460 


2465 


2470 


334 సౌగంధిక ప్ర సవాపవారణము 


ఘనుని కృవ్లచు రాజక విసుతుం జార 
వినుకుండు గోపాలవిద్భత్క._వీం ద్రు 
చానయ వేడ్కల రచియించినట్టి 2475 


ఘుసతరసౌగ ంధిక ప్ర ప సవాప 

హగణకావ్యమునందు ఆపనే 

పరువడి దీవించి పొండునందనుని 

చెలగి తమ్ముల బంకి జెప్పివుచ్చుటయు 

తలగక నతం డేగి దనుజుాల యత 2430) 


వరుల ఖండించి యవ్వని నిల్చుటయును 
తరుచుగా నది వినీ ధననాథసుతుండు 
వవననందునిమింద బర తెంచుటయును 
దివిజారిపాంచాలి ధృతి నేగి ధర్మ 

తనయుని యెదుట పద్మము నిల్బుటయున్సు 2485 


'అనిలజు లేమికి నన్న 'గుందుట యు, 
సురముని పవమానసూనుకార్యంబు 
'లెకగించి చనుట మహీవల్ల భుండు 

తడను చింతించి ఘటోత్క_చునితో గూడ 


ద్వితీయాశ్వాసము 885 
తడయక నచటి కందలు నేగుటయు. , 2190 


కురురాజు బలముల గూడి యేశెంచి 
సురవైరితో బోరి సుగుళెల్ల నడగి 

సమరంబు చాలించి సంధి యొనర్చి 
శమనునందను నాష్టా సమ్మతి బూని 
సకలనేనలుగూడి సామిరి కడకు 2495 
ప్రకటించి చేరుట ఫల్లుణుం డఫుడె 

వర తెంచుటయు ధనపతినందనుండు 

గరిమెతో గ్రక్కునం గదలివచ్చుటయు 

బారులు దీర్చుట బలుదెజుంగులను 

పో రొనరించుట బోరిలోవీలను 2500 


అనిలజుం డసురేశు డ శేశసుతు(డు 

"మొననీన మూర్భల మునిగి వేగంచె 

తెలి వొంది యనినేయ డివురుచుండుటయు 
నలకాపురాధీశుం డావవాం బగుట 

విని సైన్భములతోడ వెస నేగుదెంచి 2505 


'మొననీన. రివునై న్యముల నెల్లం జూచి ' 


886 సౌగంధిక వ్రనవాపనారణము 


తనబలంబుల జూచి ధరణీతలమునం 
'బెననొన్న వీనుంగు పెంటలు జూచి 
యధికవిస్మ య మంది యివ్యలి యవలి 
రధికుల సుతుని భూరమణుని బొగడి 
కలన నిల్చుటాదిగాల కథల 

నలరుచు నిది ద్వితీయా ళ్యాన మయ్యె. 2012 


తృ తీయా వాసము: 
అవధరింపుము వసుథాధీళచం ద్ర 
యవలి కథ్యాకృమం బది వివరింతు 
ధనపతి వచ్చునుద్దండంబుం గాంచి 
మనమున నులికి ధర్మ తనూభవుండు 
మొన నిల్చి యున్న తమ్లుని ముఖాంబుజంబుం శ్‌ 
గనుంగొని నియమొందంగా నిట్లు బలికె 


“9 ధర్మ రాజాసంధి సేయ బూనుట. థిఆా 
బాలునితోంజేయు బవరంబునకు 
చాలు చాలై యుండె సమనె నై_న్ధీములు 
పడిరి యోధులు తై బలము గుజ్జములు 
చెడిదంపుబలములు బెంచి యేతెంచ 10 
శ్రీదు6 డాతని నాజిం జెనకి జయింంపం 
గాం దీర చెంతటి ఘనులకు నైన 
పరికింపుము ధనాధిపతినేనలోన 


888 సౌగంధిక్షవసవావహ గణము 


బిరదధ్య్వజంబులు 'బెక్కింటీ నవియు 
వారెల్ల నెర యోభవర్యులు గారి! 15 
పో రేలసంధిమై పొసయపట లెస్స 
నావిని శమననందనుని వీశీంచి 
అధి గాండీవి దానికొడబడకుండుట. రికా 

వేం దృపుత్రుండు ధృతిమిరం బలీనె 
ముందుగా కయ్యంబు మొననేయకున్న. 
బొందు సంధి యొనర్చం బొసంగుం గా కివుడు 20 
అదియేల దీరు మియాత్మలో నింత 
చెదరేల ననుజూడు పృధ్వీత లేం ద్ర! 
అరమర లొకయింత మైనను లేక 
కురుపాండవులు జతినాడయుండగను 
నొరసి కయ్య 'మొనర్చ నుగ్రునికైనం 25 
దరమె నాభుజశ_క్లీ ధననాథుశడిమి 
కను మని శతులు గడగడవణక 

హో 

తన రెడి దేవద_త్తంబుం బూరించి 
వల శేల విలు గుణధ్యని జేసి యార్చి 
కలనికీ బలములు గవియించుటయును 30 


తృతీయాశ్వాసము 


కుబేరుడు పాండవులతో యుద్ధము 
సేయుట కిష్టపడ కుండుట, 


\ 
అంతయు వీహీంచి యతవల్ల భుండు 
మంతుకెక్కి_న మణిమంతుని గాంచి 
అన్న! కంటివె మానవాథిళునేన 
లున్న మోహరము మవళోద్దండవృ త్తి 
మున్ను చేసిననయ్యుముల లెంపు బెంపు 
గ న్నను నిటువంటిక య్యంబుం జూడ 
నందుకు బడియున్నయములు సాక్షీ 
కుందెడి గంభర్వకోటులు సాత్నీ 
నలినలి యైనకిన్న రనేన సాథతీ, 
బొలిసీన బెక్కుకింప్రరుషులు సాతీ 
ధరణి వై 6 బడియున్న దానవుల్‌ సాతీ 


యొరలుచా6 బొరలెడి యోధులు సాయీ 


క మలంబు" లిచ్చి వేగమె బంపకున్న 
సమరంబు సంధిల్లు సమయు నై నములు 
నరు లని యెంతయు నెంచంగాం దగదు 
వరు బేకదా; మున్ను కదనంబునందు 


389 


35 


45 


840 సౌగంధిక వస వాపనారణము , 


రావణకుంభక గ్లాది వ ముఖులను 

ఢ్రీవి నెదిర్చి ఖండంచినవారు 

అంతటి బలసావాసాంకు లీధరణి 

శాంతులు వీరితో కలహించి యెదిరి ర్‌) 
చెలరేగి యనినేయం జెల్ల దటన్న 

నలకూబరుడు యశ్‌ నాథున కనియె 

అయ్య! యీపని యెంత! యీబల మెంత! 
నెయ్యారువిధముల విముతులం బొగడం 


తలి మణిమంతుం డొవ్చకుండుట. ఏతా 


దగవానె! కాంచసోదరు డుండ గాసు ర్‌ర్‌ 
మగటిమిం గలమణిముంతుం డుండంగను 

వార్త కెక్కిన వారిథ్యజుం డుండంగను 

గీ స గాంచిన మణి గీవుం డుండంగను 

వీరల శినయైనవీరులు లెక్క \ 

మారి తనం నేయ మి-చెంతనుండ 60 
జెరలు గొట్రుము సర్వనేన లుండంగను 

దగలక నమవంటితనయు. డుండంగను 


తృతీయాశ్వాసము 341 


ఆవలీవారు కయ(్శమె కోరుచుండ 

నీవేళ కమలంబు లిచ్చుట గొదువ 

దీనత్వ మొంది (ప్రాన్టించివెడినను 65 
బూనికౌగిటంజేర్చి పొం దొనరించి 
నలువొందకమలముల్‌ నవనిభానములు 
నలకాపురంచె న నర్పింపవచ్చు 

నేప్రన గర్వించి యొదిరించినవుడు 
నీపాదములయాన నేతృణ మియ్యి 70 


ననిన నందటు యోధు లటువలె బలికి 

కనలుచు గదలి శంఖములు వూరించి 
దారుణనింహూనాదములు బర్వించి 

పోరికి నేనలం బురికొల్పుటయును 

వారి వీరికి నింత వర్శింవరాని 75 
హో రాహవం బయొుం గురుకులాధీశ! 


అభ ఉధయపతీములకును సుకులనమరమగుట. థియా- 
మదగరు ల దకరు లార్క_నుక రణి 
మ చ 
పొదలి ఫులుల్‌ ఫులు ల్క్బోరు చందమున, 


342 సౌగంధిక, బ్రసవావవారణము 


గలయంగక తొలగక గండి భరుండ 

ములు గండ భేరుండములు దూరులీల 
శరభముల్‌ శరభముల్‌ సమకంబు సల్పు 
సరణి వారుల్‌ వారుల్‌ సరిబోరుమూాడ్క 
ధకణీధరంబులు భరణీధరములు 

తలకక నెనునేగి తార్కొనునటుల 
పాడుచుట నరుకుట పొదలి మోదుట మః 
దొడంబడి నాటుట తునియుట బెట్టు 
దాకుటల్‌ డెలియక దర్పంబు మెరసీ 
యాశకాంత్‌లనుబో 5 నఖిలనై నములు, 
ఆనమయంబున నె నలుక "రెట్టించి 

వాసవి విలుగుణధ్వని చేసీ నిగుడి 
యరుదైన కిన్నరయశ జై తేయ 
గరుడగంధర్వుల ఘన యోభవరుల 
కలిమి వీథీంచి యేకడలం జూచినను 
వెలయు మోపులుగట్టి వేయుచందమున 
నంచితదివరశ రావళి ముంచి 

మింఛి యేనీనంగూ బె మేటియేనుంగులు 


80 


85 


అ 


95 


తృతీయాశ్వాసము 3543 


రథములు బొడియయొ్యై రథికులు మడిసి 

రధికులు సమనీరి హయములు ముగ్గ 
కొద్దిమోరిన గొడుగులు శేతనములు' 

గద్దలాడిన లీల గగనంబు నిండె 100 
మెండైన యెలగోలు మేదిని యణ 
దండిబారులు గుం దర్పముల్‌ దొలలె 
బలియరపై దూరి ఫల్లుణుం డపుడు 

వలనొప్ప శరలాఘవన్ఫూ ర్తి మెరసీ ల 
కరములు నొక ప్రోవు కాళ్ల కప్రోవు 105 
నిరములు నొక ప్రోవు చెవు లొక్క ప్రోవు 
కండలు నొక పోను కను లొక్క ప్రోవు 

గుండెలు నొక పోవు శ్‌ చాక పోను 
మెండుగా నిండార మెద డ్‌కప్రోవు 

తుండంబు లొకప్రోవు తొడ లొక ప్రోవు 110 
ఒక ప్రోవు శల్యము లొక పోను పేను 

లొక ప్రోవు చర్మంబు లొక ప్రోవు నరము 

లొక ప్రోవు శేళంబు లొక పోవు నాస 
లకలంకగలి సర్వతా కారములుగ 


844 సాగ ంధిక ప్ప సవాపవారణము 


గటిక్‌వాండును వోలి గాండీవధన్ని 
కటికపోగులు వై చె ఘనభీకరముగ 
నలిగి యంతటం బోక నాసవ్యసాచి 
చెలగి యతథబలంబుం బెదరించి నరికి 
యొండొండ ఖండించి రెరాజలు గోనీ 
నిండారు నెరపిన నీటువాటిల్ల 
_తలఫొని చిర్లాడి తప్పిపోనీక 

, నలినలిగాంగ సైన్యముల ఛేదించి 
ఘనరథంబులు మవో గానము బ్లా 
దనర కేతనములు తరువులుగా(గ 
ధనురాదులు లతావితానముల్‌ గాగ 
- దనువులు ఛీకరస్థాణువుల్‌ గాంగం 
నేనుగుల్‌ గండ శై 'లేంద ముల్‌ గాగ 
నానాయుధంబులు నాగను ల్‌ గాంగ. 
దుర(గముల్‌ వారిణసంవోపహూముల్‌ గాల 
వరనూత్నబవాుచి త్ర వర్గ వస్త్రములు 
పాలుపాందంబూచిన పొదరిండ్లు గాగ 
సలలిత బవురత్న చయభూవణనులు 


115 


120. 


125 


130 


తృ రీయాశ్వాసము 


చటుల జాజ్యుల్యసామోణనుల్‌ గాల 
బటు భేరిరథ నేమి బలఘోషణములు 
ఖగమృగా రావసంక రములు గాయం 

దగి యొప్పు ధననాథు దళమవోటనులం 
డలపడి తనబాణదావాగ్ని చేత. 
జలమున ముంచి భస్తోంబుం గావించె 
వెస నార్చి ధనదుని వెన్నంటనేని 
మసలక నేనూట మణిమంచు నొంచి 
యెలమి మణి గీవు నిన్నూట జడివి 
నలకూబరుని నూట నాటంగ నేని 
వరబలో ద్దండదు ర్యార ప, చండ 
నిరుపషమపాండిత్యనిజ భుజూదండ 
సారుందై తగు సవ్యసాచి నీతీంచి 
ధీరతో ధనాధీళశుం డిట్లనియె. 


అథి కు బే రార్డు నుల నంచాదము రఖా- 


నరుండ వటంచు నెంతయు నిన్ను నేను 
పరువనేయకయున్న వె కొనివచ్చె 


కిర్‌ 


18 


140 


146 


846 సౌగంధిక మ్రనవాపవా రణము 


శరలాఘవస్ఫూ ర్తి సాహసపతిభ 
సరినన్న వాడ వరా మాయన్న 
మెచ్చితి నిను మేలు మేలు కిరీటి 
పాచ్చంబుగా దొక బుద్ధి ఇవె వ్పెదను 
కచ్చుకపడి యీడు గాని కయ్యంబు 
విచ్చలవిడినేయ వె త్రీ తనంబు6. 
మచ్చరంబున నన్ను మోరొ-_నవలదు 
తచ్చనల్‌ సాగ వి త్తరిని వేవేగ 
వచ్చినయట్టి మివారును నీవు 
విచ్చేయుం డనిన నవ్విజయుం డిట్లనియె 
ఓరాజరాజ! నాదొకవిన్న పంబు 

వేం చిత్తములేక వినుడు తెల్పెదను 
వీరకర్శమునకు వెకచువారలకు 

మిరు చెప్పీ నబుది మీిక్కి_లీ నిజము 
సమధిశభికరసమర రంగముల 
మిమువంటి ఘనులతో మెలగొడివాండ 
నలవేళనాకు నింతింతయు నొకటి 
యిలదొడ్డ కొంచెమే నెన్నండుం జూడ 


150 


155 


160 


తృ రీయాశ్వాసము 


చ్చిన యట్టి మావారిలో నొకరు 
మెచ్చరు నీ పట్లు మెచ్చెదు నన్ను ? 
సారిమి ధర్మజుకొలువులో నున్న 
వారిలో చనెలగోలువాడను నేను 

సున యోధవర్య్యులు గదియకమున్న 
'నుగల్లి యొకబుద్ది గని వేవేగ 

రరిణా మమున నీవు పట్లంబు జేరు 
కరువాత మేము మాస్థలము జేరుదుము 
నరులను గాల్చె కిన్నరనాథుం డనిన 
సురదానన్రుల కిది చోదర్థింబుగాదు 
నరులు గుబేరు నెంతయుం "గెల్చి రనిన 
రరకునేయరు నిన్ను సశకలలోకముల 
మాకు. జెప్పిీనయట్టి మహనీయబుద్ది 
నీ కింతయును లేదు నేను సేమందు 
నని వారి మొనలుగా నాడినయట్టి 
ఘనుని కుబేరుండు గనుగొని పలికె 
అర్జున నీపల్కు_ లవి య థార్థంబుల్‌ 
నర్జింపందగినవి వర్జింపవలయు 


347 


170 


175 


180 


348 సౌగంధిక వ్ర సవాపహ రణము 


నల్పసాంగత్యంబు నల్బయుద్ధంబు 
నల్పమానవనేవ నల్పాయాధ బు 
(గోొన్వునంజేనీనం గొదువలౌ నిజము 
కవ్వడి విను కొం చెగాండవా నీవు 
ధరణిపై దివ్యకోదండ పాండిత్య 
శరకౌశలరణో గ సాహసుం డనుచు" 
కాలకేయనివాతకవచాది దె చైతు 
జాలఫిద్భ్గలమహోోే త్చాహి వనుచు 
వాతాత్మజునితోటి వాదు. ల్‌ యంవ 
నేతువు కట్టి గెల్చిన ధీరుం డ డనుచు 
వరఖాండవవనంబు వహ్నికి నిచ్చి 
సురరాజుదరిమిన ళూరుం డంచు 
హాచ్చుగా శంకరు నెదరి పోరాడి 
మెచ్చులు గై కొన ్న మేటి యటంచు 
నారదుచే మున్ను pes 

. నారూఢిగా విని యధివ నీతోడ 


నని నేయ దలంచి నే నరిగితి నిటకు; 
వినుట నిశ్చయము గావింపగా నిపుడు 





185 


190 


195 


900 


తృరీయాశ్వాసము 849 


కనుగొంటి నీపరా క్రృమకెళ లంబు 

ఘన యోధవరులలో ఘనుడవు నీవు 

చే నినుగల్చిన నెగడు నాకీ ర్రి 205 
నే నీకు నోడిన నే కొద్ది గాదు 

వనధిలంఘంచి రావణు పురి గాల్సి 

చను దెంచు కవికులచం ద్రు,నికం ₹ు 

నగముల గూల్చీ దానవుల ఖండించి 

జగముల నుతిగాంచు జంభారికంకు 210 


అంగజు హారియించి యజుతల ద్రుంచు 

గంగాధరునికం చె ఘనుండనే నేను! 

కేస్టన వారల గెలుచు నీలావు 

చూపుము న్నాబల్మి చూతువుగాని _ 

అని పల్కి క్రొధించి యాగ్నేయశరము 215 
6 కు బేరాడ్డునుల యుద్ధము de 


ఘనమం త్ర యుతముగా గాండీవిమో:దం 
బనిపిన పటపట బగిలె నంబరము 


ధరణి వణంశే దిగ్గంతులు యెగా 


850 సౌగంధిక వృసవాపవారణము 


చెదర శేషుడు గిరుల్‌ పృధ్విలో గుం? 

నది మవోప్ర, భయమార్రాండ ప, కాళ 920 
మండితం బగుచు శుంభత్నౌ )ఢి నిగుడె 
గాండీవధన్విదాంగని విజృంభించి 

థారుణేతలము ది కటము లల్లాడ . 
వారుణాస్త్రము బూని వై చె వైచుటయు 

నది మవావిలయశకాలాంతశకాభీల 925 
విడితగదాదండవిలసితం బగుచుం 

జనుదెంచి రవికోటిసన్ని భ మైన 
యనలభోరాశుగం బవలీల దునిమె 

అమరేం ద్ర సుతుడు యమవాధీశుమో:ద 

సముద గ్ర తరవాయుసాయకంబేన్సె . 230 


అధి ఉధయపకిముల పొరాడుట థిఆా 


నల కాధిపతిమో(ద నలిని గాంగేయుం 
డలఘుమహోో గ నాగాశుగం బేనె 
నిరవొందగాం గిన్న రేం ద్రునిమి(దం 
బరువడి ద్రోణుండు బవోశ మేని 


తృతీయాశ్వాసము 


నరవాహానునిమింద నాగ కేతనుండు 
కరవురి జలధరకాండంబుం బొనివెం 
గూర్చి కుబేరువై  గురునందనుండు 
నార్చుచు. గినిసీ రౌదాంశుగం బేనె 
కర్టుండు శ్రీ దై గవినీ దేవతలు, 
వర్శింపం బావకోజ్య్వలబాణమేనె 
మరియు దక్కిన యోధమండలావళులు 
గురియించి రాశుగఘాోరవర్ష ములు 
సరగున నాదివరీశరపరంపరలు 

గరికరి నొరిని లోకములు చెగిల్లం 
బళయృ భి రవమహాపట వానిర్థి'వ 
కలితభూ లేళ ఢక్కా. ధమత్కార 
శతకోటి శతకోటి సంకులాఘోమ 
తతవావవహభీ నుథామంబు నగుచుః 
దనరుచు భూనభోంతరములు నిండి 
చనుదెంచు నాదివ్యుశ రములు గాంచి 
నాగాశుగముచేత నలకూబరుండు 
బాగుమోరిన వాయుబాణంబు దునిమె 


851 


2లిగ్ర్‌ 


245 


250 


గ్‌ 2 సొగంధిక వ్ర నవాపవారణము 


కడు మణి మ వుండు గరు డాంబకమున 
పాడిపాడిగా నేనె భోగిశరంబు 

మణిమంతు. డొగి బ్రహమార్షణంబునను లీగ్‌ర్‌ 
గణుతింపం గమలజ కాండంబు నేనె 
అనిలాంబకము బూని యల జయంధరుండు 

కనలి మేఘశరంబు ఖండించివై చె 
వరుణసాయకమున వహ్ని బాణంబు 

పరియలు గావించె భానుశేతనుండు "౨60 
ధనదుండు పొంగి మారాండ బాణమునం 
దనరార గవాల్చి రౌ ద్రశిలిముఖంబు 
రహిమిార తక్కినరసీక వేఖరులు 

మహిగూల్చీ రత్యంత మహితళ స్త్రముల 

ఆరీమురి ౫రలి జయంధరుం -డపుకు 26: 
సురనదీతనయుని జూచి శోధించి 

ఘనదివ్యళ రవృష్టి గప్పి నొప్పించి 

జననుత తాళ ధ్యజంబు ఖండించి 

యత డేయుళరముల నన్నింటి దునిమి 
యతులితం చై నట్లి యరగంబు గూల్చి 20' 


తృతీయాశ్వాసము 


విలుగుణధ్యని చేసి వెన నార్చుటయును; 
గలగకం దొలంగకం గాంగేయుం డపుడు 
మరియొకరథ మెక్కి మార్షణవృష్టి, 
గురియించి మణిముంతుం గారి నందనుని 
తను వెల్ల నించినం దర్పంబు మెరనీ 

కనలి జయంధరగంధర్వవిభుండు 
కడువడి భీష్టుని కవచ మింతింతం 
బొడిపాడిచేనినం బొంగి గాంగేయుం 
'డెననీన కినుక నచేందు బాణమునం 
గనకకిరీటంబు ఖందించుటయును 
చిత్రాంగదుండు విచిత్ర 'కేతనుండు 
థార్రివ్రి లంగ నార్చి దర్చముల్‌ మెరనీ 
యవలీల గాంగేయు నరదంబు. గూల్చి 
వివిధసాయకముల విలు ద్రుంచి వైచి 
సారథి వారులను సమయించి ఘోర 
నారాచముల మేను నాట నేయుటయుం 
దమకించి యొండు రథంబువై నెక్కి 


858, 


275 


280 


286 


554 పూ ంధికప్ర న వాపవా రణము 


యుమరనదీనూను౯ డగ్షచం ద్రాళు 

గణులచే నిరువురి కంఠముల్‌ ద్రుంచి 

రనుణ జయంధరు రథముపై కురికి 

1 “ నాల మంకించం గని మణి గీ వుం 

ete baw నెడసొచ్చి యొక్క.భ ప్రమున 

వాలు చూర్ణము చేసీ వరదివ్య బాణ 

జాబంబులను మేను జల్లెడగండ్లు 

వడిన వీతీంచి చెలంగి కర్టుండు 

ఇ “వలుఘనదివ్యు బాణ త్‌ యమున 
"కలీ యేసీన మణి గ్వీవ్రుండు మూర్చ 

“గిన సారథి యక సాంత దవ్వు 

దొ. ఒగింవ సూతపు తుండు పోనీక 

బవ డి వెన్నంటి వర తెంచుటయును 

కంచుకథంబుల గంధరగవతులు. 

హె %౦వ కరువది కోట్ల మార్కొనియె 

తా ంచి యుక్కురథంబుల యత్న 


రన వ్యా మె 
రన ణు వెంబడి కోట్లు రాాధభయు ( 


వా. ంచి కిన్నర ప, భులు మున్నూరు 


290 


295 


83)0 


806 


తృతీయాళ్వాసమా 


కోటులు కర్టుం దార్కొని పోరి రపుడు 
అందరిమిా(ద యయ్యాధికుం డంభోథి 
ముందరనగము దా మధియించు లీల 
పరువడి బవాుదివ్య బాణజా లముల 
నరదంబులను గూల్చి యధికుల దునిమి 
తురగంబుల వథించి దొరల మర్దించి 
కరకరి సూతుల గళముల జిదిమి 
ప్రళయకాలమునాటి 3 భానుని సరణి 
అరి తలం గగోలుపజిచి 
పరువులు బారించి భ యము పుట్టించి 
గరిమెతో విజయశంఖంబుం బూరించె 
నటమున్న చయ్యన నరదంబు నెక్కి 
పటురోషమున ఛీపపార్టి వేంద్రుండు 
నలుదిక్కు_లు గలంగ నారి మ్రాయించి 
పాలుపొంద వ.ణిమంతుపు త్రునిమిాందం 
జలమునం నొకయగచం దృబాణంబు 
కలితమం త్ర యుతమ్లుగా నేయుటయును 
య మాధినాయకు.డానిధమంత 


తశ్రర్‌ 


ఓసి 
head 
en) 


(ws 
pm 
Ct 


ల0 


356 సౌగంధిక వ్రసవావవారణము 


వీకీంచి పావక విశిఖంబుం బూని 

యదలించి 'యేనీన నవురేం ద్రసుతుండు 825 
ముదమున వరుణా స్త్రమున ద్రుంచుటయును 
నలకూబరుం డైం ద్ర నారాచమునను 

నులుకుచు నభిమంత్ర యుతముగా నేయ 

సొలవక నప్పు డాసూతపవు త్రుండు 
చెలువుమిరంగ శ_క్టిచే నది గూల్చ 830 
నంతలో నగ్గచం ద్రాశుగం బరిగి 

నెంతయు నా కిన్న కేం ద్రుండు చెగడ 

ధరణ్నవె వెస జయంధరుని మ స్పకము 
గురుఘోవణములతోం గూల గాల్చుటయు 
భండనంబున తనవట్రహూలుటయు 835 
మెండుగా. గన్నుల మిణుగున్లు దుముక 
సురనదీసూనునిం జూచి రోషించి 

యరుదుగా మణిమంతు డరదంబు ద్‌ప్పి 

రణభ యాద గ నారాయణాన్ర్రంబుం 

గణుతింప మంత్రయు క్రంబుగా నేనె 810 
ఆది వెస బవ్వాండ నూక మింపుచును 


త గలీయాశ్వాసము 57 


నుదుటున జను బేరం నొయ్యనం గాంచి 

వలనొప్ప భీష్టుండు వై ప్లవాస్త్రమున 

నిలిచె నాబాణంబు నిమిషమా త్ర మున 

అప్పుడు మణిమంతు డమ్మవోళ రము తర్‌ 
తేప్పిపోవుటం గాంచి భె రస్టంబు మించి 

కులిశ శా దాచంబు శోధించి యయ 

సొలవక సురనదీసుతు6 డేపుమోరి 

యపలీల నై దృసాయకమునం దునిమె 
కవిసిపోనీయక గంధర్యవిభుండు 850 
సరాంంగముల నించెం జటులబాణముల 
నుర్వీతలా ధీ శు డోడక నిలిచె; 

నతులితఘాోరళ స్రాస్రజాలముల 

ధృతి నించె మణమంతు చేహూ మంతయును 
కలగక తొలంగక గవినీ యిర్వురును 8ర్‌ర్‌ * 
నిలు! నిలు! గాంగేయ! నిలు నిలు మనుచు 
మలయుచు నన|్యన్యమాత్సరష్థములను 

తలపడి పోర ర క్తంబులు దుముక 

సలలితమా ణక శైలంబు లనంగం 866 


858 పాగ ంధిక పృసవాపవా రణము 


బొలుపాందం బూచిన మోదుగు లనలో 
బలువైన కాలవిపర్యాసములను 
తరకోోని యుభయసం థ్యా రాగ ములను 
సరివడి సమరంబు సవివి రాఘనులు 
అక్కడ రాధయు డాహవస్థలము 65 
గ్రక్కున శోధించి కదిసి వెన్నంటి 

“0 కర్టుని ఎలపరా క్రమములు థళఆా- 
శేకవేయుచు మణి గ్రీవునికథము 
నె కిని లంఘించి పాలస్స్యు( గాంచి 
యక్కటా! యిటువంటి యతిరథో త్తముని 
చిక్కి౦చి చూడంగం జెల్లునే మాకు! 840 
చిడిముడి పులినోటం జిక్కిన వేగ 
విడిపించుకొసునట్టి వీరులు లే! 
తొ ట్టున వగగొర్ల దొడ్డ సొచ్చినను 
బట్ట నియ్యరుబంటు పంతంబు మెరనీ 
యెన్నెన్ని పలికిన నేవ లే దింత 
నెన్నాళ్లు పగ యుండె నీతనిమోంద6 


(Jy) 
ఇ) 
(a 


తృతీయాశ్వాసము 


జత్తురు నొత్తురు సరియాదు రంత 

ని లైరంగున నుండ నే నెొదుం జూడ 
నట మున్నె కమలంబు లర్పింతు శేని 
యిటువంటి యాపద లేటికి వచ్చుం 
గరుణతో నికనైనం గాంచెద వేగ 
సగనీజూతములం బాంచాలి కొసంగి 
కారవేం,దున కలకావురం బిచ్చి 

వీరధర ము మాని విపినభూములకుC 
జనుం డని పలుక రోవంబు రెట్టించి 
ధననాథసుతు(డు రాథాపుత్రు తుం దా(కి 
యిరవంద గద బూని యినత్‌నూభవుని 
కరమందు వెలుగొందుఖడ్డంబు దునిమి 
విరథుండవై యుండి వీర వాక్యములు 
తరనుగా దిది నీకు తరలుము కర్ణ! 
యేదంబువపై నెక్కి. య త్ర ముల్‌ ఫూని 
చిసదువాక్యము లాడి ేవరింతు మము 
చెడుగ! ని న్నీ వేళ జేగాచినాడః 
'జెడిపోవ ప. నీనేనది క్కరుగు 


85 9 


880 


885 


890 


860 సౌగంధిక ప్రసవాపవారణము 


అధికుండ వైనం జయ్ధన నేగి యొక్క 
రథ మెక్కి. రమ్ము దురమ్లు సల్పుటకు 
పాణంబ్బుపై నీకు భ్రమ కల్తెనేని 
మాను మమాటలు మరలిపా మనిన; 
నరిగి రథం చెక్కి, నలఘుకోదండ 
ధరుండై కుబేరనందను వడి దాంశె ణి 
అలి కర్ష మణి్రీవుల యుద్ధము ఏలా 
అపుడు మణి లీ వ్రు డతిమూర్భు దెలిసి 
తపనీయదివ్యకోదండంబు( బూని 
చవలాలలతికెబోలు శరము సంధించి 
కుపితుడై కర్ణుని. గోధించి చూచి 
నలకూబరుని యాననము విలోకించి 
వలదయ్య యిట "కేల వచ్చితి వీవు 
మానవ్రం డనుచు నేమరియుంటి గాని 
యిీానృపాలకు ర నెక్క_డె నాకు 
వాహీని కక్కు. నావరళ కి కి యితేని 
బావోబలము నీవె పరికింపవలయు | 


895 


400 


405 


410 


తృతీయాశ్వాసము 


నన విని యినసూనుం డామణి గీ వు 
గనుంగొని యిట్లనుం గలకల నగుచు 
మిీూరాజు మారాజు మూయోధవరులు 
మారధికో లముల్‌ మాసాహాసములు 
పృతిభలు మునుమున్నె పరికింవ లేదె ! 
ఇతడు చూడకయున్న నేమిటం గొదువ ! 
నిన్ను జూచిన నిల్యు వీరు బండెడిని, 
ఎన్న డు బరికింప నిటువంటివాని |! 
సామ ేం ద్ర ముతోడ సయ్యాట లింత 
దోమకు సాగునే ! తొలగుము వేగ 
నెరవుగా బళ్కె_దె! నీయీడువారు 
కలరు మూనేనలోం గదనంబు నేయ; 
నస దీరకున్న యానలకూబరునకుం 
గొసరుగా నిచ్చెదం గోరి నిన్ని పుడె 
యని నారి సంధించి యరదంబు గదిమి 
కనక పుంఖోజలఘనసాయకముల 
నిరువుర నొవ్పించె నిషుపరంపరల ; 
నరదముల్‌ దిన్యళ రాసనంబులును 


861 


415 


420 


425 


862 సౌగంధిక ప్రసచా వవారణము 


దురగసారధులతో:. దునియలం౭జేసీ 

కరు నెక్కి విజయశళ:౭ఖ'" బుం మూరించె 
మవానీయ మాణిక్యిమయిరథ మెక్కి 
బవూుుళ రంబులు న సంధించి 

నెరి నవ్వని య. వత లత డప్రదు 
హరుల సారధి: గూల్సీ వతు ద్రుంచి 
మలయక నవరత్న జకుటంబుం దునిమి 
విలునారి తెగటార్చి విల్లు ఖండించి 
కలహిొంది శోధించి కాయ మంతయును 
సొలవక నెత్తురు జొ త్రిల్లంబేనీ 

యన్తుల ముంచిన నళ కింత లేక 

నమేటి వేరొక్క. యరద మెక్కుటయు 
అదొ పొట్టు చేసిన నదరక కినిసీ 

seis నది గూల్చ ఖద్దంబు పలుక 
కరముల సంధించి కదయ నేయుటయు. 
దిర'మొ౦ద నవి రెండు తెగ టార్పుటయును 
ఖరకరాడత్ర తజుండు చక్ర 0బు సంధింవ 
నరశీలీముఖముల వారించి కర్ణ 


480 


496 


440 


నురము వ్రీలంగ మహోగ్ర బాణముల 
నెరి దూరనేసిన నిట్టూర్చు విడుచు 
సొరిది నల్టిక్కులుం జూచి ఫీతిల్లి 
పరువడి వెన్నిచ్చి పర తెంచుటయును 


-ఇప్రుర్రి కర్గునిషలాయన ము దియా 


గని మణి గ్రీవుండు గడియ నేతెంచి 
యినసుత ! నిలు! నిలు! మేల పోయెదను 
మలయుచు మీవారు మావారు జూడ 
దలచెకిపారుట ధర్మమే నీకు ! 
చికదువాక్యము లాడి 'పెక్కులు స్రెలి 
పరులందలును జూచి పకపక నవ 

పోయిన ని న్నేల పోనిత్తు నేను 
మాయన్న ! తొలంగని మగవాండ వీవు! 
చలియించి నీ విట్టు జరుగుట కేను 
తలపోయ నినుం జూచి తక్కినయట్టి 

నెక యోధు లీబుగ్ది నేన్చెద రింక 

నెరి సావాసం బెల్ల నీట గల్పితివి 


8638 


450 


శ్తీర్‌ర్‌. 


460 


864 సౌగంధిక వ్ర సవాపవా రణము 


ఎడ గాయముల థాత్రి, నీల్లువారలకు 

నెదురుగా వచ్చుగు బేర పుప్పకము! 
కువితచిత్తుండవై కురువంశమునకు శీర్‌ 
నపకీ ర్తి దెడ్తువే! యన్న ! రాధేయ! 

పారక తిరుగుము బవరంబు నేయం 
దేకువిండ్లములు చెప్పించి యిత్తు 

ననుపల్కు_ విని విననట్లు 'ఖేదిల్లీ* 

చనుకర్గు. జూచి యాచార్యనందను(డు 470 


అధి అక్వన్థామ కర్టునికి సాయపడుట థఖా- 


అధికచేగంబున సరిగి వేరొక్క_ 

రథముపై6 జే పట్టి రాభేయు నునిచి 

యెలమి మణి గృీవు నేడంబకములం 
గళవళంబడనేని కవచంబు చించి. - 
నలకూబరుని పదునాల్లు బాణముల 475 





l. 2. నెదురుగావచ్చు చేవేం ద్రపువ్పకము (త) 
b. చెదురుగా వచ్చు నసుళేంద పువ్నకము (ట్ర) 
2 ననుపల్కు- విని నిననట్టును జేదరి (త) 


కృతీయాశ్వాసము 8685 


గలగించి సారథి ఖండించి వైచి 

భానుశేతనునిం దొంబది నారసములం ! 

బూని ఘో రాహావంబున జక్కు చేసీ 
సకలబలంబుల నైన్యాధిప పతుల 

పృకటించి చీకాకుంబడం జెండివై చి 480 
భండలీకృతముగాం నోదండమమరం 

గాండముల్‌ ఫూనుట కడిమి నేయుటయుం 
దెలియంగూడకయుండం దేజంబు మెరసి 
బలీయుర యోధుల భంజించి గదిమి 

వెలయమణి శీ వు వికలంబుఃచేసీ 485 
నలకూబరుని ముంచె నవభల్లములను 
నలకూబరుడు గురునందనుమిోంద 

నలువది దివ్య బాణంబు "లేయుటయుం 
బొడియయెరి నరదంబు బొలినె గుజ్జములు 
మడినె సారథి చిల్కుమారె శేతనము 490 
తెరలక వేరొక్కతేంవై నెక్కి 
గురునందనుండు నలకూబరుం గదినె 

నల కూబరుండు గవ్పె నానాళుగముల 


506 సౌగంధిక వృ సవాపవారణము 


నిల మణి గ్రీవుం డనేకబాణముల 

నుంచినం గని ద్రోణముఖ్యులౌ యోధు 495 

ల: గితళరవృష్టి నవుడు గవ్వుటయు 

సం. యెల్లం దునిమిన నాచార్యసుతు(డు 

౧పిథాశ్త్రములు యతవిభునివై 6 బర వెం 

పట్టు నార్చచు ఛీమనేనుండు | 

౧5ంచి గద కరద్గయమునం బూని 500 
“ తెంచుటయుం జూచి నలకూబరుండు 

ల టాం భీముని ముంచె 

స సడ్డ నేయక ననిలనందనుండు 

కాన ము గన్నె సాళ్యంబు 

గో ంచుగతి యశతకోటుల మోది ర్‌05 

భూోరదానవ్రుల మార్కొ_ని చక్కు_చేసీ 

గడుల మడియించి గంధర్యవిభుల 

ధ.6 గొల్చి కిన్నరదళములం జంపి 

నఎకూబరుని తేరు నలినలిం జేనీ 

యం మణి గ్రీవునియరదంబు దునిమె 510 

రణ యంకరపరా క్రృమశాలీమైన 


తృతీయాశ్వాసము 967 


మణీమంతుతోం గొంత మసలశ పోరి 
సురనదీతనయుండు సూర్య బాణమున 
సరగున నతని మూర్చ ముడుంగ నేనీ 
మరలి పౌల_స్హ్థకుమారునిం దాంకి 
కరవృష్టి గురియించి చలియింపంజేనె 
అక్క_డి కలకలం బాలించి మాచి 


cr 
Ct 


9 కుచేరార్జునుల యుద్ధము అడ్డనునిమూర్భ ఏిఆా- 
బక్కు_ల యెకిమో(డు సావాస పృతిభ 
నరదంబు నురలింప నమురేం ద్ర సుతుడు 
పరికించి యమాధివతికి నిట్లనియె క్‌ 
ఇక్కడ నే నుండు బణింగియు మారు 
అక్క_డం జనం జెల్లు నా కిన్న రేం ద్ర | 
చలమున ననుడానీ సమరంబుచేని 
గెలిచి పోదువుగాని శేడించి నిలువు 
మిన్న క నామాట మోరిపోయింనను 
వెన్ను గాయంబుల వేధింతు నిన్ను 


er 
wt 


దాజరాలాకాంమునాడానాంక డన దాదానాయనాన్న. 





l. 'వెన్నుగా యంబుల 'వెలయింతు నిన్ను (తృ 


868 సా ంధిక ప్ర సవాపవారణమా 


అని గుణధ్యనింజేసి యరదంబు గదిమి 
తనరారుదేవద త్తంబుం బూరింప 

విని ధనాధీశుండు వేగంచె మరలి 
వనజభవాన్త్రంబు వాసవిమోాంద6 ర్‌వ0 
బరగింప నమేటి బహసాయకము 

కరమర్ధి మంత్రయుక్తంబుగా నేనె 

నది నిల్ప కిన్న రాధ్య యునిమిందం 

నదలించి యేనె నారాయణా స్త్రంబు 

కని కుబేరుడు మనో గృహమున నపుడు రీకిక్‌ 


ఘన వై న్షవ్యాస్తంబు( కొని దాని 
వారించి కవ్యడి వతీంబు దాంక 
నీరజా ప్తశరంబు నిగుడించుటయును 
బలువిడి నదిగాక ఫల్డునుం డసుజె 


తెలియని మూర్భల లేరువై బ్రాలె 540 


ాశప్తస్తైగ్థ ఘటోత్క_చునియు ద్ధము ఆక(డు మూరగ్భిలట ee 
కనుగొని యాఘటోత్మ_ చు డుగ్రు,. డగుచు 
మునుకొని వాడి యమ్థుల విలు ద్రుంచి 


త్ర స్స లీయా శ్వాసము 


భూరికిరిటంబు పొట్టు గావించి 
క్రూరత రథముపై కుప్పించి దుమికి 
కరవాలు బెరికి వెక్క_సముగా నార్చి 


నరవాహానుని బెట్టు నరకిన నతండు 
నరదంబు పై వ్రాలి యంతలో చెలిని 
కోదండమున( బెట్టు గొట్టిన నతండు 
పోదట్టి వతంబుం బొడువ శ్రీదుండు 
కళవళ మంది రాతసకు లేళ్వరుని 


(వళ యాంతకుని లీల బలుగద బూని 
మోదిన నది దా(కి మూర్సిలి యపుడు 
ఆధైత్యకులమాళ యవన్నివై వ్రాలి 
"వేమరు' పరికించి వికలంబు నొంది 


సామ జేంద్రము నెక్కి. శమననందను(డు. : 


వ్ర కటించి నడచె తురంగంబు నెక్కి; 
నకులుండు గడచె తురంగంబు మ్రల! 
దురో్యోధనుండును దుశ్శాసనుండు 


869 


రశ 


కీర0 


ర్‌్‌5్‌ 


1. నకులుండు నడచె మానవనాథుతోడ (ట) 


870 సౌగంధిక వ సవాపవారేణము 


శెర్యంబు లుప్పాంగ జనిరి. వెంబడినఫే 

మహిశెక్క నెర యోధవర్యులత్‌ోడ +60 

సవాదేన్రు డరుదెంచె జనపతి వెంట; 

చతురంగబలములు సమకట్టి మొనను 

చతురుండై. fs కృపాణారుస్థిడు నడ చె; 

అటమున్న పడియున్న యస్టనుః జూచి 

వీటవీట కోరలు బెట్టుగా దీటి 565 
హనుమంతుడు కుబీరునితో యుద్ధము సేయుట 
ఊభయపతములవారికిని జరిగిన చ్చిత్రయుద్ధము 


శేతనంబున నున్న కేసరిసుతు(డు 

భూతలం బదుర నద్భుతళ_క్రి దుమికి 

నతు త్రమండలోన్న త మైనయొక్క. 

వృత్షంబు కూకటి వ్రేళ్ళతో చెరికి 

కరముల సంధించి గద్దించి నడువ 570 
పరికించి చతురంగబలములు పగిలె 

చిడిముడి పడి సర్వ నేనాధిపతులు 


బూ గాంటాలురువాన్రూనాటానాశరాలా. 








1. కార్యంబు లుప్పొంగి జనిరి వెంబడిగ (ట్ర 


తృతీయాశ్వాసము 


జడిసీ కూతలు మాని జరిగిరి వేగ 
వేరై నదోరలు కుబేరుని విడిచి 
జారిరి యోధులు చనిరి బ్యెలుచు 
ఆలకాధినాయకు డాభూర్ణుహాంబు 
తొలగక శరముల దురుము నేయుటయు 
పోలించి కాంచి యద్భుత మైన యొక్క 
శ_లంబు6 బెరికి యతకు లేశుమింద 

వె చిన నమేటి వృక్యలు నేయ 

జూచి కో యని "యాశ్చ సురలు భేదిల్ల 
కనకాచలములీల కాయంబుం బెంచి 
ధనవతిమి=(ద నుద్దండత నది చె 

తెలి వొంది గనుంగొని దేవేెం దృ సుతుడు 
యలివెణి లాలించి యరదంబు దుమికి 
వలగొని యాకపీవరునకు మొక్కి 
చెలువొంద గీ ర్సించి చేతులు మొగిచి 

క వికులాధీశ! జగన్ను త చరిత! 
విపషులబలాటోప! వీరా గ గణ! 

వలనొవ్చ నెర యోధవర్య్రులలో న 


871 


“ర్‌75 


580 


585 


590 


572 సౌగంధిక ప్రసవాపవారణము 


చులక శేయుదు"ం! నాకూరత్య మిఫుడు 
కలయత్షకిన్న రగంధర్భపతుల 

నలకాధిపతితోడ ననిగెల్లుం జూడు 

కినుకమాను మటంచు( గ్‌ ర్రించి యతని 
తనధ్వజంబున నుంచి "ధర జూ జూదులను ర్‌0ర్‌ 
వారించి యరదంబు వైళంబ యెక్కి. 
దారుణశంఖనాదంబు బరి(ంచి 

యత్నవల్లభునిసె నరదంబు నూకి 

యయ యదివష్థిశే రావళుల్‌ నించె 

ఆలోన కౌలి వొంది యనిలాత్మ జుండు 600 
కాలునిగతి నార్చి గర్వంబు టేర్చి 
యలకాధిపతిమిోందం నరు దెంచుటయును 
తిలకించి కాంచి యా బేవధ్వజుండు 

వటుత రాంచితదివ్శ బాణజాలముల 

చటులత ముంచె రాతసకు లేశ్వరుని 60) 
మకుటంబు దునిమిన మండి సురారి 

వికలంబు నొందక వికవిక నగుచు 

దేవధ్యజుని ముంచె దివ్య బాణముల 


తృతీయాశ్వాసము 


వేవేగ విలు ద్రుంచి వీరులం జంపి 
సూతునిం దెగటార్చి సూర్య బాణమున 
నాతని నొప్పించి యదలించుటయును 
తనరార దేవశేతనుండు జృంభించి 
జననుతం బై నట్టి సక్లిందనం బెక్కి 
మె5నీ ఘటోత్క_చుమిోంద దండురికి 
పరగించె బవుఘోర బాణజూలముల; 
నవియెల్లం చొడి నేని యసురనాయకుండు' 
తివిరి యమ్థుల ముంచే 'దేవశేతనుని . 
ఈరీతి నొండొరు లేపు దీవించి 
పోరుచునుండి రద్భుతశ_క్రి మెరసీ; 
అంతట మణిమంతు డతిమూర్భ దెలిసి 
యంతకు లీల సాహస మగ్గలించి 
కరుశెక్సి. యరదంబు గాంగేయుమోందం 
దరిమినం గక్లుం డుద్ధతి నెదురే(గి 
శరముల నరదంబుం జక్క నేయుటయు 
నురవడి నతండు వేరొక్క_రథంబుం 
బరువడి నెక్కి. యా భానునందనునిి 


373 


610) 


615 


620 


625 


874 సపూగంధిక వ్రసవావహరణము 


నిరువమాంబశముల నించు న వ్వేళ 
మార్తాండసుకునకు మణిమంతునకును 
కీ ర్రింపందగు రణకేళి సంధి ్లై 

తివిరి ఘటోత్క_చ దేవధ్యజులకు 
బవరంబు చాల 'దెప్పరమయొొ నపుడు 
అవము'రేం ద్ర సుతునకు యతునాథునకు 
సమరంబు గె నాక్చ్శ్యుంబు గాయ 
నలకూబరునకు ద్రోణతనూజునకును 
గలితభయంకరకదనంబు చెళ్లె 

నెరయ గాంగయమణి గీ వులకును 

గర మొప్ప ఘోరసంగరమువాటిళ్లె 
మారు లాత్మజునకు మణకేతనునకుం 
దారుణంబై న యుద్దము సంభవించే 
హరికేతనునకు ద్రోణా చార్యునకును 
నరుదంద నావావం బగ్గల మయ్యె 
చెలువొందం గృపునకుం జి తృ కాయునకుం 
బలువై న జగడంబు పకటించి మించే 
విలనీలు కురురాజవీర నేనలకు 


650 


640 


తృతీయాశ్వాసము 875 


నలరీ చూడ(గ నాల మధికమై మెరనె 645 
నకులునకును స దానందున కళ్రుడు 
శ కటంబుగా బోరు బలనె నెంతయును 
తక్కిన యట్టి యోధులకు యోధులకు 
నక్కజం లై న కయ్యము సంఘటిళ్లి 
అరయ భటుల్‌ భటుల్‌ వారులును వారులు 650 
కరులును గరులును గదినీ వెం వెక్కి 
రథికులు రథికు ల్శుగృత చలపోరి 
యధికజయా కొంత్‌ నని నేయుచుండ 
అప్పుడు నారదుం డధిక మోదమున 

=ఆఖఫ్రి నారదుడు ద్వారకాపురమునకు వచ్చుట ధ్రితా- 
గప్పునం జని ద్వారకాపురి నేరి 6రీర్‌ 
నిరుపమమౌా _కీకనీలవై డూర్య 
మరకత ఘ: పీరవమాణి! ఫ్ట్రఖచిత 
స_ప్పసాలముల ముచ్చటలు మూచుచును 
తప్పకల్యాణసౌధములు చూచుచును 
గంగాతరంగిణీ కన కొబ్బముకుళ 660 
సాంగత రర లీతకాంచనకుంభ నికర 


876 సొగంధిక వ్ర సవావవా రాము 


భూరినోప్రరచయంబుల విలాసములు 

సార వీతీంపుచు సకలసాభాగ్య 

మందిరంబుల మేలు మచ్చులు గనుచుం 

జందన క్రృముకరసాలజంబీ5 665 
మాలూర శారద మాధవీ పనస 
తాలతమాలకాకుంజముంజుి 

వల్ఫవకోరక వసవఫలాది 
సల్ఫలితామోదసంయుతం బగుచుం 

గలకంథ శుకఠారికావాంసచ క్ర 6:0 
విలసీత మధురవాగ్యిభవంబుం గనుచు 

వలనొప్ప శృం గారవనమధ్య్థమునను 

'వెలందులు వదియారు వేలు గొలంగను 
'జెలంగుచు దివిజరాజీవలో చనలు 

సలలితనాట్య వ్ర సంగము ల్నెరవ 675 
మా పాలకన్యక ల్భామర ల్వీవ 

గోవికాజనములు గొడగులు బూనం 

జనువుల రుకి ణీసతి, మొదలె న 

యెనమం డ్రసతులతో నింపు సొం వెసల 


తృతీయాశ్వానము 


శీలి కామహీమలం గ్ర డించుచున్న 
-ఆ(్రి కృష్ణదర్శనము de 
తాలాంకసోదరు తతకీ ర్రివోరు 
నలఘునీరద దేవు నాజానుబావాం 
కలిత త్రిదశ గోేయు కన నకళౌ శేయు 
లీలావిలాసు లాలితతరవోసు 
బాలికామదనగో పాలుని చెంత 
నిలిచిన గనుంగొని నెలతలుం దాను 
బొలుపాందం బ్రణమీల్లి వూజలు నేసి 
యురురత్న వీకినై నుంచినం జెలంగి 
సురమాని వసు దేవసుకుని కి ట్లనియె 


అథి నారదకృవ్న సంవాదము థ్రియా 


ఓపావనచరి త్ర! 'యోపాండు మిత్ర! 
యోఫ్రండరికాతు! యోజగ ద శ్‌! 
కడకతో నొకవార్హ గలదు చ్లశ్చెదను; 
కడుసావథానంబుగా వినవలయు 

పరగ ధనాధీశ పాండ వేయులకుం 


377 
680 


685 


690 


378 సౌగంధిక, ప్రసవాపవారణమః 


దరునైన ఘోరయుద్ధము సంఘటిల్లె 695 
ఇపుడు నేనలతో పఫణీం దగేతనుండు 
కవటసవోయు: డై కలిసి యున్నాడు 

సొలవక నిలుకులో సొలుకుమం త్ర ంబు! 
దలవెట్టంగలం డల థా ర్హరా ఫ్రండు 

మదమత్తుం డతని మర్మము మోశె తెలుసు 700 


మది నింక నొక యనుమాన మయెడిని 
అలకాధిపతికీని హరునకు దొడ్డ 

చలిమియా నీవా ర్హ వెవిబళజెనేని 

యల శ్రీదునకు సవాయంబు గాలలండు 
వాలుపుమోరంగ నాభూతనాయకుండు 705 


తలపోయ మోదణయ తప్ప వేరొండు 
గలదె పాండవులకు గమలాధినాథ! 
అనువంద మరు సవాోయందు గాగ 
జనుం డని చేవతాసంయమి వెడలె 





1. a. సొలవక నిరుకుతో సోకు మంత్రంబు (తృ 
b. సొాలవక నిలుకులో సోకు మం త్రంబు (ట్ర 


కృతీయాశ్వాసమా 


కములాతు డ మేళం గడు విజృంభించి 


879 
710 


ర కృషం డుపాండవులకు సహాయముసేయ(బూనుట ధిక 


రమణుల నంతఃప్రరంబున కనిచి 
యాసానమున “కేగి యవనికంవింవం 
బ్ర? స్థాన భరికా వ్ర తతిమ్రైోయించి 
యక్క_డ నున్న యోథావళ నెల్లం 
గ్రక్కున పయినముల్‌ గృమని యనిచి 
తరలక ఖీ రతన 


వరసాధనంబులు వరుస ధరించి 

గరుడ కేతనధనుర్దుణదివ్య బాణ 
నిరుపమనవరత్న నికరసంఖచిత 
సురధరోన్న తవిభాసురరథం చెక్కి. 
యరుదార పాంచజన్యంబుః బూరించి 
యదువృష్టి భో జాంధ కాదులతోడ 
మది నెన్న రాని కుమారులతోడ 
నలఘు తేబోనిధి యభిమన్వుతొోడ 
బలువిడి చతురంగ బలములతోడ * 


715 


725 


380 సొగంధికృప్ప నవావవా రణము 


వలనొప్ప బవాువై భవంబులతోడ 

ఘనత రాత్యంత వేగంబున గదిలి 

చనియె నుదృటవృ త్తి జలజలో చనుండు 
కదనరంగమునకుంః గమలలోచనుని 

గదలించి పాదలుచు గృక్కున నఫుడు 730 
కలవాభోజన మాని కై లాటకా(డు 


అధి నారదుడు కైలాసమున కరుగుట థ్రికా 


తులకించు బొజ చిందులు దొక్క_ నేంగి 

జ pa 
యన్ని దిక్కు_లయందు ననవరతంబు 
వెన్నెల నిండార వెదచల్లుదాని 
ఘోరశకామ శ్వోభకుటిలమాత్సర్య 785 
భూరిపాపౌఘముల్‌ పో ద్రోలుదాని 
బారు సాభాగ ర్థ్రముల్‌ సమకూర్చుడాని 
తారావలము గాంచి తగ వినుతించి 
యమృవోగిరి నెక్కి యందంద నిండు 
కమని వాసనల్‌ గృమ్లు మందార 74( 
వనముల దాటీ భవ్యవినూత్నరత్న 


కృతీయాశ్యాసను 861 
కనకసాలంబులు గడచి యుత్తుంగ 
సారచం ట్రోపలసౌధ జాలంబు 
లారూఢి మీరి మవాభోగ భాగ్య 
బంధుర కల్యాణభ వనరాజములు 745 
సీంధు రాలయములు చెలగి చూచుచును 
జని చని మహనీయసాం బాణి కాది 
ఘనధూపవాసనఘంటానినాద 
పంచాతరీ థ్వానబహాుళంఖనినద 
కంచుకీజనఘోవగంభీర మగుచు 750 
సలలితం బైన యాస్థానమంటపము 
చెలువంబు మోర నీఖీంపుచు నేగి 
వీరభ దృకుమార విఘ్నాధినాథ 
ఖెరవాదు లుభయభాగంబులందు 
రమణ గూర్చుండ వి క్రమధురంధరుండు 1755 
ప సృమథా గ్రుగణ్యు .. టవ ర్తి లిం గొలువ 
నసథర్యకస్టోరశామినీమముల 
బంధురగీత ప్రబంధము లాడ 


382 పొగ ంధికపృనవావవా రణమా 


కరమర్థి యతురాతసకులాధి పులు 

పరువడితో బరాబరు లొనరింపం 760 
గలితమోదంబున గంగావధూటి 
తులకించి జడలలో తుంవెసలాడం 
గలువలచెలికాండు కళలు రంజిల్లం 
బలు లేవమౌాలళి.వె భానీల్లుచుండ 
గరగరికలమించు గట్టు రాపట్టి థి 765 
గరిమెళో వామభాగంబున మెలంగ, 
బవువినోదవిలాసభ ద్రసంపదల 


౮ 


తటి శివుని సందర్శనము ee 
రహివిారం గొలువున్న రాజశేఖరుని 
గని చేవముని కులా గ్ర ణి వినుతింప 
“మొననీ వ్ర తు క్లానములు చేసీ యతని 770 
నలువొప్ప నుచితాసవంబున నునిచి 
చెలగుచు నమ్మాని వేమంబు లడిగి 
ఘనులు మో రిట వచ్చుకార్థు మే మనిన 
మననీజారికి సురమౌని యి ట్లనియె 


తృతీయాశ్వానము 383 


_౮ నారద శివుల సంభావణలు థితా- 
సర్వ్యలోకళరణ్య! శె లజారమణ! 775 
శర్వ! గంగాధర! సద్భ_క్రవరద! 
వినువీంతు నొకవా ర్త విను చి త్తగించి 
తనర విజృంభించి ధర్మనందను(డు 
అనుజులు దుర్యోధనాదులు గొలువ 
జనుదెంచి ధనదుని సరకుగాం గొనక 780 


ఇల రేగి యుగ్లంబు నేయుచున్నా (డు 

తలపోయ ధర్మ నందనునేనలోన 

గురుడు ఛీష్ణుండు నాగురుతనూభ వుడు 
కురురాజు భీముడు గో శ్రారిసుతుండు 

పరగు నానాదివ్య బాణకౌెళ లులు 785 


నెక యోధవర్యుల నీ వెరుంగుదువ్రు 
కదనరంగమున, నాఘనులతో శ్రీదుం 

డెదరించి పోరాడుశే దు స్తరంబు 

పాటించి యింక నొక్కభయమును గలదు; 
తేటగా నావా ర అెలివెద వినుడు 700 


884 సౌగంధిక ప్రక నాకాక ౩ ఘు 


తలపోయ పాొండునందనులకు శౌరి 

బలిమైన చెలికాండు ప్రాణబంధువుండు 

కలలోం దలంచిన గ్ర క్కుున నేంగి 

తొలలక రశీంచుం దోయజాతుందు 

వెలయ నీకార్యంబు విన్నంతలోన 795 
నలఘు వై ఖరిపవోయమువచ్చు నిజము 

కంతుని గన్నయ్య గదిసీన వెనక 

చింతింప గతజల నేడుబంధనము 

నిన్నె నమ్రినవాండు నీవెలికాండు 

కన్నడ నేయంగం గడు ధర్మ మగునె; 801 
యీోయతహ్‌ణంబున మోర 'లేగకయున్న 
యవాధినాథున కానసీంపందగదు 

శతెలిసీనంతయు( దేట తెల్లమిగా(గం 

'జెలివీతి నని యే౮౫ చేవతామాని, 


అధి నుండు కుదేరునకు సాయవడ సిద్ధ మగుట దితి 


బ్రందుక ళాధరుం డెలమి యుబ్బాంగి 80 
యందరి: బరికించి యాహానంబునకు+ 


తృతీయాశ్వాసము 


గట్టాయితేములు గమృని యనిచి 
గట్టిగా పులితోలుకాశ బిగించి 
కమునీయఘనవ చె, కవచంబు. దొడిగి 
డమరుగళూలచండవీినాకనుఖ్య 
వివిధాయుధంబులు వెన ధరియించి 
సవరించి లెచ్చినస్యందనం చెక్కి 
ధీరత్యమునం జనుదెంచు నవ్వెళ 
నారూఢదివ్యర థారూఢుం డగుచు 
భె రవగుహావీరభ' ద్రాదు లరుగ 
పీరంవుటరదంబు "లెక్క "సెం వెక్కి 
పృమభథులు శ తకోటి బలనీ కొల్భంగ 
(పమదంబునను వీరభటపరంపరలు 
తమకము ల్నిగుడ నుందరం జనుడేర 
గమక మై కరితురంగశ తాంగతతులు 
కరకరిపార్ళ (భాగముల నేతేర 
వరుస చతుర్విధవాద వ్రఘోషములు 
ఘోరమె సక లదిక్కుులు6 బిక్కటిల్ల 
భోరున నేతంచె భూ లేళ్వరుండు 
ఫి 


38 


810 


815 


820 


886 సౌగంధిక వ్ర వ నవావవారణము 


గురుతరతురగో గ గృఖుకఘస్టీనములు 825 

కరి పాదఘాతఘీ కా రాగము” 

కరమణీయమణివయ “థచ క్రృగశులు 

వుడమిం గంపింప తొ భవనము బ్రలణగం 

దడఃబకి శేషునితం లన్ని చెదర 

చెగడి కూర్మ ము వెన్న బిట్టులు వార! 830 
అథి పరమేశ్వరుడు కుబేరునిదగ్దజకు వచ్చుట ధ్రిత్రా- 

.తగున_ప్తకులపర్వతము లొడ్డగిల్ల 

నతిరభసంబున నరుదెంచి యత 

పతి చెంత నిల్చె నప్పర మేశ్యరుండు 

నిలిచిన గనుంగొని నెయ్యుంబుతోడం 

దులకించు తనుకముల్‌ తొ డి బొమలాడం 885 

గ య్యంబు నిల్సి యతకులాధివాథుం. 

డయ్యడ హీమగిరిజూధీ భు జేరి 

ఘనభ క్రి చ్రకామిస్ల కగములు మొగిచి 

వనయసంభ్ర మమల పతం దుటయును 


"1. జెగడి హర్తముషన్ను బిటలు వార (క్ర 


తృతీయాశ్వాసము 


పహూరుండు సంతోషించి యతని లాలించి 
వర యోధవర్యుల వరుస దీవించి 
సకలనై న్యంబుల సనమురంబునకును 
బకటించి సమకట్టి బారులు దీర్చి 
సముద గ్ర తర భీరిశ ంఖారవంబు 
లనురంగ నిగుడించు నాసమయమునను 
శమునతనూజుం 'డాళ్చరస్థము నొంది 
అమరనదీనందనాచార్యవరులం 

“0 ధర్మరాజు చింతించుట అతా 
గనుంగొని యిట్లను గటకటపడుచు 
అనఘాత్తులార! యమాధినాథునకుం 
గడిమి సపహాయంబుగా వచ్చె వారుండు 
తొడరి భూతేశ్వరుతొ నిల్చి పోర 
వలనొప్ప మన రరూధవర్యులలో నం 


గలం! యెంతటి దొడ్డ కార్యంబుగలిె! 


ఛై రవగుహవీరభద్రులతొ డం 
బోరాడ 'నెవ్వ రోపుదు రయ్యలార 


887 
840 


845 


8.0 


855 


388 సౌగంధిక వ్ర సవావహరణము 


పృమథులతో మనబలము లింతే న 
సమరాంగణంబున సరి నిల్వంగ లె! 
యనుచు జింతించునా యమతనూభ వుని 
గనుంగొని పలికె గంగానందనుండు 
మను జేంద్ర, యొక వేద మానవులీల 
-అికి భీముడు _థైర్యమునెవ్వుట కతా 
ఘనభయంబుబు నింత కలగ నేమిటికి? 
చలపడి వారితో సరిపోరువారు 
గలరా యటంటివి కలరు తెల్పెదను 
పరగ ద్యోణునకును ఖై రవునకును; 
గురుతనూభనునకు గువాునకు జోడు; 
వివరింప గృపునకు వి ఘ్నోశ్వరునకు; 
పననుజునకు వీరభద్రు,న కుద్ది 
కురురాజునకు నలకూబరునకును 
నరునకు ధననాథునకు నీడు జోడు, 
మన నకులునకును మణమంతునకును, 
నెనయ వణి గ్రీవునకు వై ౦ధవ్చునకు; 


860 


870 


రృరీయాశ్వాసము 


శుకనామునకు నలసూతపు తుగకు; 
శకునికి నుతికెక్క_ నైంహికేయునకుం 
జండిశ్ళోగునకును సహా దేవ్రనకును; 
నొండొండ సరి యుద్దు లుర్వీత లేం ద్ర 


తలపోసి మాడ యోధలకు యోధలకు 
లలిమోర నై న్యంబులకు బలంబు లకు 
వొలంగక (్రాసునం దూంచిననై న 
నలర సమానంబు లదిగాక వినుము 
వారిలోవలను మనవారిలోవలను 


వారక రహిశెక్క వరయోధులందుం 
జటుల సాహసళ క్రి సరిపోల్ప రాని 
పటుబలాఢ్గ్యు(డు హిడించానందనుండు1 
ఖఫీంకించి నన్ను నేం బొగదుకోరాదు 
శంకరుతోం జేరి సరిపోరయగలను 

అన విని గాంగేయు నదరంటం జూచి 


1. సాటి యీడును జోడు సరిలేనియట్టి 
"మేటిసిళండు హీడింబీనంవనుండుం (క్ర 


889 


875 


580 


886 


890 సొగంధిక్ర్రనవావహరగామా 


ప్రట్రైగ్టే గాం గేయకర్ట సంవాదము థిఆా 


కనలి రారాజుతోం గరం డి ట్లనియె 
భూతలాధీథశ! యద్భుత మైనయట్టి 

మితాత పల్కులు మోకు సమత మె! 

యెంద్రైన డెబ్బదియేండ్లు 'వెళ్లినను 890 
మందవిచారముల్‌ మదితప్పిపోవు 

తనబల్న్‌ మెఅుగండు తారతమ్యుములు 

గన లేండు నీతిమార్లంబుం బోవిడుచు 

పలుము నన్యులం దిట్టు బలియుర గిట్టు 

నెలకొన్న ఛై ర్యుల నేరము ల్బట్టు 895 


తనలోనె తాను నెంతయు రంతునేయు 

ఘన యూధవరులతో. గారులు బలుకు 

కదిని దండన చేనీ గ ద్దించిరేని 

బెదరి కూతలు పెట్టు వ్రీయములు పలుకు 

మ త్తిల్లు నీతనిమహిమలు గావు 000 
చిత్తవికారంపు చెప్టలుగాని ; 

బనాునాళ్ళ ముదిడొక్కు పై నిం గోవింప 


తృఠతీయాశ్వానము 
విహితంబుగా దిది వినుము అెల్పెదను 
నెరయ శ్రీదునకును నీకు పెన్నుద్ది ; 
దొరయ మణి గీ వ దుళ్శొసనులకు 
నలువంద మణిమంతునకు ళకునికిని ; 
నలకూబరునకు సై ంధవునకు జోడు 


నన్ను న నెన్నుకో నాయంబుం౧ గాటు 


పన్నగ భూషణ పృముఖులె' యోధ 

వరు లెల్ల నాబోడు వర్షించి చూడ 
గురుకృ పార్గునభీష్మ గురుసుతే భీమ 
నకులాదు లైన మానవకోటు లెల్ల 
ప్రకటించ యత కాల్బలములబోడు 
నరనాథ యొకటికి నవ్వు వుళ్లుడిని ! 
తిరమొంద నావా ర్స తెలివెద వినుము 
వారి భోవల నునవారిలోపలను 

వేరు గి ర్హులు లేని బీదలలోనం 

దలపోనీ యొంచంగాం దగదు కయ్యంబు 


891 


905 


910 


915 


892 సౌగంధిక, ప్ర గవాపవా రణము 


బలుకోచ యాహిడింబానందనుందు! 
అన విని మొసంబు లల్లన దువ్వి 920 
దినకరా తజుం జూచి చేవతారాతి 
కాలాంతకుని లీల గద ధరియించి 
పోలించి పవమానపు తుంగన్గొనినం 
(ఆవి! ౧ 
గనలి భీముడు ఘటోత్మ._చుని వీశ్రీంచి 
కొొనునుని కనుగిలి గూఢత నున్న 925 


ట్ట ఘటోత్క-చకర్ణ నంవాదము థియా- 


చలమునం గారలి రాతసచక్రవర్తి 

తలకొని మార్తాండతనయునిం జూచి 

వీమనంటివికర్ణ ! యీసారి పలుకు 

నీమదం బడగింతు నృపతులయెదుట 

యెంత స్‌గ్గెరుంగ వో యిందరు జూడ 930 

నింతకు మున్నె ని న్నే మిచేసితిని 

మరపువ చ్చెనొ దొడ్డమగటిమి గల్లు 

1 పరికింప నెందుకుం బనికిరానట్టి మనన 
వీరికి వాండల హిడించీనందనుండు (కు 


తృతీయాశ్వాసము 893 


విరుదుబంటవు నాదు పిరికితనంబు 
కనుగొను నుని మవోగదం బూని నడువ 
దినకరతనయుండు దిద్దున లేచి 935 


అరి సురనదీతనయుండు వారిని వారించుట థితా- 


వ్ర తిభతో గదం బూని వర తెంచుటయును ; 

అతి వీగమున వారి కడ్డంబు వచ్చి 

చనుచఛ్రున లాలించి శమననందనుండు 

ఘనుల నిర్వుగం గాంచి కర మొప్పం బలికి 
అనుపవముబలసావాసాటోపులార ! 940 


మనలోన మన కింత మూాత్ప్సగ్య మేల? 

యిప్పుడే కలనికి యేగుచున్నార 

మప్పుడు గన్పించు నందరిబలీ 
కుడువంబోయెడు వేళ కూరలరుచులు 

నడుగంగా నేమి మి మవుడె చూచెదము 945 
వసుధ వంటలసాని వంటలసాని 

మినీకిన కూరలు మేల్పూపవలయు 

గాని వేగమ ెద్గు గరిొబలు బూని 


894 సౌగంధిక బ్ర నవాపవారణము 


యానుకు వేటాడు టది నీతి యగునె!! 

అని వారి వారించి యక్కు_న జేర్చి ¢50 
చనువున నొక కొన్ని సఖ్యముల్‌ నెరవి 

"వెస భీషునకుం చాల వినయముల్‌ వేసీ 

పాసంగ యుద్దమున కుప్పాంగుచున్నంత | 
నెందు. జూచిన నేల యీనిన లీల 

పొందుగా జలధు లుప్పాంగి వెల్లుబ్చి 955 


పాలువ వెల్లిన వచ్చు పోలిక దనర 

బలువిడి గారలి నిబ్బరముస నడుచు 

సకలనై నో్యోద్దూతసాం ద్ర వరాగ 

నికరంబు చెం బయోనిధులు గలంగా 
గిరిసుతవహియిం చె ఖేదమోదములు 960 


హరుండు మున్నగం దాల్పె నాత్మ లో చింత 
రవిచం ద్ర తారకా రాజికి మిగుల 

నవిరళం బైన వమార్రాయాస మొదవె 
మొనసీ యహోరా త్ర ములు గానంబడక 


1 యానుక వేట్లాడు టది నీతి యగునే (త) 


తృతీయాశ్వాసము 895 


ఘనతర గాఢాంధకారంబు గప్పె 965 
భేరి కావాళశంఖపృథుల డమామి 

కౌ రావములకు చి వోండము ల్పగుల 
కరిఘుకటఘంటి కాక లితఘేం కార 
గురుఘోవణములకు కులగిరు లురలె 

పరువడి వరవీరభటనీంహూనాద ' 970 


హారిహేవలకును దిగంతము లణంకె 
చతురంగవాహినీ సంయుతుం డగుచు 
నతివేగమున వచ్చె నబ్బ్దలోచను(డు 

కని ధర్మజుండు మవాోకెాతుకం బడరం 

దన సహోదరులును దా నెదు రేగి 975 


అధి హరి పాండవులకు సవోయము వచ్చుట థిఆా- 


యొక్క నుదో|్యగించు మురవి భేదనుని 

గృక్కు._న నక్కు_నం గె గిటం జేర్చి 

పాలుపొంద వినుతించి వూజలుం జేసీ 
బలరాము6 గని చాల ప్రణుతించి పాగడి 
పలుమరు తనగూర్చ్భు బంధవర్హములం 980 


806 సౌగంధిక ప్ర సవావవారణము 


గలయ ( గన్తొని శ మక్క ముమున మెలగ 
భీమార్జునాదులు చై చె జు చేశెంచి 
'రామకృష్ణులకు మర్యాదమాగర్షమున 
ar) ౧ 
"వీరి త్రో వందన, ప్రి యభాహణముల 
నరి లి వివారించు నాసనుయమునను ; 685 
శనునతనూజుండు సంతోష మంది 
కనములనా భునిమోము. గను.గొని పలి 
తలిదం డ్రి వీవె మాదైవంబ వీవె 
చెలికాడ వీవె మాజీవంబు నీవ 
మరదివి నీవె మామర్హము ల్నీ వె 990 
వరదుండ వీవె మావా(డవు నీవె 
అరయంగ పాందుజనాధి నాయకుడు 
నీరజలోచన నిను జూపీ చనియె 
ఆపద లొలగింవ నఘములు వాప 
ద 
చేపట్టి .రథతీంచి చెక్కిలి సరచి 995 
వతు ఇప ఏ వేడ్కలు నెనప 
ధి 
సలల్‌తం బగు సం ల లొసగ 
థుభ్గములు చేయార్చ నూరులు నేయ | 


తృరీయాశ్వాసము 


క్ట వభువులు గావింప భయములు మూాన్న్చ 
వోవనవుణ సంపన్ను లంబేయ 

నీవె కర్తవుగదా ! నిఖలలోశేళ | 
జలజాసనునశే న శక ర్థింబు గాదు 
తిలకించి మిము పారింప నాతరమె! 
రవిరాజనేత్ర, . శ్రీసమణీకళ శ్ర! 
వివరింతు 'నోకవా క్ర ర వికుచి ది త్రగించి 
పరగ సౌగంధిక వ్ర సవంబువలనం న 
గరకరిమధుబిందుక లహాంబు పుక్టై 
ధననాథు. డతిశెార్య ధైర్య ప్రతాప 
ఘనబలాధికశర క ముకౌళలుండు ; 
నతనికి పావుగా నళికలోచనుండు 
చతురంగబలళ క్లి చనుదెంచినాండు ! 
కమ్మపూవిల్లుని గన్న మాయయ్య ! 
నెమ్మితో మముం బ్రోవ నీవు వచ్చితివి 


గాంగేయుండును మారు కవగూడి ఘోర 


సంగరంబునకును సకలనై న్ధిముల 
నడిసించి జయము గనందగు ననిన 


897 


1000 


1005 


1010 


1015 


398 సొగంధిక వ,సవాపహారణము 


దడయక వారి ధర తనయుశ కనియె 

జననాథవర ! మీకు సాధింపరాని 

వను లున్న వే ధరాభాగంబునందు ? 

నను జస్తులు సవాయు అతిబలోన్నతులు 1020 
తనయులు చండ వ వగౌవవిక్రములు 

గుకుంయ మవ యోధ గురుతనూభన్రండు 

గురు కే "రుం డతిర్ర ర గుణనిధి కృపుడు 
బనల్లీదుం డగుభీష్టు షు ప్రతిభ యెంచినను 
నెల్లలోకంబుల 4 నెవరు గలరు ? 1025 
వరళురామునియంత్‌ బలశాలి నెపరి 

దురమున గెల్చి కీ రులు గొన్న వాయు 
వాంకింపంగా ఫేరుపుక్తుం 'డానాటి 
లంశకాధిపతియంత లకీ నిజము 

అతనిదీ టనవచ్చు న నకు నా తృజుని 1030 
శతమఖాత్మ జు నెంచ 'సక్య మేగాదు 

వ వతిభ చెక్కే బలభ దు రుడున్నా(డు 

ఆం తై ర్యధనుండు సాతెగ్థక యున్న వాండు 
బ్రవ్యానై భవమున ధనవతియంతవాంధు 


తృరీయా శ్వాసము 


అహీ రాజకేశనుం డరుచెంచినాడు 
కురుపాండవుల జతకూడి యుండంగను 
దుర మొనరింప య దు న్వకె నం దరమె 
వెక్కు_యోచన లేల వ వృష్వేత లే ఛేంద్ర, 
యెక్కువ పనులకు నే నున నాయ 


అధి కర్ణ కృష్ణ సంవాదము ధియా 
ననిన భఖానుతనూజు డంభోజనాభుం 
గనుంగొని రాద్రుడై గద్దించి పలికె 
భళీభలి! మేళ్ళలు! పంకజన యన 
కులలీల బలశోర్యగుణకాలి వగుట 


శతెలినె నీ కిన్ని యుం 'దెలీయ రెవ్యార! 
సొలవక నెంతశ్రైస్టుండ వైతి వీవు! 


నిన్ననే దాసరి ea రాగంబు 
నిన్నె రుంగుదు నేగు నీరదవర్ల! 
బండాటనులుచేనీ ప జలు దిట్టంగ 
కుండలతోం. దిని గొల్లలయిండ్ల 
దొంగిలి కొంబబుద్దులు కొన్ని నేర్చి 


890 
10835 


1040 


1045 


1050 


400 సౌగంధిక, ప్ర సవావవారణము 


యంగనామ ణుల బాయని రట్టుంజేని 

మసలుచు నావులమందల నున్న 

వసులగాపరి నెరబంటు నే మెబుగు 

నెందెందుం జూచిన నిటువంటిచెడుగు 
మందబుగులుగావె మండగొల్లలకు 1055 
నెంచితి వార! నీ వీయోధవరుల 

మంచిదె తారతమ్యము లెటుంగుదున్రు 

ముందర కయ్యుంబు మొనసీ యున్న యది 
యందరి నేంజూతు నపుడు నన్లూడు 

వీరళేఖిరుం డెంచు వీరే కేఖరుని 1060 
పారుబోతు నుతించు పారుబోతులను 
నీవీరమర్శంబు నీబల ప్ర తిభ 

నీవి క్రమస్ఫూ రీ రి నే సన్న నేల? 

వడినంటి తరిమి పర్వతము "లెక్కించి 
జడియందోలినజ రాసంధు.6 డెటుంగు 1065 
కదినిపోనీక భఘనగవాగరముల 

కదరం దోలినకాలయవను( డెటుంగు 

నింతలో మరచితి వె ర్‌ ఎన నీవు! 


తృతీయాశ్వాసము 401 


వంతంబు గల నెకబంటవు గనుక 
తలపోయ నీకుము దగినట్టివారి 1070 
పలుదెజింగుల మెచ్చి చ స్తుతించితివి 
ఆన విని రోషించి యమౌరేం ద్ర సుతుడు 
అ అర్జునుండు కర్ణుని దూషించుట శ్రిత 
వనజా ప్ప పనందసువదన ౦బు6 జూచి 
ప్రైలనిచ్చిన మరి వ్ర లెదు కొ క్రొొవి 
చీలల్ల నీ కేల సిగ్గు దారు? 1075 
నీచాత్త యెవరు దండించిన వినవు 
కోచకూతలు చేయగ కూనెద వేల? 
అతడు జగత్క_ర్హ యత. డాడివిష్లుం 
డతండు సన్గునివందుర్థి డత డప్ర మేయుం 
డతం డఘదూరుం డనంతుం డచ్యుతుండు 1080 
అతని దూపి.0ప నీక ర్హ మే మూర! 
మగటిమిగల దొడ్డమగ వానివ లెనె 
పాగ నెక్కి నీ వేల పొంగెద విపుడు? 
చలమున నాఖద్దళే శ్రీకి నిన్ను 
బలి వెటకున్న నప జ్ఞ్లలు మాన 1035 


402 సౌగంధిక ప్రస వాపవారణమూ 


వని కేల కరవాల మంకించు విజయు¢ 

గనుంగొని కనుగిల్సి గద్దించి నిల్చీ 

ఖరకరనందను గౌెంగిటం జేర్చి 

కరము సంధించి వంకజనాభుం డనియె 

అనఘాత్మ రాభేయ యసహాయకూర 1090 


“ఇతధీ కృష్ణుండు కర్ణుని. చొగదుట థిఆయా- 


యనువమాటోవ నీకాగ వాం బేల? 

వరుస నే చెల్పినవారల నెల్ల 

వర యోధ లె యుండ వచియింప(గ లై 

హరునకు నీకు దీ టనుచు నే నిన్ను 

ధర నుతించక యుంటి తప్పేమి నాదు? 1695 


శంకరునకు నీకు సమమైన యద్ది 

పంకజా ప్పతనూజ ప్ర ధనరంగమున 

పాయక వారు 'నెదుగ్చడ నీవు దక్క 

నీ యోధవరులలో నెవ్వరు గలరు? 
ఈవాహీనులును యింక మాటవ లేల 1100 


నీవారు మే మెల్ల నిరపమాటోప 


తృతీయాశ్వానము 403 


రయమున వారు రాజరాజును గాల్చి 
జయలక్ష్మి చేకొని సత్కీ__ర్తివడయు 
మన విని కరు డత్యంత మోదమున 
కనకాంబరుని మోము గనుంగొని పలి 11035 
నలినలోచన జగన్నాథ శీకృవ్న 
చెలువంద నీవు మెచ్చినవాంజె ఘనుడు 
శా/వ్వున గొ న్నీపల్కు.లు వల్కెై నన్ను 
కవ్వడి నిను జూచి కాచితి నతని 
రాజీవనాభ వికృమశ క్రి నివుదు! 1110 
నేంజెప్పలలబుద్ధి నీవె చెప్పితివి 

అథి కర్టుండు భమ చో, ణాదుల దూషించుట థితా- 
కలక దొలంగా సత్మ_రుణ వాటిఫ్లి 
బలువై న దొకవిన్నపంబుం చె ల్పెదను 
గురుడు దుర్తార్షుండు గురుసుతుం డల్పుం 


డరయ భీముడు వారికం'చును చెంశే 1115 
కడు కృపాచార్యుడు క పటమానసు(డు 





కజలలవాతాలకాయునుతనింకరాకాలడాజగ్రనాయాన్తుము-నాటాలుతాలళు. 


1 రాభీవనాభ య్యాక్తిశభ_క్థి నిపుడు (ట్ర 


404 సౌగంధిక వస వాపవారణము 


తొడరి యీదుష్టచతుష్ట్రయం చెపుడు 
బలువిడి నాబావుబలక్‌ "ర్యగరిను 
వలనొప్పం జూచి 'యోూర్యంగ జూల రనఘ 
యెందుకు పనికిగా రీనీచమతులు 
నిందింతు రెంతటి నెరయోధనై. న 
కుటిలో కులకు చేను కొరగాను నాదు 
పటుశ కి 1 గని మెచ్చి పనిగొనవలయు 
పన్న గభూపణు బలిమి నాబలీమి 
కన్నులపండువుగాం జూతుగాని 


'నెదురుమారంగ నన్ను నీవెంట దోడ్క_ _ 


చనుమన్న వార్షించి జలజలోచనుండు 
గురుకృపాదులను మక్కువ సన్నుతించి 
సురనదీనందను జూచి యి ట్లనియె 
గాంగేయసందడి క య్యంబు గలదు 
గంగాధరునిమిందం గర్లుని వెంట 
నానై నములు నేను నడిచెద మిపుడె 
నేనలును నీవు నృపులు యోధలును 
ధననాథువిాంయ యుద్ధమునకు జముఃడు 


1120 


1125 


1130 


తృతీయాశ్వాసము థ05 


కనలుచు సకలలోకము లేక మైన 1135 
వారుని మోమోూాందికి నరుదేర నీండు 

సొరిది కర్టుని లావు చూడుము నీవు 
సురుచిరంబుగ మిమ్ము జూచు కర్టుండు 
నరమరల్‌ చేయక నని సల్పవలయు 

నందు నిందును గల యఖిలరాజన్యు 1140 


లందరు మూవెొట నరిగడువారె 

యన విని వినుతించి యంజలి చేని 

యనుమోద మొదనవ గంగా త్తజుం డనియె 
కనులామనోవార! కమలాయశతాశ! 
కమలదనీభనర్ల ! కమలాంక వినుత 1145 


అధి ఫీమ్మని వచనము థ్రితా- 


ఖగ వావానారూఢ! గజరాజవరద! 

నగధర! వై కుంఠనాయక! కృష్ణ! 

కర్ణు. డెవ్యా:డు గంగావుత్తు తుం డెవడు 

వర్తి ంచి పూచిన వసం లెవరు 
చదరంగబలములు సమకట్టినటుల 1150 


406 పాన ంధిక వృ సవాపనారణము 


కదనంబునకు మిరు గదియించినారు 

హగుండు నేర్చరిమోర లధికు లంతకును 
తిరమొంద బారులు దీర్చితి రిపుడు 

"గెలిచిన నోడిన కీర్తులు మీావె 

తిలకింప మోమాయః బెలియువా రెవరు? 1[55 
లోకేశ! మియాజ్ఞలో నుందు మింఠె 

గాక స్వతం త్రీ ముల్‌ గలవార లెవరు? 
వలనొవ్చంగా భ_క్తవత్సలబిరుదు 

తలకొని శరణాగత, తాణవికుదు 

గలదేవుడవు నీవు గావె శికృన్ల! 1160 
కలనైన మోాదానగణముల కెల్ల 

జయముగా కిల నపజయ మేల గల్లు? 

భయ మేల గలుగు నోపరమాత్మ యనిన 
భావించి వారిభీషుం బరికించి పలీశె 

నీవు నావాండవు నేను నీవాండం 1165 
గాని యన్యులమే జగన్ను తచరిత! 
భానునూను(డు నొవ్వంబలికినవలుకు 

లొకయింత మదిలోన నుంచంగా వలదు 


తృతీయాశ్వాసము 407 


సకలనేనలం గూడి సమరంబుచెేని 
భువనముల్‌ వినుతింవ భుజళ క్షి మెరసి 1170 
యవలీల గాల్సి రమని నెల విచ్చి 
రాథాతనూజుకరంబు చేపట్టి 
'రయూభథావళుల శెల్ల నొగి చెయిచూపి 

అథి కృష్ణుండు యుద్ధమునకు సన్నద్ధుం డగుట థిఆా 
వమథులవై యదుబలముల నెల్ల 
తనముకంబుమిోర నుద్ధతి గదియించి 1175 
కాంచనాంబరుండు ది కటము లల్లాడ 
పాంచజనర్షంబు దాం బరలో మ్ర్రూయిం చె 
అమరనదీనూనుః డందరం జూచి 
తమకంబు గినుక నందడిగొనం బలిశె 
పురు హూూతసుత వాయుపుత్త యాచార్య్థ 1180 
గురుతనూభవ కృపకురుకులాధీ శ 
శకుని దుక్మాసన సైంధవ నకుల 
సకలభూపతులార ! జలజలోచనుని 
సువతరసం గ్ర మ్‌ క్రుమువాక్యసర ణీ 


408 సా ంధిక వ్ర సవాపవా రణము 


వినినారుగద మీరు వీనుల కొలది ? 1185 
కదనరంగంబున6ం గదిసిన వేళ 

పదపడి మీ బాహుబలళరప్రాఢి 

ఘనపరా క్ర మళ ఒకి గాన నయెిడిని 

యనుచు చేతులు జాకి యఖలనై న్యముల 
పరువడి యమాదిబలముల మోద. 1:90 
బురికొల్సీ శంఖంబుం బూరించుటయును ; 
అక్క_డ ధననాథు6 'డావిధం బంత. 

గ గ్రుస్తణనం గాంచి శంకరున కి ట్లనియె 
గొరీనునోవార ! కంటివే యిపుడు 

నీరజనాభుండు నీమిందం గదలె 1195 


అ శంకరకు జేర సంభాషణను 8ితా- 


వలనొప్ప పాండవవాహినీవితతి 

నలిరేగి యుప్పొంగి నామోంద నడిచె; 
గొదకొని వారిణంపుగుంపులం గాంచి 

పాద లెడు గబ్బి బెబ్బులి విధంబునను 

దాన వేంద్రుండు మదోద్ధండుండై. శిరలి 1200 


తృతీయాశ్వాసము 409 


పూని కోపున మించి పొంచుకున్నాండు 

ఎవరిపై దూకునో! యేకార్య మగునొ ! 
యెవరి జెండాడునో ! యెతుగరా దింక్‌ ; 
పరమాత్మ ! దీని కుపాయ మే మనిన 
నరవాహానుని గాంచి నాగకంకణుండు 1205 
చెదరేల నీకు కుబేర నే నిపుడె 

యదుళులా ఖే ణి మొద నరుగు చున్నాను, 
నలినలోచనునకు నాకు చెన్నుద్ది 

తిలకింప నతని మోదిక్కు. రానీను 

బలువిడి పాండవబణబములమిోంద 1210 
తలపడి నీవు యుద్దముచేసి గెలుచు 

నరునితో నీవును నలకూబరుండు 
సురనదీసూనుతోం బోడు గావలయుం 

గాకున్న నొరులతోం గాదు పోరంగ 

చేకొని గంధర్భనేనల తోడ 1215 
గణుతికి నెక్కురాతసనేనతోడ 

పృణుతింప కిన్నరబబములతోడ 

వీర యోధులతోడ వెక్కసంబుగను 


410 సౌగంధిక వ్రగవావవారణము 


బై రవుః డిదె చైత్యపతిమిోయద నడుచు , 

నని పల్కి. నెల విచ్చి యఖిలనై న్యముల 1220 
గనుంగొోని చేవీచి గదియించుటయును ; 
ఉభయబలంబు లి ట్లొగిమారుకొనిన 

రభసంబు లయ తుగంగహేషలును 
ఛరికానిస్పాణఫీకరకావా 

ఛా రావముల్‌ పద్మ జాండంబు నిండె? 1225 
కరిరథఘంటికాభఘణసఘణంఘాణ 

గురుతర ధ్వనులు దిక్కులు విక్క_టి.ల్లి 

తలపడి పోరు న త్త్‌రి నెన్న రాని 

బలుకయ్య మయ్యె నాబలముల కెల్ల 

నీశెల బల్లెల నిలగుదుల్‌ గ్రుచ్చి 1230 
శాటుచు దూటుచుం దలవడువారు 

కత్తుల కత్తుల కకవికల్లాంగ 

హత్తి మ త్తిల్లి చెండాజెడివారు 

గదలచే గదలచేం గదలక నిలిచి 

యదలించి కదినీ యేట్లాడెడివారు 1235 
చెడిదంపు వీచెములం చిజెనులం దొడరి 


రృతీయాశ్వాసము 


యడరి శేడించి పోట్లా డెడివారు 
పంకించి బాకుల బాకుల చికిలి 

వంకిళ్ల వంకిళ్ళ వరుస | గొవా9డి 
చూరీల చూరిల జొచ్చి భేదించి 

చీరి డొక్క_లు చించి చెండాడువారు 
బలమును జలము నిబ్బరము నగ్ధలము 
బొలువంద నందంద బోరాడువారు 
నెలకొని చికిలి పన్నిదమాడునటుల 
నెలమి కోలాటంబు లేయు చై_వడిని 
యలరార బిళ్ల ద్రిప్పాడినకరణి 
నలముక చిడుగుడు లాడెడిసరణి 
జలధులు జలధులు సరిబోరునటుల 
చలమున సమరంబు సల్పు నవ్వేళ 
కనకాంబరధరుండు క ర్షునివోనముం 
గనుంగొని చాల వక్కాణించి పొగడి 
అల్ల దె గనుంగొను మయ్య రాధేయ! 
'మొల్లనుగా మినుముట్టి యున్నదియు 
విహిత ప్ర దీవుల నృషభధ్యజంబు . 


411 


1240 


1245 


1250 


412 పా ంధిక వ్ర సవానహరణము 


అతడె లలాటాముః డతండె ళంభుండు 
పదరుచు శేంకరు పార్శ భాగముల 
గదలక నిలిచి యు ర్‌ సృతొపముల 
సొలవక నీదిక్కె_ చూచుచున్నారు 
కలిత లేబోనిధి (శ్రాంచ భేదనుండు 
వీరభ్య్రుండును విఘ్నేశ్యరుండు 
వీరలతొం బోర విస్త యం బనిన 
మలా _ప్తతనయుండు కలకల నగుచు 
గమలనాభునిమోము గనుంగొని పలికే 
పన్నగళయన ! నాబాహుబలంబు 

కన్ను లపండువు గాం గనుంగొనుము, 
మదగ జేం దృంబుల మలనీ పోనీక 
కొదమనీంగంబు దాంగోరించులీల . 
పృమథ నేనల యతుబలముల నెల్లం 
దెములింతు నిపుడె నాతెగువ వీతీంవు 
మరచితి ననక యేమరియుంటి ననక 


1255 


1260 


1265 


1270 


తృతీయాశ్వాసము 413 


నరిది వరాకునేయక నన్ను6 జూడు 
నిఖలమునిస్తుత్య నిగమాంత వేద్య! ్య 
అఖిలాండకోటి బప వాండకుటుంబ 

వై కుంఠనిలయ ! నోవర్థనోద్ధార ! { 

శ్రీకరగుణమూ ర్తి ర్తి! చిన్నయమూా ర్తి! 1275 


దానవకులళితు ! ధవళాంబుజూత! 
నూనితగుణజూల! మదనగో పాల! 
అప్పుడు మిము నే నాడినయట్ల 

డీ రి 
తప్పులు మన్నించి దయ,బోన్ర నన్ను 
పన్నుగా సుతు డెన్ని వలీమినంగాని 1280 
కన్నతం డ్రికి ముద్దు గాదె శ్రీకృష్ణ 
నావిని నవిం దానవకులాంతకుండు 
'వేవేగ గగ్గుని వీకీంచి వలిశె 
మాయుర! మేళ్ళెలు ! మారాండతనయ 
నీయెడ నాయెడ నేరము బ్రలవె 1285 
సీవేమి నేనేమి నెనరెన మేన 


he 





1 వరవసేయక నన్ను పాటించి చూడు (ట) 


414 సౌగంధిక ప్ర సవాబవా రణము 


బావన్ర తగువై న బంధుండ వీపె 

చెద్దన్రు వరుసను బిన్నను నేను 

త్రద్దయు6 దండింప ధర్మము గాదె; 

పాయక నేకమై బవునాళశ్లనుంచి 1290 
మోయయ్య నేనును మెలంగినవాడ 3 

తగవు లెంచక నిన్ను తప్పు లెన్నుదునె 

యింక నే నొక్కటి యెంచెద వినుము 
శంకరుతో నీవు సమరంబు నేయ 1205 


సన్నుతికెక్కిన సాహసు లచట 

నున్నారు తగదయ్య యొంటిగా నేక 

బలభద్ర, సాత్యకి ప ముఖులతోడ 
WU లో 

బలువిడి నేతెంచి బవరంబు నేయు 





l మియయ్యలోనచే “మెలంగినవాండ 
పాయని యన్యోన్య చాంధవద్వేష 
లై యున్న కుముదకంజాపుల మెపుడు 
గడురెండు రెండును నన్నులు గాయ 
ఇశిడవక ఏీకీంచి ేకంబుసేరు 
తగ నిన్న నేటి బాంధప్యం బె మనకు (క్ర 


కృ త్రీయాశ్వాసను 


మన విని నవ్వి కంజాతునిమోము 
గనుంగొని పలికె నాకములా ప్పసుతు(డు 
మురదానవాంతక ! మున్నె యీయోధ 
వరు లెల్ల వినగ దుర్వార ప పతిజ్ఞ c 

బలికితి “శంకర ప వ పృముఖులె " మధు 
లెలమి నాజోడేంటి నిక నూట లేల? 
శంకరుతో యోధచయములతోడ 
వంకించి గెలిచిన వ్ర బలు నాకీ ర్తి 

కెగి నన్ను వారు సాధించినే నీవు 

పగ దీర్చుదునుగాని పంకజనయన 

నను సంతరించిన నరవరో_త్తముండు 
గనుంగొని మెచ్చ విక్రమము? జా వెదను 
ననుయజూాడు, ప్రృమథాదినాథులం జూడు 
మని పల్కి, సకలనై వనరులు 'భేదిల్ల 
విలుగుణధ్యనిచేన్సి వి ఘ్నేళుం దాణి 
యలఘుబాణంబుల నతని న విరి 
వీన్‌ ద్రుని శెంట వికలంబునేసి 

శారశకారిని శర శో, యమున నొంచి 


415 
1800 


1805 


1810 


1815 


416 సౌగంధిక ప్రసవావవారణము 


నలువందం జండీశు నాప్టింట చేసి 
యలరుచు భృంగీశు నై దింట గ్రుచ్చి 
తక్కి_నరథికులదర్పంబు లణచి 
యెక్కువ బలనులనెల్ల 'భేఏించి 
బారులు చీకాకువడ చెండినై చి 
తేరులు కూల్చి గద్దించి డీ యనుచు 
కరుల నేలణంగించి ఘనుల బోం దరిమి 
వారుల నీరుగం జేసి యార్భట ల్లేసి 
అంగజహరుని డాయంగ చనేశెంచి 
పొంగి వై శ్యానరభూరిసాయకము 
నరుదార గంధపుష్పాతత ధూప 


వరమం త యుతముగా వై చె; వైచుటయు 


1 వెరగందో వీతీంచి వీరభద్ర దండు. 
వరుణాంబకంబుచే వహ్ని బాణంబు 
తుమురులు గావించి దోశ ఇ క్రి మించి 
యమరులు 'ీదిల్ల నార్ని కోపించి 
యిన నందనుని దాంకి యిషుసర్తంపరల 
పనుపడ గరిదూరి పారనేయుటయు; 


1820 


1325 


1830 


1835 


తృతీయాశ్వాసము 


రాదు కర్నండు రహి నార్చి వీర 
Jn 
భ దృునియరదంబు పడగయు విల్లు 
తురగసారథులతోం దునియలునేనీ 
గరకరి మేనెల్లం గాడ నేయుటయు ;! 
పరువడి యవ్వీరభద్రుండు శెరలి 
సురలు భేదిల్ల "సేచుండు తల్సడిల్ల 
పటపట బ వాండ భాండము ల్సగుల 
J 
ఘుటఘుటథ్య నిచేసి కో యని యార్చి 
కరవాలమును బల్క_6 కొని రోమ 
భరితు(డై భానుసంభవు నిరీత్నీంచి 


తలవాంచి ఖద్దంబు తళతళ మనంగ " 
యుళిపించి రథముపై .చంగున దుమికి 
కుప్పరం బెగనీ దిక్కులు నిరీశ్రీంచి 
చుప్పాంగి యదువీర యోధుల దరిమి 
సముద గ్ర రథరథర్థిచయములతోడ 
కమలా_వ్రనందను ఖండించుటయును ; 


1 కరకరి మేచెల్ల గదియ చేయుటయు ; (ట) 


14 


త్త 


1840 


1345 


1350 


418 సౌగంధిక వ్ర సవాపవా రణము 


భానించి కర్టునిపాశుల్లం జూచి 

భావజజనకుండు పాంచజన్యంబు 

ఫూరించి రథికులం బురికొల్పుటయును ; 

'థారుణి వణంక నుద్దండ వేగమున 18335 
జని బల ప్రద్యుమ్న సాత్యకి ముఖ్య 

ఘన యోోధవర్యు లొక్క_టం జూట్టికొనినం 

గాంచి భృంగీశ్యారగ ణనాయకులను 

శౌంచ భేవనముఖ్యరథి! ₹ఖరుల 
వధనజయాకాంత. ప్రాఢి నే తెంచి 1860 
పృథ్వి ఛేదిల నార్చి బెట్టు దాకుటయు ; 

నడరి కోపించి తాలాంకు( డమేళ 

తొడింబడి గణనాథు. దొడరి పోరాడె 
భద్రవిక్రమక ళా పాఢచే వీర 

భద్రుని దాశి సౌభ ద్రుండు పోల 1865 
సాత్యకి చెలరేగ వణుఖుతోడ 

సత్యంతబలళ కీ ననీ సల్స నవ్దుడు, 
నందికేళగరుమిోంద నడి చెం బుష్కురుండు 
రందర్చరిపుం దాం కమలలోచనుండు 


తృతీయాశ్వాసము 


తక్కిన యట్టి యోధలు యోధకోటి 
యక్క_జంబుగం బోర నాసమయమునను ; 
అక్కడ కౌారవయత్ష నేనలకు 
మిక్కు_టంచె హెచ్చి నించె కారస్టంబు 
జక్కుల చేనికి సవ్యసాచికిని 
నుక్కు_విరాణీన మహాయుద్ధంబు గలిగె 
నలువంద గా ఫీవ్వనలకూబగులకు 
బలి మెన కయర్థింబు పకటించి మించె; 

యా Uy 
నెలకొని ద్రోణ మణి గ్రీవులకును 
గలితమహో గ సం గామంబు వెల్లె; 
మలయు నళ్వక్టైము మణిమంతులకును 
నలరు నుదగ జనము సంభవించే ; 

) శ 

రథిక శేఖరులకు రథికో తృములకు 
పృథనమగ్గలముగా బలనె నమోళ ; 
కనలి కిన్నర చై త్యగరుడగంధర్య 
ఘనచమూవితతి రాతసనేన దాంశి 
లలిమిర తిలతండులన్యాయమునను 
గలసి భయంకరగతి: బోరువునపుడు 


419 
18/0 


1375 


1880 


1385 


420 సౌగంధిక ప్ర సపాపహ రణము 


అలఘు తేబోమూ రి యైనఖై రవుడు 
జలజభవాండముల్‌ జకియ ఘోషించి 
నిప్పులు దుమికెడు నిఖలొంబశ ముల 
గుప్పించి బలము జక్కుులు వేని డానీ 
బలువిడి నేనాధిపతుల ఖండించి 

వెల రేంగి రాతసశి స్థులం ద్రుంచి 
మారు తాత్త జునికుమారునిం దాశి 
హ్రారతగండ భరుండ ధ్గజంబుం 
దునుమాడి విలుశెండుతునియలు చేసి 
యనువమాటోఫ్రండై యరదంబుంగూల్సి 
తను వెల్ల జగ రితంబు నేయుటయు(; 
దనుజనాథుండు మదోడ్దండు.డై. గారలి 
గగనంబు మెరయంగ గాయంబు భెంచి 
తెగువచే దిశ లెల్ల భేదిల్ల నార్చి 

ఎ రవుపాదము ల్బంధించివట్టి 

భోరున మిన్నంత పొడవుగా నెత్తి 
గుప్పించి ధరణ్మిపెంగూలంగా మోది 
యుప్పరం బెగన్‌ నహోగు(డై నండి 


1895 


1400 


10 


తృతీయాశ్వాసము 


వీనువీథి దానవవీరులతోడ 
ఘనఘనాకారముల్‌ ౫7 కొని నిలిచి 
వట్టు గాదళ దిశా భాగంబునందు 
దట్టంపుచీకటుల్‌ దార్కొటన మించి 
మినుకై న యడిదంపు మించుట మించి 
యొనర నార్భటులును నురుములు నురిమి 
ఫురువూూూతుపాపంబుం బోలినయట్టి 
వరళ రాసనము చెల్వమునం జేపట్టి 
కరకరినావ ర్త కాల మేఘములు 

వరుస కుంభద్రోణవర్ష ము బ్రాంగ 
గురియుచందంబున ఘోరతరో గృ 
శరవర్శములు ముంచి చలము రెట్టించి 
పిగుగులబానలు బెడిదంపు నారి 
యడిదంపువానలు నదు,లవాన 
లురుతర భీతి నాయుధములవాన 
లరిమురి గురియించి యధికుండై మించి 


యొచోట వానీయించు నొక చోట గేరు 


నొక చెంత గర్జించు నొకట గద్దించు 


421 


1410 


1415 


1420 


422 సౌగంధిక క్ర సచాపవారణము 


నొక కేవ బలు రొప్పు నొకదిక్కు నార్చు 
నొకబంకి నదలించు నొకపజ్జ: గదుము 1425 
"పేరు వేరులబచిల్చు "పేరెముల్బారు 
భోరుభోరునదూరు భుజములు సరచు 

మసలి వర్తిలు వెక్కు_ మాయలు పన్ను; 

కనీవోక మరియు రాతసకు లేశ్ళరుండు 

బలిమి కిన్నరయతు వమథనై న్యములం 1480 
బొలియించి వెస నొక ఠాత్రోవు గావించి 
మేటియోధలనెల్ల మేఏనిం గూప్పి 

దీమై నరథికులం దెంపునం జంపి 

తక్కిన దొరుల 'యోధలరథో త్తముల 
వెక్కు_మార్లణముల 'భవెంచుట యును ; 14835 
కరు'లేగొ వాయములు గదలి కాల్బలము 
పరువెల్తె రథికులు పారిరిదిశల 

తరుచుగా నున్న వేదండ గా త్ర ముల 

మరుల నడ(గిరి మావంతకులను 

వాయక శేబరముల నటునిటుః దోచి 1440 
రయనున దూరిరి రాహు త్రతతులు 


తృతీయాశ్వాసము 493 


సలలితరథచ కృచయముల క్రింద 

నళుకుచుం జొరబారి రథిక యోధలును 
చెదరుచుః బీనుంగు వెంటలలోన 

నొదుగుచు డాగిరి యొగి వీరభటులు 1445 


90 భుటోత్క_చుడు శివునితో యుద్దంటు చేయట ఆ 


అంతట బోక నయ్యసునవల్లభుండు 
కంతువిద్నేషినై గమకించుటయును ; 

నలి శంభు(డు వినాకం చెక్కు వెట్టి 
వనధు లింక(గ గుణధ్యని చేయుటయును | 
ఘనరోషచిత్తుడై గణనాయకుండు 1450 


వినుత వ,తాపుండై. వీరభద్ర దండు 

వ్ర వ శయాంతకునిలీల చావపలేయుందు 
ఇలమహోోద్దండు(డై భృంగ్‌శ్వురుండు 

జగ దేశవీగుండ్నె చండీశ్వయండు 

నగణి తాటోవు. డై య్యావాయకుండు 1455 
నగభిత్చ )తాఫు-డై నందిక్రేళ్వరుండు 

నతులర ణాద్యు కృుండై. మణి న్నీ గ్వీనుః 


424$ సౌగంధిక ప్ర సవావవారణము 


డతిబలవి క ము(డై మఖముంతు( 

"డాదిగాం గలుగు మహా యోధ వరులు 

మేదురంబుగం బన్ని మిన్నాగృక్కదలే 1460 

'బెట్టార్చుచును నొక వెట్టున నే(గి 

కట్టల్క- గగన భాగం బెల్లం గప్ప 

ననలానిలాదిదివా స్త్రజాలముల 

ఘనతవపింజావపీంజ గ౭ియనేయుటయు ; 

ఆవిధమంతయు నరుదార నపుడు 1465 
“ఇతి అభిమన్యుడు యుద్ధమునందు మూర్చిలుట Se 

భావించి గాంచి సౌభ ద్రుండు రఫ్‌ 

జగములు పదునాల్లు జలదరింపంగను 

గగనంబు వగుల శంఖంబుం బూరించి 

దారుణనసింవానాదంబు. బగ్వించి 

ధీగరత వా రెయుదివర్థి బాణముల 14/0 

నన్నింటిం బొడిచేసి యరదంబు నూకి 

మయెన్నంగా భృంగీశు నేడంబకముల 


1 మేదురంబుగ ఛాల్రి, మిన్ను గ్రక్యదల (ట్ర 


రృరీయాశ్వాసము 


నారూఢి నేనాని నైదుబాణముల 
వీరభ ద్రు,నిం జండవిశిఖ త్‌ యమున 
గణనాథు శితసాయకముల నారింట 
మణివుంతు నెనిమిదిమార్షణంబులను 
గినుకతో నలమణి గీ వు నాలింట 

UU ౧ 
ధననాథసుతుని బద్నాల్లుశేస్త్రముల 
నరవావానుని ఘోరనారాచతతుల 
నెరి నొవ్వ నేసి సైనికుల ఖండించి 
యతిరథో త్తముల మవోయోధవరుల 
జతురంగబలముల సమయించి మించి 
శంభునివై మవాళ+ క్టి సంధించి 
గంభీరముగ నార్చి కనలి యేయుటయు ; 
ఆమువోసాయక మరుదారం గాంచి 
వామచదేవుండు పావకశరంబునను 
ఖండించి కులిశ మార్లణము సంధించి 
చుడకోపాటోవసంరంభు: డగుచు 
నభిమన్యుపై నేయ నరి శతకోటి 
రభసంబుతోడం బార్భతనూజు నురము 


శీ2ర్‌ 


1475 


1430 


1485 


1490 


426 సౌగంధిక వ్ర సవావవారేణము 


దా(కిన ఘనధ రాధరము నే వడిని 

భీకరంబుగ నార్చి పృథివివై వ్రాలె 
అభిమన్యుపాటు దా నంతయు. జూచి 
రభసంబుతో నేగి రాతనేశరుండు 
ఉభయనై నృము లెల్ల నొగి బెన్షడిల్ల 1495 
తభువనంబులు సుక్క దిశలు గంపింప 
దారుణంచబె న కోదండరాజంబు 

జ్యారవం బడరించి శక్సి సంధించి 
యనలసాయకమును నది బాణంబు 
ననిలశిలీముఖం బమెరేం దృశరము 1800 
"వరుణనూర్షణనును వనధరాస్త్రంబు 
గురునికాశుగమును కుఓళ బాణంబు 

పన్న గారిశరంబు భాస్క_రాశుగము 

పన్నగ బాణంబు పటురౌా ద్ర శరము 

నలిరేగి యొకపరి నారి సంధించి 1505 
యలిగి కోపించి యాహరున కిట్లనియె 

భూ లేళ ! నీకేల భూరియుద్గంబు 1 

నాతో నెదుర్నడ నాదీటు గావు; 


తృ ర్రీయాశ్వాసము 


పునుకపాత్త యు చ్యెపులితోలుకాళ 
మినుకులుగలగాలి మేత లసొమ్ము 

పూని ధరించిన ఫురియలవిండు 
వనుఃగుచర్మ ము "హాయ్యింపుపటము 
జడలు మెండుగ దాల్సి జడియక "రేలు 
బడుగు కల్లరికాటి పాపవిలీల 
భూతిమై వూసీ యాబోతు నెక్కి 
జాతిమాలిన వేషభావలు నేర్చి 
దయ్య్యాలరాజమవై. తగ కాడు గాచి 
యయ్యెుడ నుండక ననికి రాం దగునె! 
పోడిమి ఘనులతోం బో రాడు కెల్ల 
వేడుక కుడుముల వేట్లాటగాదు 
పాము శీవై లాసభూధరంబునకు 
నిమవాశరముల నీల్లణావలదు ; 

అని యార్చి యేనిన నతిభీకరముగం 
జనుశిలీముఖ ముల శంభుడు గాంచి 
(సృతిబాణముల నవి భంజించి వైచి 
యతులసాయకముల నతని నొప్పించి 


427 


1510 


1515 


1520 


1525 


428 సౌగంధిక వ్ర సవాపవారణము 


కనలి యంతట: బోక కందర్చ వై రి 

దనుజనాథుని మాయ దలగింతు ననుచు 
నలువొంద వాయు బాణంబు సంధించి 
వలనొప్ప మం త్ర పూర్వకముగా వచె 1530 
అది రెండు నాలు 7 దారును నగుచు( 

బదియు నల(దియు నర్వది నూరు నగుచుం 

గడు నేయి వేలు లతలు గోటు లగుచుం 
దడయక౦. జని యర్భుదంబులు నగుచు 
ఘనఖరగములు మవోఖర్యము లగుచుం 10535 
జని శంఖములు మవాళంఖము లగుచు 
బవాుపద్మములు మవోపద్మము లగుచు 

మహి ననంతానంత మహీనుల నేగి 

దనుజాధి నాథునిం దద్భలంబులను 

దనరు తేజంబుల దాయ; తాశుటయుం 1540 
బరువడి సుర రాజువై దండు గదలు 

గురుతేన కాటుకకొండలో యనంగ 

తిరమొంద మదనుండు దివిజులమీూం:దం 

బకపు నీలోత్పల బాణంబు లనంగ 


తృతీయాశ్వాసము 


గగనతరంగిణీ కంజవాసనల 

కిగయు నిందిందిరబృందంబు లనంగ 
నమరారినై న్యంబు లాకాశమునకు 
నమరులు 'ేదిల్ల నవరూఢి నెగనీ 
ఫురహరు ఘనరోవమున కోర్వ లేక 
పరువు లె ర్లెడు చేవభామల మెడల 
సరములు ద్రె,వ్వి విచ్చలవిడి దిశల 
నెరనీ రాలెను నిం ద్ర నీలంబు లనల 
కడిమి జంరూనిలఘాతంబువలన 
వజెడు జంబూఫల వంక్తు లనంగం 
గొందటు దనుజులు ఘాోరదుర్తములం 
గొందటు దానవు లట్కూ-వంబులందు. 
గొందటు రాత్ససుల్‌ గురునదీతతులం 
గొందటు రక్కసుల్‌ కొండలయంద 
గొందటు దీవుల కొందరు దిశల 
గొందటు జలధుల గొందటు చెరుల 
వాపోవుచును బెట్టువడ(కుచు జెలంగి 
చావక ట్టుగయ గూలె సక లనై నములు 


429 
1545 


1550 


15ర్‌ల 


1560 


480 సౌగంధిక పస వాపవారణము 


వహిశెక్కు_ నెర యోధవర్యులతోడ 

రహమించు బంధువరంబులతోడ 

'మేరుధీరులు నగు మిత్రు లతోడ 1565 
భూరిబలాఢ్యులౌ ఫుత్రంతోడ 

నిరుదులు పోనాడి నీనునందనుండు 
గురుతై నరణభూమిం దోళే నంతయును ౧-౪: 
గనుంగొని కనలి పంకజలోచనుండు 

కను లెబ్జచేసీ శంఖంబుం బూరించి 1570 


అరి ఫటోత్క చుండు మూర్చిలుట ఏతా 


విరదారిసందోవాభీముని భీము 

సరస తేజబోధనంజయు ధినంజయుని 

స్తాకట బలజగత్పా్రిణుని ద్రొణు 

ఫి; రా రాతి విభిష్ణు ని భీష్తు 

తకలని Mes సుయోధనుని 1575 
ధరనగ ణ్యేభ వైంధవు నై ంధవుని! 


1 8 ధరనగణ్వాగవ నైంధవు మై నై ంధవుని (ట్ర 
2 0. ధరనగణ్య భజనధవుని నైంధవురి (ట్ర) . 


.దలాానతాతమితాణలానకునా యాగా అాగాయమణావాళునామునాలు. 








కృేతీయా శ్వాసము 


రమణ బావుబలాఫిరాముని రాము 
కమనీయనతుల సృమ్క_రుని పుష్కరుని 
పరికించి ఫురికొల్పి పాంచజన్యంబు 
తరుచుగా బూరించి తమకించి మించి 
ధనువున నైదుళస్తములు సంధించి 
ఘనరోవ.చిత్తుండై. గదినె కృష్ణుండు 
నరవావానుని ఘోర నారాచములను 
విరథుని గావించి వివ్వచ్చుం డపుడు 
గుణరవం బడర నగ్ఫునిమో(ద6 గదిసీ 
ట్టి కృష్ణు: డో నర్చినయుద్ధము ఏతా 
మణిశేతనునిః గనాల్సి మణిమంతు. జంపి 
వవమానతనయుండు పశుపతిమో౭ద6 
గవిసీ నిష్టురతర కాండము లోనివి 
గురుభీష్మ గురుసుత కురురాజముఖుర్థి 
లురుళరావళిముంచి రు గ్రునిమోంద 
భఛీమార్టునుల మింద భీమప్ర వ,తావ 
ఛానుండై నేనాని తలపడ్డ" పోరె 


4831 


1550 


1585 


1000 


4892 సా ంధికష్ర సవావహా రము 


వెలుచ నుగృతగురుభీష్తు లమోా(ద 
బలు దు 
en an eh 
వారగా ను 
నత్యంతబలళ క్టీ నాగా కుబేరుం 
డాచారతగనయకతాలాంకులతోడ 
నేచివిఘ్నేళ్వరుం డెడిరి పోరాడె 
చలమున పువ్క_రసాంబులతోడ 
జలదరింవకం బో. జండిళ్య్వరుండు 


వరుస తక్కిన యోధవరులు యోధులను 


బొరిపారి జయకాంతు బోరు న వ్వేళ 
అంతట "గరల్‌ రథాంగధరుండు 
కంతువి ద్వేషి వై గదినీ యుప్పాొంగి; 
చటుల శిలీముఖసారము ల్నించి 
పటుతేరానిలవహ్ని బాణము ప్రొడిగి 
భాసురంబుగ వీరభద్రునిమింద 


చేసీన నవి దాంకి యిలం గూలె నతండు 


నారాయణా స్ర్రంబు నారి సంధించి 


1595 


1600 


1605 


పారూఢనుం శ్రే పూర్వకముగా గువాని 1610 


తృతీయాశ్వాసము 


వై నేయ నది మవాపళయ ప్రచండ 
భానువై క్యానరభాను ప్ర కాళ 
మగుచు నేతెంచి కాంచారివతుంబు 
వగటున దూరి దెబ్బగము7గా బడిన 
నకుదార నైర్మద్భాస్త్ర మరిబోసి డానీ 
పరువడి విఘ్నేశుం బడ నేయుటయును 
ధరణ్‌ వై నొరగిన తనయులవంక 
పరికించి శోధించి ఫాలలోచనుండు 
వారిమోంద ఘోరళ రావళి ముంచి 
గరుడధ్వజంబు పై గడు కొన్ని బరవి 
యనలాంబక మునం దాలాంకుని నొంచి 
యనిలసాయకమున ననిరుద్దం గూూల్చి 
ద్రోణుని శ కిచ దునుమాడి పంచ 
బాణుని శేరపరంపకల మర్దించి 

కులిశ మార్లణమున గురుసుతు నొంచి 
జలధ రాశుగమున సాత్యకి ద్రుంచి 
సాంబుని ఘనర్‌ ద్ర శరమున నణఃచి 
యంబక త యమున ననిలజు ెడవి 


4838 


1615 


1620 


1620 


4రి4 సౌగంధిక ప్ర సవాపవారణము 


భూధ రాళుగమునం బువ్క_రుం దునిమి 
యోధథావళులనెల్ల నొడిం ద్రళ్ల నేసి 
గాండీవి నొక్క_ట గళవళవరచి 
పుండరీకాతు సె భోగిశరంబు 
బరవీన హరిరోవభరితు.డై మండి 

గరు డాంబకంబున ఖండింప దాని 
గారీశుం డధికవేగమున సంధించి 
శ్రీగరమాధ్య ము వై శిఖసాయకంబు 
పరువడి జొనివీన పంకజూమయుండు 
వరుణసాయకమున వారించి కినిని 
కనలుచు ఘనఘనాఘన బాణ మేయ 
ననిలశరంబున నవి ద్రుంచివై చి 
భవుడు మవోరా ద్ర బౌణంబు పరప 
నవలీల నారాయణా స్త్రంబు చేత 
నలినేసి సమోైహనానస్త్రంబు వేయ 
చెలగి శంభుడు శ_క్టిచే నది ద్రుంచి 
యభ్రాముమింద మవోళన్త్ర మేయ 
నబ్బభ వాండము లట్టిట్టు ఇదర 


16830 


1685 


1640 


1645 


తృ రీయాశ్వానను 


జనుదేర శౌరి యాశరము నీహీంచి 
వనజాసనాస్త్రంబు వైచి నిల్చ్చటయు; 
గజచర్తధరుండు డగ్గర జేర నేగి 
తిధి హాగివారసంచాదము థియా- 
గజవరదునిమోము: గనుంగొని పలికె 
సరనీజలోచన! జగముల బోవ 
ధరణిభారము మాన్న్స( దనర నిర్మింప 
నీవు నేనునుదక్క_ నిఖలలోకముల 
భావింపంగలర! యో తిభ లు వారు 
ధననాథ పాండురా ట్లనయులనలన 


మనలోన మనకింత మాత్సర్య మొదవె 
జగతి నెవ్వరికై నసరి జంపరానికే 

పగ గెల్వరా దను వటువాక్యసరణి 
నెరయ చింతించిన నిక్కు వంబాయె; 
సరిపోర నిది ధర్మసంకట మాయ; 


1. 2. జగతి చెవ్వరిశైన సాథింపరాని (ట్ర 
b. జగతి నెవ్వరికైన స3చెప్పరాని (త) 


485 


1660 


1655 


1660 


436 సౌగంధిక ప్రస వాపవా రణము 


జగముల నింకొక సాటువ గలదు; 

తెగి వూంటబకినచో దిద్దగావలయు! 

తగ: దోడుపోయినం దచ్చనల్‌ దగదు 
జగడంబుళోన వంచనగేయ రాదు 

నిన్ను నమ్మినవాండు నెమ్మి ధర్మ జుండు 1665 


నన్ను నమినవాండు నరవాహానుండు 

నీవె గల్లువటంచు నే గల్లునంచు 
భావింప్రుచున్నారు బవరంబు మాని 

వారికి వేదుకల్‌ పాటుల్ల మనము 

పోరి నాయ మెరింగి పోట్లాడవలయు 1670 


గరిమతో సాధనకయ్యముల్‌ నేయ 

పరికీంచువా రెల్లం బకవక నగ 3! 

సొలవక నీనేర్పుం జూచెద నేను 

కలగక నానేర్చు గనుంగోను నీవు; 

అని కేల శేలికేరాభీలజాల 1675 
జనన తేజః కాండ చండస్ఫులింగ 


మన న. 





1. తెగివ్లూంటలడినచో దిర్షగావలయు (2421) 


తృతీయాశ్వాసము 437 


మాలి కాలంకార మహిత త్రిశ్ళంగ 
పాలితఖురాలక పాలమై వెలయు! 

శూలంబుం 7 కొని సూటిగాం బూని 

పోలించి శౌంవై వెం బూని నిల్చుటయు; 1680 
కనకాంబరుందు ౩ మవాో గ గ్రవామున గారలి 


తం వారిగారుల సమరను రతా 


కనలి శంకరుని యగ్గలిక వీక్షీంచి 

తగవు లెంచకు నింక ధర్మ ౦బు గాదు 

తగి మరికొంచించి తే కార్యవోని 

యని వేర్చి పాం చజన్యంబు బూరించి 1695 
తనర దథీణభుజూదండంబునందు 

మధుశకై టాభాసురము స్తకకంఠ 

రుధి రాను లేవ నారుణమసం, కాంత 

బవాంత రాజ్యానవాుత పృకట ప్రయోగ 

వహనవాు తాళ నజ్వాలీకాజూల 1600 











1. జ పాలికరాలవ పొలమై వెలయు (ట్ర 
౧. ఫాలిశా శారాలఫాలమై వెలయు (శు 


4838 ఫా ౦ధిక్మవ,న వావహూరణము 


విలయావసరమధ్య వేలాతి వేల 

చలిత చకాచగ జగదంత రాళ 

తంతవ్యదుప్త సం థాన సహ, 1 

కాంతిచ్చటాంళు వ, పృకాండ ప్ర చండ 
సముదయద్యాదళ్‌ సంఖ్యావిథాన 1695 


తిమిరహా రాదిత్య చేదీప్భ మాన 

దళిశతసారార ఛారానుసార* 

నిశితరథాంగంబు నీటుతో. బూని 

నలువంద పాంచజనర్నంబు6 బూరించి 

సొలవక హరునివై 6 జూడ్కి. నిల్పుటయు; 1100 


ఆచక క, వాళవర్యంత విశ్వం +భ్చ 
రాచక కృమంతదు ర్యార వెగమున 
వరుస ' సువృరసారెవై వైఖరి ss 


——— 





రకల అ న న టా లు. దాం నం రాజల న ర 


శ. తంత _ప్పకూ *సం ధాన సవాస్ర, a) 

2, ఇ దశశకసారనం క్‌ 4 (ట్ర 
b. దశశతసారాంధ శారానుసార (=) 

సి, వరుసకున్రురసారెవై ఖం దింగ (త్ర 





న నన్‌ నన లు. 


తృతీయాశ్వాసము 


గిరగిర గిరగిర గిరగిర దిరిగి; 
వటుతర బ్రవాండ భాండజాలములు 
పటపట పటపట పటపటం బగిలె; 
తనరారుచున్న వద్నాలులోకములు 

౧ 
ఘన భయంబుల వాల్లక ల్లో లమయెె; 
పాలుపాందునట్టి యంభోనిథానములు 
చెలుచ నీరము లింకి బీటలు బా! 
కుతలంబుతో స్పప్పకులపరగతములు 
గతితప్పి బలుక్రుంగి కాన రావయ్యె 
వ్రగటించి చీకాకుబడె ఫణిరాజు; 
కకలిక లగుచు దిగ్గజములు బెగ డె; 
సురసమూహాం బెల్ల చూడ్కులు మాని 
వరువడి వడి పటాపంచగా నేడ్యా 
ఆవేళ తల్లడనుంది పద్మ జుయడు 


489 


1705 


1710 


1715 


బ వాడేవుండు వారిహరులకడ కేతెంచుట వారల 
లీ ఒక 


స్తుతించుట 
వావిరి దగ దొట్టివడి దొట్రుకొనుచుం 
గ్రక్కున వాంసతురంగరాజంబు 


40 సౌగంధిక ప్ర సవావవారణము 


నెక్కి. యక్కజముగా నిలకు నే బెంచి 1720 
మచ్చరంబున నున్న మాధవవారుల 

విచ్చలవిడి ముది న చూచి 
యిరువ్రురనడువు దా నెంగయు దుమికి 

శరణంబు శరణంబు శరణం బటంచు 

నటు మళ్ళి యిటు మళ్ళి యటు నిటు మరలి 1725 
పటుభయభ_క్రితోం బ్రణమిల్లి లెచి 

నయ మొందంగా వా_స్తనలినము ల్గ్లొగిచి 
జయజయ కమలాంక శఠళశిలాటాంక 1 

జయజయ సీతగా ల సరకజార ర త 

జయజయ నీ ర్రాబో సన్ను తలేజ 17:0 
జయ దైత్యశితపువ్క_రగహితాబ్దాతు 

జయజయ గో త్రాత జామునోరమణ 

జయరాజ శేఖర సలలిశోదార 

జయజయ వరఖగజా నేయ జనక 


i న అపా యజనానకాలఅనారామమనారాలా 2. 
క. 





1. a జయజయకమలాంక' శ శిలలాటాంక (త్ర 
0 జయజయకవములాంకశరశిలాటంక, 
2. జయజయ భర్ణ గజాననజనక (త) 


తృతీయాశ్వాసము 441 


కో 


అని యిట్లు మురహరవారుల నెంతయును 1785 
వినుతించి భారతీవిభుం డిట్లు పలికె 

విలసిల్లు వేదాంత వేదుళులు మరు 

పుట్టింపం గిట్టింపం భోషింవ మూరు 

పాలుపొరద కొ రలు భో క్షలు మూరు 

పట్టుం నొములు : మారె ప వభువులు మోర 1740 
నూతనలీలావినోదులు మం 

యీ తెటంగున గలహింవథర్శం బె? 

సకలజీవులు మోకు సరిగావి తలంవ 

ప్రకటింప హితు "లేర! పగవార లేర? 

తరలలో బ్ర తినుల లెరంగున జనుల 1745 
నొరపుగా నాడించుచున్నారు మీరు 
యమసుతుం డెవడు? యమాధీశుః డెవడు? 
సకుమె మిరిర్వురు జగదీశులార 

బాలుండ నొకవిన్న పమునేతు వినుండు; 
మోలోన మోకేల మేటి కారస్థంబు 1750 
భువి నావులావులును బోట్లాడి కెరలి 

కవినిన లేగలకా శ్లెల్ల విరుగు 


442 సౌగంధిక, వృ సవాపవా రణము 


మోశేమి పనిలేదు మిగిలినయట్టి 
లోకముల్‌ హల్లకల్లోలముల్‌ గావె; 
కోపము ల్యారించి కూర్మి పాటించి 1755 
చేపట్టి మము రహీంపంగానలయు; 
నని దై న్యరసమున నడలు చుం బలుకు 
వనజాసనుని గాంచి వరదయానిధులు 

= రల యు మానుట ర్రితా- 
తేగవిచారించి మాత్సరగ్యముల్‌ డించి 
యొగి మహాయుధనుల నవసంహారించి 1760 
గజరాజవరదుండు గజచర ధరు(డు 
గజిబిజి చాలించి ఘాత నేతెంచి 
యెలమితోేడ విరించి యెడదయ లుంచి 
యలుకు వారించి చయ్యన గారవించి 
యిరున్రరు నొకపరి యిరవంద: జేరి 1/65 
కరము రంజిల్ల గ కాంగిటంబేర్ని 
యొకటీయై మువ్ఫ్యరు నుండి యాలోన 
మకరాంక వై రితో మాధవుం డనియె 


తృతీయాశ్వాసము 448 


అనఘాత్త నీవు నే ననుఖేద మేమి 
నునవినోదవిలాసమహి మలు గాక 1770 
నెనయ వేరొండులే చెన్నటివైన 

చనిన 'కారంబులు చనం గని మ్రింక 
ధననాథునకు. బాండుతనయుల కిప్పుడు 

కన కాబ్దములనుంచి గలిగె క య్యంబు 

గరిమ రెండును రెండుకన్నులు మాకు 1775 
మరి వలపతీ మేమాత్రము లేదు 

వారల వీరల వైరముల్‌ మాన్ని 

గారాపు వియ్యంబు గల్పింపవలయు; 

నని పొండవా గ్ర ణ్‌ నర్గనాయకుని 

వారివనారులు ధర్శయత నాథులకు సఖ్యమును జేయించుట 


జనువునం బిల్చె నాచ| కాయుధుండు 1780 
వీలిచినయంతనె మ్రీయసంభ్ర నుములు 

| దళుఖ్నొత్త శ్రీదుండు ధర్మనందనుండు 
క్ర క్రమమున నతెంచి ఘనభయభ కి 


రమణ హారివార హిరణస్టగర్భులకు 


444 ఖా ంధిక్య పృ సవావవా రణమా 


వినయమార్లంబుల వేర్వేర యొ క్కి 


వినుతులు గావించి వెస నిల్చుటయును; 


వేడుక మువ్వురు వీర శేఖరుల 
పోడిమి దీవించి పొసగ లాలించి 
గారవంబున వారికలక వారించి 
గారాపు వియ్యంబు గల్పీంచి చెలగి 


వారుండు ధర్మజువదనాసబ్ద్బంబుం జూచి 

కరుణారసము చిల్క_(గా నిట్టు లనిణె 

పాండవా గ్రణ్‌ నీద భఛాగ్యంబు ధరణి! 

మండలా ధిడతుల కమహావులుగలవె ! 

తనయులు చండ ప తాఐవి క ములు 
లో 


ననుజుల జేయు లగణక్థిసాహసులు 
నలఘు ధీరో దారు లరిభయంకరులు 
బలశె ర్యవిభవులు బాంధవా ? తులు 
వెలయంగ వాయ ంగవీనాపవారుండు 
చెలి కాడు చుట్టంబు చేరిక మక(డి 


Lk పాండవ్యాగృణో సీవు భరిశస్రఃణ్యు(డ పు (తృ 


1785 


1790 


1800 


త ) తీయాశ్వాసము 


దైవంబు భృత్యంబు దాతయై మెలంగ;1 
నీవు చేసీనపుణ్య మెన్న శక్యం బె! 
నీకొంతగరిమంబు నీసణ్యమహిమ 

నీశ "ర్య్వవిస్ఫూ ర్తి ర్తి నీధర్మగుణము 
నెరయ నీతాలిమి నీనేప్పనోవ్చ 
వరుసనార్గురుచ క్రవ ర్తులం దై న 

నమర చూడము విన్న యది లేదురాజ ! 
మెచ్చె కృష్ణుండు నిన్ను మెచ్చితి నేను 
యిచ్చకువచ్చిన యేవరంచై న 

నడుగు మిచ్చెద నన హారునకు య క్కి 
తడ యక నాధర్శ తనయుం డి ట్లనియె; 


ఇద్ర ధర్మ జువరము థిణా- 
పార్వరీవన్లభ ఛవరోగ వై వైద్య 


శర మవోదేవ శంకర భర్ల 
భూతనాయక ఫణిభూషణ సర్వ 
భూతదయాపర భువన ప్ప వ తౌవ 
జలజనాభుండు మోరు సెషినోదముల 


4-45 


1£05 


1810 


1815 


l. ద్రైపంబు భృత్ఫుండు దాతియై మెల (ట; త్ర 


446 సౌగంధిక, బ్ర సవాపహ రణము 


బొలుపాంద సూ | ంఫుబొమృలలీల 

నాడింప మాడెద మంతియకాని 

పోడిమి మాకింత బుద్దులు గలవె 

పరమమునీం ద్రులు భ_క్తసంఘములు 1820 
వర దేవకోటులు వర్లింపలేరు; ' 

పరగ మిామున్వురిపాదపద్మ ములు 

వరుస గాంచుటకంట వరములు గలవి; 

యాపద దొలణగా సౌఖ్యము లభబ్బె సకల 
పాపముల్ఫా రె సంపదలు చకూర 1825 
నన్నియు ఫలియెంచె నై నగిరీశ 

ఇన్నొాంద మోర లిచ్చినవరం బేను 

వెరువక వేడెద వినుము మాకొరకు 
నరవావాుసై ని పంతములతో పచ్చి 

కవనిలోం జీకొకు గాం బడియున్న 1330 
బలములనేెల్ల నెప్పటివిధం౦బునను 

గలగక దొలంగక కనీగందనీక 

నలరంగ చ తికింప్రం డదియె నావరము 

అన విని మోదించి యతని వేడుటకు 


తృతీయాశ్వాసము 


$47 


ద 
“6 యుద్ధమున జచ్చినవారు మజలబ్రదుకుట రా 


మనమున వర్షించి నూధవవారులు 


అరుదై నకరుణాక టాతు మా ధుర్య 
వరసుభాసారము ల్వర్షి ంచుటయును 
వరుసతుత్తుమురులై వ్రాలినయట్టి 
నరయతు, దనుజకిన్న రముఖ్యబలము 
లనువంద6గాం గోమలాకారు లగుచు 


మునుపటికం కొను ముదమునం చొదలి 
ఘనమైన నిద్ర మేల్క_నినచందముల 
నెలయు వేడుకలవాహినుళెల్ల లేచి 
వెలయు వై భవముల వితత వై ఖరుల 
నలువందు బంధు రానందు లై రపుడు; 


సురలు వరించిరి సూనవర్ష ములు 
దురుసుగా దేవదుందూభులు ఘూర్షిల్లె 
ఘనముగా గంధర్య గాణము ల్బరంగె 
విననయొర తుంబురువీణారవములు 
నమితమై తగా నారదాదులనుతులు 


18835 


1840 


1845 


1850 


448 సౌగంధిక ప్రసవావవా రణము 


నమౌరె రం భాదినాట్య వ సంగములు 
నలినలోచను(డు పన్న గకంకణుండు 
జలజూసనుండును సంతుష్షులెరి 
అవ్వుడు ధననాథు నాననాంబుజము 
తప్పక చూచి కందర్పారి పలికె 1855 

శివుడు కుబేరునితో సౌగంధికములను 

{ బాండవుల కి మనిచెప్పుట | 

ధననాథ వింటివె చ్రౌపదీరమణి 
కన కౌబ్దములు గోరి కాంథతీంవె నిప్పుడు 
వనజూతములనుంచి వారికి మోకు 
ఘనతరం చై నసంగరము వాటిళ్లి 
పాండునందనులు మాభ క్షశేఖరులు 1360 
పుండరీకాతునిం బొందినవారు 
మనము నేయనిబవుుమూనము లాండు 
తనయుల కెవ్వరు దగంజేయగలరు 
వనితాలలామకు వలసినయన్ని 
గొనివచ్చి దామముల్‌ గూర్చి యర్సించు 1865 


రృరీయాశ్వానము 


నహి శెక్కుభూవణావళులమన్నించు 
బవాుచి త్ర కాంచనాంబరము లివ్పించు 
కినుక చాలించి మిక్కీతి గారవించు 
మనవంద నెలవిచ్చి యనుపు మన్నంత 
వారునివాక్యములకు నంగీకరించి 
నరవాపహనుండు నానందంబునొంది 


449 


1870 


అథి కుబేరుడు సౌగంధికముల. దెచ్చి యిచ్చుట థా 


ఘనతర సౌగంధిక వ్ర సూనములు 
వినుతభూవణములు విమలాంబరములు 
తరువైన దివ్మగంధంబులు మరియు 
తిరమొంద వేవేగం దెప్పించి యపుడె 
చనవున బిలిచి యజాతళ తు వునకు 
ననిలనందనున కర్టునునకు నకుల 
సహాదేన్రులకును బాంచాలపు త్తి కిని 
రహిమోరం జెలగి యలంకరించుట యు 
వారివూరు ల్బూన్లాంచికానందులి రి 


1875 


1880 


450 సౌగంధిక వ్ర నవావవారణము 


అధి హరివారుల సంతోషము థిఆ- 


అరుదంది యుభయసైన్యంబు లుప్పాంగా 
ధనపతి ఆకార. లా 
గనుంగొని యనుస్‌ గౌంంఎటంజేర్చి ' 
క్యాతలాధిప ! ! హరిక ఏం దాది. ర 
భూతలాధివ్రులందు బురుహరాతేముఖ్య 1885 
డివిజనాథులయందు దిక్పతులందు 

వివరింప నీసాటివీకులు గల? 
మును నిన్ను. జెప్ప స సొంప్రన విందు నేయ 
గనుంగొనలోలిగె కన్లవ చల్లనాయె ; 
వరశురాముండు నీప వతి ) యనవచ్చు 1890 
కరలాఘన ప్రౌఢిసం థానగరిము ; 
నిటలాగ్నినయనుండు నీదీటువమ్చు 
చటులచావోటోపసాహసవ్రతిభ; 
జలజనాభుండు నీకు సరివచ్చు సమర 
తలమున చిత త్రయుగ్గంబులు నెకప; 1895 
విపులనె గల రావిభు లెనషషరై న 


తృతీయాశ్వానము శ్‌1 


నృపవంద్ర నినుం జూచి నేవ్బకోగలశె 

నిజబల్లి యున్న ది నీరజాతు డు 

విజయనీ కాప్రుడై వెలయుచు నుండ 
పొలంతో భావోశ క్ట జూప 1900 
నీలోక ములను నీశెదు రెవరయ 

యనుచు మెచ్చుచు బున రాలీంగన బు 

లొనరించి తగు వేడ్క నున్నంతలోన; 


అరి బృవ్మస సత్యలోకమునకు6 బోవుట ఆ 


ఆవేళ పద్యజుం న As 

భావజజనకుని బార్వతీధవుని 1905 
కడకతో సన్నుతు ల్లావించి యు క్కి 

తడయవ పాండునందనుల దీవించి 

యగుదైన పొంసవాహూనమువై నెక్కి. 

కిరమర్డి సతర్థలోకంబున సరిగా 


“ఆధి రుదేరుం డలకాపురమునకు6 బోవుట 9అా- 
శంకరునకు నమస్కా.రంబ:. జేసీ 1910 
సంకజాతున కట ప్రణమిల్లి పాగడి 


త్తగ్‌2 సౌగంధిక, వ నవావవారణము 


నలువంద పొండునందనుల దీవించి 
పాలుపాంద పాంచాలప్ర త్రి దీవించి 
'చెలువంబుతో సర్వ నేనల గూడి _ 
తరాల క రగ శ్రీదుండు 1915 
"వే మతో ధర్మ జభీమార్జుసులను 
మరు కృప గారవించే దీవించి 
యదువంశ భూవణుం డనుప నత్యంత 
ధి శివుడు కై లాసమునకు(బోేవుట థణా- 
ముదమున “గ లాసమున శకేా వారుండు 
అజక్ర్రప్రిన్ట్రే దుర్యోధనుడు క రిపురంబునకుంబోవుట థితా- 
తలంవ ధర్మజునకు దండంబువెట్టి _ 1920 
వలనొప్ప శ “రికి వలనొప్ప య్రొక్కి_ 
యరుదార సకలనై నస మేతుం డగుచు 
గరిప్రరంబునకును గద లె రారాజు; 
9 కృష్ణుండు ద్వారక శేంగుట భిఆా- 
ధర్మ సూనునకు వందన మాచరించి 
యర్తి లి భీమార్జునాదుల నెల్ల ' 1925 


తృతీయాశ్వాసము 


బరంగ దీవించి ద్రావది నాదరించి 
సరనో కలను నువవారముల్‌ చేసి 
యెలమి ఘటోత,_ ఇక నెసగ లాలింది 
యలరి వారలుడు. ఎంగీకదెంచి 
యదువాహినులతోడ నబ్ద్బలో చనుండు 
పొదలుచు ద్యారకాపురమున కరిగె,, 


అ ఘటోశ్క_చుండు వెడలుట క్రికా- 


ఎలమితోజనకుల కెల్లను మొక్కి 
పొలుపొంద బాంచాలపఫుతి కి మొక్కి 
ఆ ఆ 
రాజిలు మానిని ప కులంబునకును 
గా Uy 
'దేజంబుతో మొక్కి. దీవనలంది 
జనకుల యనుమతి నై నర్ధింబుతోడం 


దననివాసనముంజే ర దాన వేళ గరుడు 


అ తర్వాతిభారతకథ 3 
ధరమహోన్నతులై న తములతోడ 
పరమసాధీగ్థమణి పాంచాలితోడ 
వలనొప్ప బాంధవవర్షంబుతోడ + 


ఉర్‌8 


1930 


1985 


1940 


ఫక్‌ 4 సౌగంధిక వ్ర నవాపవా రణము 


నలరుచు నున్న థధామా్య్యాదులతోడ 

పోడిమి నావన భూమి గొన్నాళ్లు 

వేదుకల్‌ మోరెంగ విహారి: పుచుండి 

కడుద్య్వాద శబ్దము బ్రడచినవీదప 

తడయక ననుజులు ద్రౌపది తాను 1945 
వెలయంగ నొకయేడు వింటునియొద్ద 
కొలువుండి తర్వాత గురుతులు దెలీవి 

యలరుచు నుత్తర కభిమన్యునకును 

జెలగి వివాహాంబు చేయించి వేగ 

విరటుండు ద్రువదభూవిభుం డాదియైన 1000 


నరవరులరు చేర నలినలో చను శ 
ఘనతసవాయులై గరిక తో నున 

జి కు. రాజువి చం మగ్గలంచి 

మునుకొన సుమువూ రృమున జేనతోడ 
మొనసీ కురు మే త్సృమున దెండు విడినీ 1955 
"వెలు చసంగరమున ఫీస్తుం జెండాడి 

నలవడ కలనిలో నాచారుకం దునిమి 


తృతీయాశ్వాసము 


కరకరి బోరిలోం గర్లనిం జంపి 
సరభసం బగు నని శల్యునిం గూల్ప్చి 
కలంగక నొంటరి కయర్షంబునందు 
తలవడి యురగశేతనుని ఖండించి 
యురనడి తక్కిన యోధలన్మై 
వరుసతో ఘోరావహూమున మర్టించి 
వరువడి యందుండి పాండుస క్‌ 
సరసీజాతుని కటాతుంబునం జెలంగి 
సకలభాగ స్టంబులు సకలసంపదలు 

సక లసౌఖ్యంబులు సకలవై ఖరులు 
వ్ర కటించి సకలభూభాగమంతయును 
బలువిడి సకలభూపాలకు ల్లొలువ 
నెలమి మహోన్నతి నేలుచు నుండె 
ఈమవోచరితంబు హితసం థ్‌ ముముల 
వేనురు చదివిన వినిన వ్రాసినను 
చ్చే మ లిఖించిన వృథ్య 'అిలమున 

ప మహతువుల. నాయు 5'రోగ 
బవుపుర్ర్ర పౌ త్ర్రనౌభాగ్యసంపదలు 


4ర్‌ర్‌ 


1960 


1965 


1970 


1£75 


456 సొ ంధిక ప్ర సవాపవా రణము 


మవానీయభూవణాంబరవస్తుతతులు 
కరితురంగాందోలళి కానికాయములు 
కరిరాజనరదుండు కరుణతో నొసంగు. 

అని జన మేజయమైనాథమణికి 1980 


జననుతుం డై నవై శంపాయనుండు 
వినివించె పాండవవిజయ కావ్యంబు 

తనరు 'వేడుకలవిస్తారంంబు:గాంగ 

నెన్నాళు రవిచందు, లెన్నాళు తార 

లెన్నాళ్లు గగనోర్వు లెన్నాళ్లు జగము 1965 


లెన్నాళ్లు కులగిరు లెన్నాళు జలధు 

మెన్నాళ్లు వారిచర్య 'లెసంగుచునుండు 

నన్నాళ్లు సక లరాజూస్థానములను 

సక లవిద్భజ్ఞనసమ.తేం బగుచు 1990 
జా 

నకలంకలీలల నలరుచు నుండు 

అని యిట్లు కురుకరూకాంగ కాళీ ర 

జననాథకీ ర్తిత సల్కీర్తి వేర 


తృ రీయాశ్వాసము 


కరవోటక ర్లాటగాళ నేపాళ! 
ధరణిళ వినుత ప్ర తాఫుని వేర 
వహి శెక్కు నళ్వ చేనంతునివేర * 
మహానీయచి త్రీ హపాూమధ(జు వేర 
సరసారుణోజ్వ లచ్చ త్ర నివేరి 
గురుతర వెల్లుట్ల త్ర్రునివేర 
నరపతి ద_త్తనానారత్న భూమ 
కరితురంగళ ఆాంగఘనభాగ్యు వేరీ 
నీంధురాజూర్చితనీంధుర ఛ త్ర 
నై 0ధవ బంధురస్య్థందను పెర 
సౌరాష్ట్రనృపద_త్త సలలితరత్న 
వోరునివెర దీనావను వేరే 
1. కరవాోటవరవాటగెళ చేపాళ (త) 
2 a, సరసారుణోజ్వలచం దు ని"పేర (త్ర 
b. సరసారుణోజ్వలచల్వునిపేర (టు 
3. కరితురగశ తాంగగ ణభాగ్యు పేర (తృ 
4, ఇ. హారుని నవవేగినాయను పేర (ట్ర 
b. వోరుని వరవేగినాయునిపేర (చ) 


తీర్‌? 


1995 


2000 


2005 


ఉర్‌8 సౌగంధిక వ్ర నవావవారణము 


రణవీరఘంటానిరాతంకమల్ల! 

వణ 3నింవాత రాట పరబలభీము 

నిదా భిరామ నిర్నద్రప, తాప 

సత్య వారిశ్చం ద్ర సంగడిగత్న 

పాలకగాయగోవాళ సాంవీరి 2010 
కిళాదిరాయ సత్కీీ ర్తికలాప 

చలమ ర్తి వరగండ జగనొబ్బగండ 

కలి తాదవనిదుక్షగర్వవి భాళ 

వాత్తుమువ్వరగండ హరతు శర 

మక్తారి మదభంగ మదసావతార 2015 
కనక వసంతాంక గగ్లోలురాయీ 

ఘనతర ప్ర పజ మెచ్చు గండాదిఘోర 

విరుదాంకు వేర గంభీరాబ్లి వేరీ 








l. రణపీరభుంటాని రౌ టంకమ ల్ల (త) 
20. జ పాలక రాజగోవాల సాంపీర (టు) 
b. పాయక గాయగోపాల హాంవీర (త) 
ర. కనక వనం తాఖ్య గగ్జోలురాయ (తు 
" జీ, చిరు దాంప"పీర గంభిరుని పేర (త్ర 


తృతీయాశ్వాసము 


వరభోగనిర్దితవాసవు వేర! 

రాషిళ్ళ హొండభూరమణుని లింగ 
వర్మాగ్కణి పేర బుధులౌ ననంగ 

నంకితంబుగ వెంకటా ది నుపాద 

వంక జద్వంద్వ నేవావిహారుండు 

ర త్నాక'రాన్వయ రాజితతీర 

రత్నాకరకు పారమణీధవుండు 

గురుభరద్వాజసద్దో త్ర పావనుండు 

ధరకొండ ఘనుకి అప్తధన్యునిసుతుండు? 

సరసుడు గోపాలసత్క.వీం ద్రుండు 

గరిక నొనగ్చు సౌగంధిక ప్రసవ 

హః నష్టము నందు యశ నా నుకు' డు 

(గరివ ,సై స్యములతో గ దలివచ్చుటయుకి 

వచ్చుట గని పాండువగతినూభ ఎండు - 


క. 





1. వరిభోగ. ర్థరవాసవు పేర (త్ర) 
2. ధరకొండ ఫఘనకృవ్వథన్యునిసుతుంయ(ట ; తు 
ర. కవిబుధుల్‌ "మెచ్చంగా కారణనుగుచు, 


459 


2020 


2025 


2030 


460 సొ ంధిక వ నవావవా రణము 


చచ్చెర నొకసంధి నేయబూనుటయు 

గాండీవి దాని విఘ్న ౦బు నేయు ఏయు 
మండగాధిపునితో మక్కువ నేయ 083 
ధనపతి తలచుట తత్తూనుజుండు 

వినక యుండుట బలు విడిక య్య మగుట 

తగ శీ డి చిత్ర యుద్ధంబు నేయుటయు 

నిగుడి శిఫండు గాండీవిమార్కొనుట 
'పేరైనయోధులు బెనంగిపోరటయు 2040 
నారూఢి హనుమంతు డగ్భనాయకుని 

కినియుటు బరికించి €, డి నిల్చుటయు 

నని బహుళం బౌట యది విని వారుండు 
యవాధివలికి సవహాయంబు సనుట 

వీతీంచి కురుకులవిభు'డు చింతిలుట 2045 
సురనదీతనయుండు జో శ్లేగ్బరించి 
గరిమధర్శతనూజు కలణశ దీర్చుటయు 
హరిపాండనులకు సవాయంబు జనుట 


తృతీయాశ్వాసము 


ధరణీశ్య్వరుండు మోదంబు నొందుట యు 
హరి శంకరునిమింద ననిశేను సనుట. 
కురునై నికులు యశుకోటిపై సనుట 

ఛై రవునకు హీడించానందనునకు 

బో రగ్గలం బౌట పోరి భైరవుని 
సురవైరిం గాల్చుట చూచి రు ద్రుండు 
నరసుతభీమునందనుల దుంచుటయు 
హరి శంభుపుత్రుల నని నొంచుటయును 
హరితనూజులళంభు డట్ల నేయుటయు 
హారివారులకు యుద్ల మధికంబు నగుట 
పహారుండు మవోళూల మంకించుటయును 


గరికుతో హారిర థాంగంబుం బూనుటయు 


అయ్యెడ కబ్దజుం డరుగు దెంచుటయు 
చయ్యన నిరువుర సన్నుతించుటయు 
కలవాంబు మానుట కలనిలోం బడిన 
బలములనెల్లను చ్చి లికించుటయును 


461 


2050 


2055 


2060 


462 సౌగంధిక వ నవాపవా రణము 


వారివారుల్‌ ధర జయత నాథులకు 
గరిమ మోరంగ సఖ్యంబు నేయుటయు 
వారిహగ లును సవహాయనముోచ్చునారు 
సొగున నిజని వాసముల కే గుటయు 
తవ మేర శపించి తగపాండుసుకులు 
విమతుణధియించి వేడ్క నుండుటయు 
క్రమమున నది యాదిగాంగల్లుకళథల 
నమరుచు నిడి తృతీయా క్యాసముయ్యె 
భూరి సౌగంధికపుప్పాపవారణ 

చారి తే మిది క థాసంపూర్చమయ్యొు 
వెలయ నీపాండ వవిజయ కావర్థింబు 
సలలిగహృదయు లే సద్భ క్లిగరిను 
నలరుచు బూజించి యానందమునను 
చలువంబుగలవారిచేం జదివించి 
చదివినవారల చనవులం బ్రోచి 
సదమలమతి క థాసావథానముల 


2065 


9070 


2075 


2080 


తృతీయాశ్వాసము 463 


విన్న వారల కెల్ల, విభవసంపదలు 

సన్ను తవస్తుభావణములు గలుగు 

నెల మూండువానలు నెలకొని కుియు 
బలుసస్యసంఘము లృలీయించు నెపుడు 

సురుచిరక భ్యాణశోో భ నంబులను 

ధరణీజనము లెల్ల దనరుచుండుదురు, ఓ065 











చెన్నపురి : వావిళ్ట రామస్వామిశాస్ట్టలు అండ్‌ సన్‌ సనౌరి 
గ్‌ 9 
వావిళ్ల ప్రైన్సున ముద్రికము,= 19 శ, 


పద్యకావ్యము, 


క్రుప ఛీ 

ఆంధ) ఫొ గవకము, పద్య కావ్యము ss 15 0 
ఆదిపర్వము, పద్యకావ్యము, సెద్దచ్చు ఫశ 1 8 

Y టీక పః 4 0 
అంధ్నభారశము, పద్యకావ్యము: 
ఆది నభాపర్వములు గలసంపుటము 999 త్త 0 
ఆరణ్యపర్వము 09 h 0 
విరాటోదో్యోగ పర్వములు స్‌ు 4 0 
భీష్మ ద్యోణపర్వములు స 4 0 
కర్ణ శల్యసౌ ప్రి కీ పర్వములు ఫ్య 4 0 

ఆ 3 

శాంఏిపర్వము / హస శీ 0 
ఆనుశాసనిక, ఆశ్వ మేధ, ఆ శ్రమవాస నొసల, 

మవ్మోోప్ర స్థానిక స్వర్షారోహ ణపర్వములు 4 0 
ఆదిపంచకము, ఒకచేసంపుటము = 11 4 
యుడ్ల్షపంచకము, ,స్త్రీపర్వము a 7 8 

ధ 
శాంతిస_ప్తకము wa 7 8 


వావిళ్ల రామస్వామి?" సులు అండ్‌ సన్స్‌) 
2) 


ళా 
న 


J 


+ 


16 
1/7 
17 


16 


Ct అలా 


ఆతా అం అ ల 


వత ఆ 


శుదప త ము 
౧ క 

తపు ఓప్రూ 
చ తావములును చ,లౌపములు 
చక్కె_ఆఅ చక్కెర 
డక్క_న చేర్చిన డక్కునంటేర్చిన 
కొరకు కొఆరు 
దురను దురును 
'పామున్ను సామున్ను 
గొరడ గొండ 
(పృమాణములు (పృణాముల 
యాహారవిధులు యాహారవిధుల 
పద్మ ములు పద్మ ముల్‌ 
కవులు కవుల 
గుణులించి గణంలెంచి 
యనిలుగొని యనిలంనినొని 
పనితనొ క్కైెత వనితయొక్కత 
అఘటనోఘటణా ఖ్యఘటనో ఘటనవిఖ్య 
నగణికనవరశ్న  నగణిశరత్న 


ఫుట 
17 
1S 
19 
20 


[9 RA 
9) 
oy bias 


ws జ 
వల ఇం 
యా ఈఈ 


<1 అ rH O 
ఫలి 


అఆ) eu 


అ 


37 


*~¢ శ “ ౪ 
చ ఈం శం Cy 


- 1 


os 
rt 


ఆహ 
క్‌ 
జ్‌ 


391 
40» 
415 
442 
460 
50౧9 
529 
న్‌స్‌ర్‌ 
503 


తప్పు 

సై ౦ధవాం?ోళి 
నిరినిరో 
మదంకికముగా 

99 
రాసీచం ద్రి 
నిపీ తార 
విమన రాడ్పయ 
జెలుగో 

లా 
జగపతి 


బరగు 
'పొవనుండు 


ఫోొదలుగ 
సొచ్చి 
సీదాంగి 

థి 
న్ధ ంకరసశర్వేశ 
వీర సేనలుజల్లు 
ధరడొల్లి 


టే 


చెసొచ్చి 


ఒప్పు 

నై ౧ధ నా దోళి 
నిగునిరో 
మదం కితము 
రాశిశ రదు 

నిని తార 
బవశళాడ్భయ 
'వెలుగో 

య 

గలు: 

బరిగిన 
పావనుడు 
పొదలు, గనీబుం 
పచ్చి 
నీదాం 
గిల్ట్‌ బి 
శ ంకర్నాద్రీ శ్ర 
వీరసేనలంచ ల్లు 
ధరడొల్లి 
డుర్త 
సొ 


అఆ అ అ ి 
శ 


ఆ * ae | 
0 Ww ళ్‌ శ్రే ఈశ ly 


Ca లె 


ర్న 
(అ) 
bo 


637 
655 
౧7౨ 
౧2౫ 
701 
704 
711 
25 

స్ర్‌7 
106 
Ll 
195 
1509 
162 
130 
20.4 
ఏన 
ఎ? 


3 

రప్పు 
మనుజాధినాద 
వితగణంబా 
వవగు 
చూడగ 
జంఘీలోో 
నియాక ములు 
యల 
గాలంబు 
చెదలు 
వరిపష్వ ౨బులు 
నువరతి 
బుట్రెడిని 
యోచెంత 
యెక్కు.వ 
నిది 
యలసీ 
వగలును 
యేకోళ్యా 


ఒవ్చు 
మనుజాధి నాథుల 
వితరణ జె 
పరగు 

(చాడ 
జంఘీకాల్‌ 
నికాయములం 
యిల 
కాలంబు 
పాపలు 
బరివక పంబులు 
ఉపరతి 
పుట్రెడిని 
ఈచెంత 
నెక్కు_వ 
పిఏ 

నలసీ 

ఎగ లును 

చే ర్యా 


పుట 
64 
67 
65 


ఇ 


తై. జన 
అక 2 అః క్రూ 


అ “9 “1 “AI 


ర ™~ 


79 
30 
ర 
ణ్‌) 
S/ 
89 
90 


పంక్తి 
250 
283 
316 
ర్రి25 
10౨ 
ఉలి / 
శస2 
435 
46 1 
462 
06 
516 
523 
572 
స్‌ న 
౧29 
6-48 
633 


షీ 


రవ్వ దవ్వు 
యానీల వేణి ఏీపీలవేణి ' 
నిల అఖిల 
రభాంగ రథాంగ 
వినయంబుళలా వినయంబుతో 
నతని యతేని 
యా;ాసవు నావాసపు 
యన్నకు నన్నకు 
యామహో అమహో 


యిందిందిరాలక ఇంఏందిరాలక 


ది చ్యాంజరములు దివాం౦బరములు 
వల 


వాంచలు వాంఛల 

ళ్‌ "ర్యు శర్య 

రేఖ రేఖా 

మిముజూ చుకొనుచు మిమ్వజూాచుకెని 
శీతెంచి కీణౌెంచి 
యవనివె నవని వె 
యిరో..“ంద ఇరవొంద 


మయేసలంబు చేఫలంబు 


ఫుల వం తవ్వ ఉన్న 

92 717 దారుణి “వారుణి 

9h 747 ననుగొంటి గనుగొంటి 
95 ౧0 చకమారు వీమా!.) 

9 ౮6/7 కమువై గదుపులి. 

Oe 799 శక్త లెత్తి 

9> 809 గరిగింజు గురిగింజ 

9: ౫13  ఫాలఫొంద పొౌలుపౌందగో 
99 ౫22 వనాంతమున వనాంతము 
100౮ Sth 6౪నుండి గొననుండి 
105 997 నకలంకలీల నకలంకలీలల 
10% 9౧4 వోరిణీయత హారిణీయుత 
118 1l4t మునుపు మునుపె 
120 1182 గార "గావయా 
1204 1233  కవులంబులననెంత కమలంబులెత 
126 ౨2౪౮౦3 మనో చేగ మనో వేగ 
127 1279 నిరతి నిర్భతి 

128 1288 ₹ావింతునొ గాలింతునొ 


129 1300 రాజ రాచ 


పుట 

sl 
131 
134 
135 
us 


lit 


Lt: 
13౨2 
153౨ 
159 
160 
1౧0 
lol 
165 
టల్‌ 
1h 
10న 
17/1] 


15 [౮ 


1603 


1642 


1/03 
17135 
1721 
ied 
1800 
182: 
1x38 
13h 
iA 


మాన వాధీశ 
ఫీ కాంతున కన 
లీ 


డవు 

చేసేక 
"పాపము 
గుల్మ 
ఆతడు 
వంజేజ 
చృాలెడలను 

రా 


జ జ్‌ 
సంచ 


భార 

నురల 

ఈయున్న 
మెక్కు_చు 
పీచ్చుగుంటు 
కీమానవాధీశ 
శీ "రాంతునకు నెన 
టటు 
లు 
ర 

ద్రుడు 
మస 


చాగి 


ణా A ణి (6 


2012 
2043 
2059 
2069 
094 
19 
66 
67 
141 
145 
886 
bas 
tbo 
£96 
677 


7 

తవ్వ 
బెదరక 
నరుల్‌ 
సిగుడి 
యను వెల్ల 
య నవవ? 
మభుసాదోధథి 
నాదవీని 
నతడు 
నగి 
లగు 
గామాంక్ప 
నువ శ్ర నము 
కామినీ 
నెదు రేగి 
బాదు 
నదలుచు 
గంవెంవ 


నురల 


౧ ఇన్న్‌. 


ఆపై 
చెదరక 
నదుల్‌ 


నిగిడి 


ననువెం 
య 

ననుళమా 
మేఘుపాథోధి 
ఆ బనీ 
యతడు 
యృగ్తజు 
పరగు 
కామాచ్చ 

చె 
నువై బశ్మశ్మపము 
కామిని 
యెనువేగి 
బొడు 
నడలుచు 
కంసింప 


సురుల 


MM $5 9 5 9 5 ఈల 
ST చున ర్తి YY స de 6 
శతకల Nn 16 ల 


జా 


నో 
{ 


ల్‌ 


ర 
వా Lf 


కభ్వ 
ఆమేేందు 
కాక తాళ 
శత్రుడ వై 
భూరి శ్రవ 
వానునురుడు ' 
యోధరాధీశ 
జగ ౧౫ 
యై 
బడ 
వదునాలు 
౧ 
వపఏింట 
నాడరో 
'దెమము 
వెంత 
ఉనుబెంచి 


భూరి శ్ర వుల 
నొక్కండు 


బ తెలు 
అలలో 


ఏరులతో 


బు 


అని 
అమగ౦ద్ర, 


కాక తాళ 


శాతృవుడవై 


భూరి శృవః 
వచాయుసుతుడు 


ధరాధీశ 
జరరితి 

జ్ర 
పడ 
పన్నా 
వదిట 
యాడరో 
'దెమము 

ఢీ 

చెంత 


జముదెంచియన్నడు 


భూరి శృవసుల 
నొక్కడు 
దతులు 

ఆటీ 


ఏకులతోడ 


పుట్‌ 
289 
495 
313 
315 
321 
321 
nah 
325 
28 
329 
'29 


» 
క 


52 
(34 
386 
336 
40 
tl 


వంక్తీ 
1689 
1793 
2105 
2138 
29249 
రత 
మ. 
2820 
23883 
28997 
2.402 
2.419 
2455 
2475 
2509 
2511 
ర్ర్‌శ్తీ 
76 


9 

త్వ 
యోధులు 
ఛాశికంబు 
విధములు 
యుర 
నక్ష కృములు 
సనసమహింతఠ 
వరుణాంబకము 
గరుడుర్వది 
శేలాశి 
వేగ 
ధనవంది 
నర్మితో 
శీ మహా 
రచియిం చిన ట్ర 
యివ్వలి 
నిల్చుటాది 
యోాబల 


"పీరా 


స్‌ు 
యోదలు 
భ్రాజితంబు 
విధములు 
యురః 
నశ (కృముల్‌ 
నుమహిత 
వరుణాంజకము 
ear) 
గ రుడులిర్వరి 
కీల 
వవేగ 
ధనువంది 
నరి లితో 
జ్జ 5 
శ్రీమహీ 
రచించినయటి 
ల 
యవ్వలి 
నిల్చుటలా 
యాబల 
భూకేరాన 


10 
కవు 
సమయంబున నె 


ఒప్పు 
సమయంబున 
ధీరతతో 

సింఠంఠ 

గాంచి [చు 


మహో త్రాహివీవను 


భూరుడవంచు 
నగ 

న య్యథిరు 
మందర 

లలిక 

ఇట్టుగ 


దరహాను 


నాసమయమునను నాసమయమున 


గల లె 
యొరిచే 
యేగు, 
మున్నగ 
ఘేంశార 


Nous: 
ఇచే 
జస 
మున్నుగ 


ఘీం'కర 


పుట 
395 
896 
400 
LOl 
+02 
4035 
£15 
L113 
klS 
+20 
h22 
ఏళ 
1430 
430 
437 
437 
439 
442 


వందకి 

930 

935 
1066 
1035 
1100 
1139 
1271 
1275 
1361 
1401 
lth 
1515 
1568 
1609 
1679 
1687 
1713 
1766 


ట్‌ 


11 
రవ్వ 
బంధ 
నమయమనముననా 
బీ*నిక 
బలిపెట 


ఈ వాహినులను 


రైషీ 
లొ 


EN 
wD 
+» 


చిన్నయి 
వృథ్వి 
"తెగువ 
ట్‌ొరుల 
యాబోతు 
గుర్ముత్రెన 
పాటుల్ల 
పాలిక 
డాటా 


బడె 


గంజేల 
or) 


ఓ పంక్తి 
తత 1794 
£46 1818 
460 2036" 


12 
తవ్వ 
వతుల 
మాజెద 
తత్తూను 


ఒప 
ఫుల 
వాడెద 
తర్రనూ 


